శ్రీ రామాయణ రహస్యం 


(తెలుగు అనువాదం) ల 





పనసంగికులు 


పూజ్యశ్రీ రామచం్యద డొంగరే శాశ్రి 


ఓం నమః ళివాయ 


ఓం 


ఉసి, సీత్రాసమేత శ్రీరామచంద్ర ఏరబ్రహ్మదేనమః” 


ట్ల 


శ్ర రామాయణ రహస్యం 


(తెలుగు అనువాదం) 


ప్రసంగికులు 


పూజ్యశ్రీ, రామచంద్ర డొంగరే శాస్త్రి, 


తీ ప. ళి లు 

హిందీ ముదణ ; శ్రీ వ్రభావతి ట్రస్టు - మద్రాను 

తెలుగు అనువాదం ; శ్రీ వేంకటేశ 6 ఆథ్యాత్మిక గ్రంథాలయం 
మ్యుదణ నవనగర్‌, పాల్వంచ 


ఈ గ్రంథము తిరుమల తిరుపతి దేవస్థానం 
తిరుపతి వారి ఆర్థిక సహాయంతో ముద్రింపబడినది 


'ఎకాశకులు న్‌ 

శి వేంక టశ్వర ఆథ్యాత్మిక (గ్రంథాలయం 
హే వేంకటేశ్వర స్వామి చడేవాలయం 
నవవగక్‌ , యన్‌.ఐ.ఐ.యల్‌ . కాంపాస్‌ పోష్టు 
పాల్వంచ - 507 154 


ఖమ్ము౧ జిల్వ్ల, ఆం.ప్ర. 


ప్రథమ ముడ్రణ : నవంబక్‌ "92 


పచులు : 2,000 కాపీలు 


ముద్రణ ; 
సౌగర్‌ ప్రంటక్త విజయవాడ - 520 006. 


"సత్మర్మలు సదాచేయుటే జీవన భద్రతకు ముఖ్యమైన సాధనం' 





పూజ శీరామచంద డొంగరే శాస్తీ 


ఓం నమః ళివాయ 
మనవి 


- పూద్యశ్రీ, డొంగరే మహారాజ్‌ వారి ఆశీస్సులతో శ్రీ, రామాయణ రహ 
స్యంను హిందీలో ముద్రించి శ్రీ, ప్రభావతీదేవి ట్రస్టు వారు హిందీ పాఠకులకు 
యెనలేని సేవ చేసియున్నారు. వారి కృషి గణనీయమైనది, వారికి నా 
హృదయ పూర్వక నమస్కృతులు. 


+. గ్రంథ జౌొన్నత్యమును బట్టి ఇట్టి గ్రంథము తెలుగు పారకుల వినియోగార్థము 
కలిగిన విజ్ఞానముతో తెలుగులోనికి తర్జ్చుమా గావించుట జరిగినది. 


,. నంశయాంశ విషయ వివరణకై మూలమైన రామాయణ రహన్యం హిందీ 
ముద్రణను మరియు నివేదనలో నుదహరించిన ఇతర (గ్రంథములను వరిశీలించ 
ప్రార్దన. 


. ఈ అనువాదమునందలి దోషములు సవరించుకొని ఇందిలి సద్విషయములను 
టి పాఠకులకు విజ్ఞప్తి. గ్రంథమునకుగల సకల సుగుణములు 
పూజం్థ్రీ శ్రీ శ్రీ డొంగరే మహారాజ్‌ వారి యొక్క అనుగ్రహమే. అట్టే 
పుణ్యాత్ములను దర్శించలేక పోయినను ఈ అనువాద గ్రంథమును వారి 
పాద స్మేములపై నుంచు ఒక పుష్పముగా నమర్చించుకొనుచున్నాను. 


న వూజ్యశ్రీ, త్రీ త్రీ డొంగరే మహారాజ్‌ వారి జీవిత విశేషము మరియు 
చిత్ర సేకరణలో హితోధికముగా తోడ్పడిన బరోడా వాస్తవ్యులు వారి సహో 
దరులు గౌరవనీయులైన డా. ప్రభాకర్‌ డొంగరే గార్కి మరియు వారి 
నవహచరుైన వూద్యశ్రీ, భరత్‌ దాస్‌జీ మహారాజ్‌ వార్కి నా హృదయ 
ఫూర్వక పాదాభివందనములు. 


+. గ్రంథ అనువాదమాను సంస్కరించి యెంతో, దోహదకారియైన శ్రీమత్‌ 
పి. రత్నావగ్‌ గార్కి మరియు తగు సలహా నొనంగి ప్రోత్సహించిన ఇతర 
మిత్రులకు నా మనవూర్వక కృతడ్ణతలు. 


7. గ్రంథ ముద్రణకు ఆధ్యాత్మిక సేవా భాగంగా అవేక విధముల వహకరించిన 
జిజ్ఞాసులందరికి కరుణొ నముద్రుడు, సర్వాంతర్యామి అయిన క్ర, సీతా 
రొమచంద్ర (ప్రభువు వారి మరియు వరమ వూజ్యులైన శ్రీ/శ్రీ,&, డొంగరే 
మహారాజ్‌ వారి యొక్క దివ్యానుగ్రహం సదా ప్రాప్తించుగాక. 


8. [గ్రంథమును అతి స్వల్బ వ్యవధిలో అత్యంత ఉన్నతంగా రూపొందించి శ్ర 
స్వామివారి ద్వితియ వర్హంతికి అందించిన శ్రీ, సాగర్‌ ముద్రణాలయం యజ 
మౌని శ్రీ శిరిపురపవు పొండురంగ సొగర్‌ గార్కి మరియు వారి సిబ్బంది 
అందరికి శ్రీ సీతారామచంద్ర ప్రభువు మరియు పూజ్యశ్రీ, డొంగరే 
మహారాజ్‌ వారి యొక్క _ దివ్యాశీస్సులు సదా ్రాస్తించుగాక. 

$. ఈ (గ్రంథ ముద్రణకు తిరుమల తిరుపతి దేవస్తానం, తిరువతి వారు అంద 
జేషేన ఆర్థిక వహాయమునకు వారికి నా హృదయవూర్వక కృతజ్ఞతలు. 


ఇట్లు 


పొట్లూరి వెంకటేశ్వరరావు. 


నివేదన (తొలిపలుకు) 


పూజ్యులు, లోకవంద్యులు అయిన శ్రీ, డొంగరే మహారాజ్‌ గారి భక్తి వూర్వ 
కమైన సేవ, మహత్వ వూర్ష్మమైనది. తన ప్రతిభా సంవన్నమైన పాండిత్యము 
మరియ్యు. భక్తి [ప్రవచనముల ద్వారా, సామాన్య వలలో కూడ, సదాచారము, 
నల్‌ చింతన వ్యాసింవజేసిన ఘనత వారిదే. 

ఈ ఉఫపాదేయ [గ్రంథము “శ్రీ, రామాయణ రపహన్యం” వూద్య్రీ, డొంగరే 
మహారాణీ గార, నువ్రసిద్ధ గుజరాతీ గ్రంథము, తత్యార్ధ రామాయణము. అధా 
రముగ ప్రచురింపబడినది.. మూల గుజరాతీ గ్రంథధమునకు ఇది యథాతధముగ 
అనువదించబడలేదు. తత్వార్హ రామాయణమునూ, అహామ్మదాబాదులోని, ధర్మ 
"సేవా తత్పరులగు కుటుంబము వారు ్రచురించిరి. 

దేశ భాష అయిన హిందీలో ఈ (గ్రంధము ముద్రించుటకు, శ్రీ, నానాలాల్‌ 
భట్‌ గారి ప్రయత్నం వలన కార్క్‌ ఇండస్ట్రీస్‌ ఛారిటీ ట్రస్టు, మద్రాను వాక 
పూజ్యశ్రీ డొంగరే మహారాజ్‌ గారు దయతో తము సమ్మతిని ఇచ్చిరి. వూజ్య్రీ 
రది శంకర మహారాజ్‌, శ్రీ, ్రైలుదాస్‌ వటారీ (మాజీ గవర్నరు, తమిళనాడు 
మరియు త్రీ పొంచాళల్‌ కూడ మూల (గ్రంథము నుండి, వూర్తి సహకారం 
పొందుటకు అనుమతించిరి. 


కార్స్‌ ఇండస్ట్రీస్‌ ట్రన్టు, ఈ (గ్రంథమును అందముగా ముద్రించుటకు, వూర్తి 
అధికొారమును (వ్రభావతిదేవి ట్రస్టుకు ఇచ్చినందులకు, మా ట్రస్టు ఉపాధ్యక్షులయిన 
స్వర్గీయ. నానాలాల్‌ భట్‌గారికి, కార్ట్‌ ఇండస్ట్రీస్‌ టప్టు వారికి కూడు మూ 
వృాదయవూర్వక కృతజ్ణతలు తెల్పుకొనుచున్నాము. 
ఈ [గ్రంథ ప్రచురణకుగామ, మాకు హిందీ భాగవత రహన్యం ప్రచురణ 
సమితి మద్రాను నుండి లభించిన ఆర్హిక నహకారమునకు, వారికి మొ కృతజ్ఞతలు. 
ఉత్తర భారతదేశములో భాగవతము కంట రామాయణము విశేష ప్రొచు 
ర్యము పొందినది. హిందీ భాషకు, హిందీ అధిదూనులకు సేవచేసే ఈ అమూల్య 
అవకాశము, మా (టస్టుకు రాముడు వ్రసొదించెను. అందులకు మేము శ్రీరా 
ముని దెవ్యచరణారవిందములక్తు, కృతజ్ఞతతో, సవినయముగ వందన నమర్పణ 
చేయుచున్నాము. 
దాసానుదానుడు, 
శోభాకానల్‌ దాన్‌, 
ర్‌ 9, ప్రభావతి ట్రస్టు, 
గోవిందపు నాయకన్‌ స్ట్రీట్‌, మద్రాను. 


ఫో 


ఖి 9 ౫ రావా సా నై సి 


విషయ సూచిక 


, మానవ శరీరం యొక్క గొప్పతనము 


, అంతట ఈశ్వరుడే నిండి ఉన్నాడు 


భక్తి యొక్క అనేక రూవములు 


*, ధర్మం యొక్క మర్యాదను పాటించుట 


*. తల్లి-దండ్రుల సేవ చేయుట మరియు భక్తి 


శ్రీరాముని యొక్క బంధు (ట్రేమ 


శ్రీరాముని యొక్క దయ 


రాముని యొక్క ఇంద్రియ నిగ్రవాము 


శ్హీరాముని యొక్క నరళత్వము 


టో 
సీతాదేవిని విడచి పెట్టుట 


, రామాయణ కథ 


జగజ్జనని లోకమాత సీతాదేవి 

సీత యొక్క అమృత వాక్కు 
సీత్రాదేవి యొక్క పతవ్రత ధర్మము 
లోకమాత సీతాదేది 

సీతారాముల నిత్య సంయోగము 
శ్ర రామాయణ దర్శనము 
శ్రీరాముడు మరియు శ్రీ, 
రామ లీల మరియు కృష్ణ లీల 


శ్యాముడు 


రామాయణ సత ్స్‌ంగము 


*. ఆదికవి వాల్మీకి 


1. 
16 
20 
23 
2ైత 
27 
30 
33 
34 
36 
37 
39 
త్తే 
త్ర 
తీస్‌ 
తీరి 
53 
50 


బి 


ద 
25. 
26. 
2/7, 
28. 
20, 
30, 
31. 
వ. 
338, 
34, 
3ర్‌, 
36. 
37, 
38. 
39, 
త0, 
త్తే, 
త్మ 
త్ర, 
తీగ 


'మోన్షమునకు 7 మార్గములు 
పరమాత్మ ఆనంద స్యృరూపమె యునాడు 
ము రూ ళా 

జయ చదిజయుల యొక్క శాప్రము 
నీవంటి పుత్రుడే కావలెను 
భగివంతునికి నారద శాపము 
రామావతారము యొక్క ముఖ్య కొరణము 
బొల కొండ : సూర్యవంశము. 
(ప్రభువు జన్మించుట 
రాముని యొక్క బాల్య రీలలు 
విద్యాధ్యయనము 
రాముని ఇవ్వమని కోరుట 
రాముని యొక్క బ్రైరొగ్యము 
వశిష్టుని యొక్క ఉపదేశము 
సద్గురువు యొక్క మహమ 
రామలక్ష్మణుల కాపలా 
సీత యొక్క న్యయంవరము 
శ్రీరాముని వివాహము 
రాజ్యాధిషేకమునకు ఏర్పాట్లు 
అయోధ్యలో విఘేశ;రి 

జ 
రెందు వరముల నిచ్చు 
అరణ్యమునకు వెళ్ళుట 
దశరధ మహారాజు ప్రాణత్యాగము 


రఘుపతి సేవయే మనకు (శేయోదాయకవు 


62 
72 


80 

రి 

ర్ర్‌7 

89 

రై 

06 
101 
103 
107 
కే[ే1 
[కేర్‌ 
120 
123 
130 
133 
136 
140 
క్షేశీర్‌ 
152 
155్‌ 


డర్‌, 
తీరి, 
త్త, 
48, 
త్తం 
50. 
$్‌1. 
ర్‌2, 
53. 
ర్‌శ్తీ, 
ర్‌ర్‌. 
5్‌6. 
ర్‌7. 
ర్‌రి, 
ర్‌9, 


చిత్రకూటపు క్రోవలో 

జీవుడు ఈశ్వరునితో కఠియుట 

అరణ్య. కాండము - అతి మరియు అననూయ 
బుషుల యొక్క నత్పంగము 

పంచవటి నివానము 

రామచంద్రుని యొక్క ఉవదేశము 

రావణుని యొక్క మోనము 

రాముని యొక్క లీల 

సీత యొక్క వియోగము 

(ప్రేమమూర్తి శబరి 

భక్తికి 9 సాధనములు . 

కష్కెంధ కాండ - జీవునకు మరియు ప్రభువునకు స్నేహము 
సీత్రాదేవిని వెదకుట 

సుందర. కాండ - హనుమంతుడు సముద్రమును దాటుట 


ఉత్తమమైన భక్తిని చూపించుట 


, లంకాదహనం 
61. 
62. 
63. 


ల౦కొ కొండము - రాఘవం శరణం గతః 
లంకలోని యుద్ధం 


నా రాక్షనులందరికి ముక్తి లభించును 


*, ఉత్తర కాండము - రామ రాజ్భము 
65. 


మీరు ఎవరై ఉన్నారు 


ఓం నమః శివాయ 


1509 
162 
166 
173 
[74 
177 
179 
184 


191 
200 
204 
210 
213 
216 
218 
222 
225 
227 
2209 
232 


ఓం నమః భివాయ 


శ్రీ రామాయణ రహస్యం 


(తెలుగు అనువాడం) 


ఓం 
శ్రీ గజేశాయ నమః 
త సరస్వత్యై నమః 
ర 


ఓం 
నమో వాసుదేవాయ 


శ్రీనాముని దర్శించుట వలననే 
మానవ జీవితం సఫలమగును 


ల 


ఓం నమః శివాయ 


పరమాత్మ శ్రీరాముని దర్శించుట వలననే మానవ జీవితము సఫల 
గును గి కాముడు సజ సంష స్‌ కాము జ 
మగును. శ్రీరాముడు సద్గుణ సంపన్నుడు. శ్రీం ముని ఖవించువారు, 
ఆయన సద్గుణములను జీవితంలో పొటించువార్కు అ ప్రభువువతె సదా 
చార పరాయణులై జీవించువారు ఆ స్వామి దర్శనభాగ్యం పొందగలరు, 
శ్రీరాముని. సేవించకుండ. దర్శనం పొందుట అసంభవము. పరమా 
త్ముని దర్శించుట, ఆయనను పొందుట, మానవుని యొక్క అత్యంత 
ఉనుతమెన కోచై, 

యు రకా ఆ 


మానవునికి తన జీవిత లక్ష్యమేమిటో బొత్తిగా తెలియుట లేదు. 
అతనికి ఈ జీవితంలో నా కర్తవ్యమేమిటి? నేనేమి చేయుచున్నాను, 
నేనేమి చేయాల్సి నా జీవిత లక్ష్యమేమిటి? నేనెటు పయనించుచు 
న్నాను. మొదలగు సంగతులు కూడ తెలియుటళేదు. 


1, మానవ శరీరం యొక్క గొప్పతనము:;- 


ఆహార పానీయములు. సేవించుట, ఆటపాటలు, వంశాభివృద్ది ఇవియే 
హానవ జీఎంతం చుక అక యుల ఫవసత ము ను అం 
మానవ బ్‌తం యొక్క ఇక్ష్యములా? ఇవి యన్నియు. పశుషక్ష్యాదులు 
కూడ చయుచున్నవి.. అహార వ్యవవోరములి జ్ఞానము. పశుషక్ష్యాదులకు 
కూడ కలదు. పశువులు కూడ శారరక సుఖములు పొందును. మాన 
వుడు. కేవలము. భోగలాలసుడయినచో. పశువునకు, మనుష్యునకు తేడా 
ఏమి. ఉన్నది? నూనప్పునకు ఒక నిర్లిష్ట్రమైన లక్ష్యమున్నదె. అది 
ఆత్మను పరమాత్మలో ఐక్యము చేయుటయే. 


మనుష్యుడు తన జీవిత లక్ష్యమును నిక్షయించుకొనవలయును, ఒక 
నిన్లేతమైన ఇక్ష్యం లేని జీవితం, నావికుడు లేకుండ నడుచు నావ 
6 జూ 
వంటిది. మానవుడు ఒక ఇక్ష్యమును నిక్షయించుకొని, అ లక్ష్య 
సాధనకు. నిరంతరము. కృషె చేయవలయును. మౌానవశరీరము ఐహెక 
సుఖములనుభవించుటకు కాదు. నిరంతరము భజన సలుప్పచు, పరమా 


త్ముని దర్శించుటకు లభించినది. ఈ మానవ దేహము. శ్రీరాముని 


దర్శవం పొందుటకు ఒక ఉపకరణం మౌత్రమే. పరమాత్ముని సంద 
ర్ఫించుట కొకు సాధన చేయనివారు పశుప్రాయులు. అట్టివారు 
మునుష్యులనబడరు. 


కోతిలో గల సద్గుణములు, నిగ్రహము, మానవునిలో కాగడా బెట్టి 
వెదకీనను కానరావు. కోతికి ఎంత ఆకలిగా నున్నప్పటిక్సి అడి రామాఫ 
అముకొన్సి సీతాఫలము. కాని తినదు. ఎందుచేతననగా, ఆ ఫలములలో, 
వానియొక్క  ఆరాధ్యదేవుని నానుము కలసియున్నది. కాని మనిషి 
ఉచితముగ లఅభించినచో భోజనము చేయుటకు కూడ సంకోచించడు. 
ఆత్మనిగ్రహములేని వ్యక్తులు ప్రభుఖక్తికి అనర్హులు. అట్టివారి జీవితం 
వ్యర్షం. 

జీవుడు అనేక జన్మలనుండి సంసార సుఖమును పొందుచు వచ్చు 
చున్నాడు. అదే. సుఖమును పశుషక్ష్యాదులు కూడ పొందుచున్నవి. 
మానవునికి తిపె వలన కల్లు సుఖమే పందికి మలము తినుటలో కల్లును. 
పశుషక్ష్యాడులు కూడ సంతానము పొందుచు సంసార సంబంధమైన 
పనులన్ని చేయుచు సొఖ్యములనుభవించును. 


మానవునిలో మాత్రం ఒక విశిష్టత కలదు. అతను అభిలషేంచిన, 
ఆలోచనను సద్వినియోగ పరచుకొని భక్తిని పొందవచ్చును. భక్తిలో గల 
సుఖం కుక్క మరియు పిల్లులకు అధభించదు. పశువులకు వానియొక్క 
స్వరూప జ్ఞానం లేనప్పుడు అవి భగవంతుని ఎట్లు తెలిసికొనగలవు? 
మౌనవుడే భగవంతుని తెలిసికొనగలడు. అతడు మొత్రమే ఇది పాపము 
నియ్యు. ఇది పుణ్యమనియు విచక్షణతో గ్రహించగల్లును. పశువు జన్మ 
పాప ఫలమును అనుభవించుటకు లభించును. సిల్లీ అనేక ఎలుకలను 
చంపును అయినను దానికీ పాపము అంటదు. కొని అదే మానవుడు, 
వీ జీదిక్తైన హింస కళ్లించినచో అతడు పొపేయగును. పశువులకు చాల 
తక్కున జ్ఞానముండును, అవి 8 సం. తరువాత తమకు జన్మనిచ్చిన 
తళ్లీని కూడ మరచిపోవుచున్నవి. 


పాప పుణ్యములు మూనవ శరీరము వలననే జరుగును. భగవంతుడొ 


2 


సగిన విచక్షణా జ్ఞానము వలన మానవుడు పొవనును విడచి, ఎల్లప్పుడు 
భక్తిని పొందవచ్చును. భవిష్యత్తుము. గురించిన అలోచన కూడ ఒక్క 
మానవుడు మాత్రమే చేయగలడు, 


మౌనవునికి ఈ శరీరం పరమాత్మ అత్యంత కరుణతో అనుగ్రహం 
చెను. ఇంద్రియములను తమ స్వాధీనములో నుంచుకోనని మానవుల 
జీవితం అత్యంత కుఖ భాజనమగును. శ్షణభంగురమైన యీ మానవజీ 
వితంలోనే శాశ్వతమైన పరమాత్మను పొందవచ్చును. “అనేక రకము 
అయిన శరీరములను నేను సృష్టించినాను. కాని వాటన్నిటిలో, మానవ 
శరీరమన్న నాకు అత్యంత ్రీతికరమునో భగవంతుడు. చెపాచున్నాడు. 
మానవుడు అన్ని ఫలములకు మూలము. అంతేకాదు సకల పురుషార్థ 
ములకు సా సాధనము కూడ. కోటి ఉపాయముల వల్లనైన పొండలేని ఈ 
ఉత్తమమైన ఓడ వంటి శరీరమునకు గురువు నావికుని వంటివాడు. భగ 
వంతుని దయకు పొత్రుడై నప్పటికీ, అనుకూల వాతావరణములో నడుచు 
గురువు మార్గదర్శి అయినప్పటికి మనిషి ఈ అమూల్యమైన జీవన 
నౌకను పొంది మ. భవసాగరమును దాటలేకున్నాడు. భగవంతుడు 
మానవదేహమును ఇచ్చి. జీవునిపై కరుణ చూపెను. ఇప్పుడు. జీవుడు 
తనపై తాను. కరుణించుకొనవలయును. 


మనుష్యుడు తనకు తొను మిత్రుడు కావచ్చును లేక శత్రువు కాన 
చ్చుము.. శ్రీరాముని దర్శించుట కొజకు ఎవరైతే సాధన చేయలో 
వారిక చివరి దశలో చాల _ పశ్వాత్తావను కల్లును, వారికీ రాముని 
దర్శనం వల్లనే శాంతి అధభించును. శ్రీరాముడు లేకుండ విశ్రాంతి లభిం 
చదు. 

పరమాత్మ దర్శనం మానవునికి నూత్రమే లభించును. దేవతలకు 
లభించదు. స్వర్గంలో పుణ్యం క్షీణించును. క్తులోనకి వెళ్ళిన దేవతలు 
వుణ్యఫలమును మాత్రమే అనుభవింతురు.. కాని తపస్సు చేయరు. మాన 
వుడొక్కడే. భక్తి పూర్వక జీవితమును గడసి భగవంతుని పొందగలదు. 
స్వర్గంలో. వేశే పుణ్యం లభించదు. భక్తి మనుష్య శరీరం ద్వారానే 


చేయవగును.. స్వర్గం భోగభూమి అక్కడ భక్తి చేయలేరు. 
క అంతట ఈశ్వరుడే నిండియున్నాడు :- 


భూమండలంలో. భక్తీ సాధన చేయుటకు భారతదేశము. అత్యంత 
శ్రేష్టమైనది... భారతదేశము. భక్తితో నిండిన భూమి. భారతదేశ 
ములో అవతరించినన్ని అవతారములు మరి ఏ దేశములోను జరుగలేదు. 
డేవతలు కూడ భగవంతుడు దయతో నూకు భారతదేశములో జన్మ 
నమగ్రహించవలయునని కోరుకొందురు... దేవతలు పుణ్యం క్షీణించిన 
మానవునిగానుు మానవుడు పుణ్యం నశించిన పశువుగాను జన్మింతురు. 
అందుచేత డేవతతలు కూడ భారతదేశములో జన్మ లభించవలయునని, 
దీనిద్యారా మేము భగవంతుని స్మరణ, భక్తి చేయగలిగి దివ్యానందము 
పొందవలెనని వాంఛింతురు. 


ఈ నూనవ దేహం విషయభోగములననుభవించుటకు లభించలేదు. 
చిషయసుఖం ఒక్క _ క్షణం కొఆకు స్వర్గం వలె నుండి చివరకు 
దుఃఖము. నిచ్చును. విషయ _ భోగములకు దొసులయిన మనుష్యులు 
అమృతమును. కోల్పోయి. విషమును తీసికొనుచున్నారు. మొనవదేహం 
పరమాత్మ యొక దర్శనం కౌజకు మాత్రమే. 

పరమాత్మ దర్శనం వల్ల గొప్ప శాంతి లభించును. 


మీరు. మందిరంలో. భగవంతుని దర్శనం. చేసికొనుటకు వెళ్ళుట 
మంచిది కొని దేవాలయములో భగవానుని దర్శించినంత మొత్రముననే 
భగవంతుని వూజ అయిపోయినదని భావించరాదు. “*కునూరా! నీవు 
రోజుకు 8 సార్టునా దర్శనము. చేసికొనుటకు వచ్చుచున్నావు, కాని 
నేను 24 గం. నీ యొక్క దర్శనం చేసికొనుచున్నాను” ఈ సంగతి 
మీకు తెకియదని భగవంతుడు. చెప్పుచున్నాడు. 


మందిరంలో భగవంతుని దర్శనం చేసికొనుట వలన సొధారణ శాంతి 
అభించును.. కొంతమందికి దర్శనం చేసికొనునవుతు కోపము కూడ 
వచ్చును. శాస్త్రములలో భగవంతుని సమక్షంలో కోపగించకూడదని 


శీ 


వ్రాయబడియున్నది. మందిరంలో. బిగ్గరగా మాట్లాడుట నలన భగవం 
తునికి బాధ కల్లను. సాధారణ దర్శనం చేసికొనువారికి మందిరంలో 
భగవంతుని యొక్క మూర్తి మొత్రమే కన్చించును. కాని ప్రత్యక్ష పర 
మౌత్మ కన్పించదు. 


మందిరంలో భక్తిభావనతో భగవంతుని దర్శనం చేయండి, భగవం 
తుని దర్శించునప్తుడు, నేను ప్రత్యక్ష పరమాత్మను దర్శించుచున్నాను. 
మన యొక్క యజమానికి (ప్రేమతో నమస్కరించుచున్నాను. నేను 
భగవంతునిచే పృష్టించబడినాను. అయనకు నాపై దయగల్గినది, అను 
తొదాత్మ్య్య భావం ఉండనలయును. మనం అన్ని వదఠీ భగవంతుని కథ 
వినుచున్నాము. భగవంతునికి నాపై చెప్పలేనంత కరుణ కలదు. ఈ 
భావనతో ఆయన సహాయమును గుర్తుంచుకొనుచు దర్శించ వలయును. 
దర్శనం చేసికొనునప్పుడు, పూర్తి ఏకాగ్రతతో సజలనయనములతో, దర్శనం 
చేయుటవలన, సంపూక్ష మైన హృదయానందము కల్లును. 


మందిరంలో. ఏ భావనతో భగవంతుని దర్శించుచున్నామో అడే 
విధంగా సర్వత్ర, ప్రతి మౌనవునిలోను ఆ పరమాత్మయే నిండియు 
న్నాడన్సు విశ్వజనీనమైన యా పరమాక్తభావం నున హృదయంలో 
ధృఢంగా నాటుకొని ఉండనలిను. 


మానవ శరీరంలో భగవంతుడు ప్రకాశించకున్న నునుష్యుడు మాట్లా 
డజాలడు. మీరు శాంతముగ కధ వినుచున్నారు. మీ లోపల ్రకొశించు 
చున్న భగవంతుడు మీరు దినుటకు శక్తనిచ్చుచున్నాడు. మందిరంలో 
నున్న పరమాత్మయే ఈ జగత్తులోని ప్రతిప్రాణిలోను వైతన్యరూపుడై 
నివసించుచున్నాడు. 

మందిరంలో భగవంతుని దర్శించిన పిమ్మట ఏ మనుష్యుని శరీర 
భావంతో చూడవద్దు. వారిలో చైతన్యరూపుడైై ఉండు భగవంతుని 
చూడుము. అతడు యువకుడా లేక వృద్దుడా నల్లనివాడా లేక ఎర్ర 
నివాడా,. స్త్రీయా. లేక పురుషుడా అను భావముతో చూసిన మీ 
దృష్టిలో వికారం కలుగవచ్చును. అందటి శరీరంలో భగవంతుడు విరాజ 


శ్‌ 


ట్లచున్నాడని ఎల్లిహుఢు తెళిసికొముచుందవలయును. 


బయట ఈశ్వరుడు. కన్పించని వారికీ వైవమందిరములో నున్న 
మూర్తిలో కూడ అ జగన్నాధుడు కన్పించదు. మన పరిసరములలో 
మౌట్టాడుత్తూ. తిరుగుతూ ఉన్న వ్యక్తులలో భగవద్భావము పొందలేని 
వోప దేవాలయమండరి మూర్తిలో కూడ ఎప్పటికి భగవంతుని కాంతి 
పొందణాలరు. 


శ్రీనాముడు పువ్వులలో నివసించును. రాళ్ళు-పువ్వులు కూడ. జడ 
ముల. కాని పువ్వుల "మీడ పాదము మోప్పుటకు సంకోచము ఎందుకు 
కల్గును? నిత్యం మనము పూజ సేయు భగవంతుడే, ఆ పూవులలో 
సుగంధ బాపంలో దిరాజిల్లచున్నాడను భావన, అందజు. కలిగియుండ 
వలయును. 


సనాతన ధర్మం జడ పదార్హములో కూడ ఈశ్వరుడు నివసించుచు 
న్నాడని చెహ్తుచున్నది. భగనంతుడు సర్వాంతర్యామి కాని మీరు భగవంతుని 
దర్శనం. చేసికొనలేకున్నారు.. వైష్ణవులు భూమిపై పాదము మోపక 
మునుపే పృషమాతకు నమస్కరింతురు.. భగవంతుడు భూదేవి 
యొక్క భర్త. జరుగుచున్నటువంటి ఈ స్పష్ట మొత్తం ఈశంరుని 

ఆ య వాట్‌ మ 
సళయూపమె యునుడి. 
. ర్ల ఛో 

గుజరాత్‌లో “ద్వారకానాథ్‌”. విలసిట్లుచున్న ప్ల దక్షిణమున బాలాజీ 
విరాజిల్లచున్నాడు ద రకానోనుడు బాలాజీ ఇద్దరు నొల్గుచేతులు కళ్షిన 
రూపములో. నున్నారు. దక్షిణదేశ ప్రజలు సాధారణముగ" సం.నకు ఒక 
సొరి బాలాజీ దర్శనమునకు తప్పక వెళ్ళుదురు. బాలాజీ యొక్క పేరు 
తిరుపతి బాలాజీ” త్రిటాప పతి అను సంస్కృతపదమునకు పర్యాయ 
పదమే తిరుపతి. 

నైతన్య హాపిమైన పరమాత్మ అంతట నిండియున్నాడు. అన్నిటి 

మ శు క మ్‌ 
ళోను నివసించును. నీటిలోను భగవంతుడు గలడు, నీటికి ఏ రుచిగలదో 
అది భగవంతుని స్వరూపము. దాహముతో బాధపడు వ్యక్తికి నీటికి 


బదులు. వెయ్యిదూపాయలకివ్వచూఫీనను అతడు. నీటినే కోరును. 


జడ వస్తువులోను భగవంతుడు కలడు. ఒకే స్థలంలో భగవంతుని 
దర్శించువారు. సాధారణ నైష్ణవులు, కొని జడములోన్సు వైతవ్యము 
లోను సర్వత్ర భగవంతుని దర్శించువారు ఉత్తను నైస్షవులు, అన్నిటిలోను 
భగవంతుని దర్శించుట అలవాటు చేసికొనిన మనస్సు పవిత్రముగ 
నుండును. ఈ రోజులలో మనస్సును పవిత్రముగ నుంచుట చాల 
కష్టము. విద్యాధికులకు పామరులకు కూడ మనస్సు చెడిపోయినడి, మీ 
మనస్సును పవిత్రముగ నుంచుకొనవలెనన్న అన్నిటిని భగవంతుని దృష్టితో 
చూచుట అలవాటు చేసెకొనవలయును.. ప్రతి శరీరంలోను నివసించు 
చున్న భగవంతుని నేను వాంఛించుచున్నాను. 


భగవత్‌. దృష్టితో జగత్తును చూడుము. మహాత్మా తులసీదాసుకు 
జగత్తులో “సీతా. రాములు” తప్ప మరియేమీ గోచించెడిది కాదు. 
అందువలన అయనకు జగత్తులోని అన్ని ప్రాణులలోను “సీతా రాముల 
యొక్క భావం దృఢమయ్యెను. ప్రతి మనిషిలోను పరమాత్మను దర్శిం 
చుట అసాధారణ దర్శనం” అటువంటి అసాధారణ దర్శనం వలననే 
మనసులో శాంతి. స్టైరముగ. నిల్చును. 


ఈ. విధముగ భగవంతుని దర్శించుట అలవాటు చేసికొన్న =డ్డు 


తప్పక సర్వత్ర మీరు ఈశ్వరుని చూడగల్లు రోజు వచ్చును. 

మందిరములో. భగవంతుని దర్శించువారికి భగవంతుని వియోగము 
కూడ కల్లును ఎందుచేతననగ మండిరములో ఉండు భగవంతుడు 
వియోగము. కూడ పాందును. కాని తమ ఆత్మ స్వరూపంలో వర 
మౌాత్మను దర్శించువారిక్క భగవంతునితో వియోగం. కలుగడు, ప్రభువు 
యొక్క వియోగమే. గొప్ప జబ్బు ఈ రోగమునకు కొషధం ప్రతి 
ఒక్కరిలోను. భగవంతుని. దర్శించుట అలవాటు చేసికొనుబయే.. బ్రతి 
ఒక్కరిలో. ప్రభుదర్శనం చేయుచు జ్ఞాని తవలో గల భగవంతుని దర్శించ 
గల్గును. అందుచేత అతనికి. భగవరతునితో వియోగం. కలుగదు. అట్టి 
వారికి ఆనంద స్టైతి కల్లును. 


ఇక 


పెద్ద పెద్ద సాధువుల నద్ద ఏమీ ఉండదు. దీని మూలమున వారి 
శాంతికి భంగము. కలుగదు. _ వారు ఎల్లప్పుడు ఆనందముతో నిండి 
యుందును. దీనికీ కారణం వారు పరమాత్మ తమ హృదయములలో 
నున్నట్లు తెరీసికొమటయే! మనుష్యుని వద్ద లక్ష లేక రెందు లక్షల 
రూపొయలున్నట్లయిన శాంతి లభించినట్టుయితే భగవంతుడు. లక్ష్మీపతి, 
ఆయున సొన్నిధ్యం లభించిన ఎంతో శ్రేష్మఘుయిన శాంతి లభించును. పర 
మౌత్మను తనలో దర్శించగల్లినవారికి సంసారమనే ఈ భవసాగరమును 
దొటుట సులభము. 


పాత్రలో గల నీటిని పారబోయవచ్చును కొని ఆ నీటిలో కల ఆకాశ 
మును మీరు తీయలేరు. అత్మస్వరూపములో పరమాత్మను దర్శించుట 
అపరోక్ష దర్శనమనబడును. అండువలననే ఒక గోపిక తన సభితో నేనే 
'శ్రీకృష్ణుడనని చెప్తుకొనెను. అ పలోక్షదర్శనం వలన తీరని ఆనండము 
కల్లును. దీనివలన జీవుడు కృతార్జుడగును. దేవాలయములో భగవంతుని 
దర్శించిన తరువాత మీరు వ్యక్తులలో కూడ భగవంతుని దర్శించండి. 
ఈ సమభానం మనసులో ఉంచుకొని వివేకముతో పనులు చేసినచో, 
ఏదో ఒక రోజున మీకు మీ లోపలనే పరమాత్మ యొక్క దర్శనం 
కలుగును, 
త. భక్తి యొక్క అవేశ రూపములు :- 


గుజరాతులో ఒకరి నొకరు పరస్పరము కలిసినప్పుడు “కృష్ణ-కృష్ణ” 
అని సంభోదించుకొందురు. ఉత్తర భారతదేశంలో ఏ యిడ్దపైన కలి 
సినప్తుడు, “రామ రాను” అని చెప్పు ఆచారము కలదు. రెండుసార్లు 
జామ రామ” అని చెప్పుటలో గల ఉద్దేశ్యము నాలోన్సు మీలోను 
కూడ ఒకే రాముడు నివసించుచున్నాడని తెలుపుటయే. ఈ భావం 
తలంచిన మనసుకు తీరని శాంతి లభించును. జీవుని సందర్శించినంత 
మాత్రముననే భగవంతుడు జ్ఞప్తికి వచ్చు వాచే నిజమైన వైష్ణవులు. 
వ్రతి వ్యక్తీలోను రాముడు నివసించుచున్నాడని గుర్తుంచుకొని దర్శనం 
మకాన్నలో, మీ యొక్క ప్రతిపని భక్తిమయమగుము, 


ఇంటిలో ఫనివాడు విదైన తప్పు చేసిన మనము అతనిని శిక్షింతుము 
కొని అదే. తప్పు మన పిల్లవాడు చేసిన సర్దుకొందుము. పని పిల్లవాని 
లోను మన పిల్లవానిలోను కూడ అ పరమాత్మయే ఏిరాజిల్లుచున్నట్లు 
గుర్తుంచుకొనవలయుము. ధ్వనిలాగే ప్రతిధ్వని కూడ, ఆత్మకు ప్రతికూల 
ముగ యితరులతో ్రనర్తించకున్న మీరు చేయు పని పచిత్రమగున్ను అట్టి 
భక్తిలో ఆనందము కలుగును. శ్రీరాముని సేవించుటలో, భగవంతునికి, 
గంధము, పుష్పములు సమర్చించుటతో భక్తి సంపూర్షము కాదు. భక్తి 
సలుపుటలో అది ఒక క్రియ మాత్రమే. అందటి యందు భక్తిభావము 
జనించినపుడే నిజమైన భక్తి కల్లును. మనుష్యులు పూజలు చేయుదురు 
కొని పనులు భక్తి శ్రద్ధలతో పవిత్రముగ చేయరు. పనులకు పూజకు 
ఎక్కువ వ్యత్యాసము లేదు. 


ఫలానా సమయంలో వని అని ఫలానా సనముయంలో పూజ అని 
చేయక అన్ని స్థలములలో ఎల్లపుడు భక్తి కఠిగియుండవలెను. 


లౌకిక సంబంధమైన అన్ని పనులు పూర్తి అయిన తరువాత లభించు 
సమయంలో చేయు పూజను “మర్యాద భక్తి” అందురు. కొని వాస్తవ 
ముగ పని భక్తి వేరు. కాదు. భక్తులు బజారులో కూరలు తెచ్చుటకు 
వెళ్ళుదురు. ఇది కూడ భక్తియే అగుము. ప్రతి పనిలోను ఈశ్వరునితో 
అనుసంథానము కలిగి యుండవలేను. దీనిని “పుష్టి భక్తి” అందురు. 


భగవానుని స్మరణ చేయుచు. ఇంటిపనులు చేయుట కూడ భక్తీ 
అగును. ఈ _ నివాసము భగవంతునిది. ఈ యింటిలో చెత్త చెదా 
రమున్న భగవంతుడు. కోపగించును.. మనం భుజించుటకు ముండు 
శ్రీమన్నారాయణుడు. భుజించునను భావంతో భోజనము తయారు 
చేసిన భోజనము కూడ భక్తి అగును. చాలనుంది అన్ములు నూ 
కుటుంబము. పెద్దది, రోజంతా వంటయింటిలోవే గడచిపోవుచున్నది. 
అందునలన మేము భగవంతుని సేన మరియు పూజ చేయలేకున్నామని 
చెప్పుడురు. కాని అందరిలోను భగవంతుని దర్శించుచు, ఆందటిశీ సేవ 
చేయుట కూడ భక్తి అగును. భగవంతుని సేవించుట కోజకు “పని 


వతువవలసిన అవసరము. లేదు. భగనంతుని గురించే ఏ పని చేసివప్ప 
బెక్‌ అది. భక్తీ అగును, వని గొప్పదికాదు కొని ఆ వని వెనుకనున్న 
ఖక్తీభావము. గొప్పది. ఆలయములో కూర్చోని మూలజపం చేస్తూ, 
స్వారచింతన చే'సేకన్న దానికి బదులుగ ఆ దేవుని ప్రొాంగణమంతయు 
శసువూడ్చి వరిశుభ్రము చేయుట ఎన్నోరెట్టు (శ్రేష్టమైన వని, 


పనిచేయవలెనన్న ఆ పనిలో వివేకము, ఏకాగ్రత అవసరము, శరీర 
బడళికగా. నున్న మనస్సు కూడ అలసిపోవును. అవుడడి వేశే పని 
కొజకు వెదకును, భక్తి సలుపుటకు మనం చేయు పనిని విడువ 
వలసిన అవసరము లేదు కాని మీరు చేయు ్రతి పనిని భక్తిమయం 
కావించుకొనవలయును, 


పెద్దపెద్ద మహర్షులు కూడ (ప్రధనముమున కర్తవ్యపాలన చేయుచుండిరి. 
వారు పని చేయుచునే భగవంతుని దర్శించిరి. నామదేవుడు దర్హీ పని 
చేయుచుండెను. గోరా. కుమ్మరి. అతడు మట్టిపాత్రలు చేసెడివాడు. 
కబీరు సాలె. అతడు నేత పనిచేసెడివాడు. సేనా నావికుడు శ్తైన 
వృత్తి చేసెడివాడు. 


కొనువారిలో కూడ భగవంతుని అనుభూతి పాందవలయును. పూర్వ 
కాలమున గొప్ప జ్ఞానం కల బ్రాహ్మణులు కూడ వై శ్యులయింటిక్‌ 
శు మ? న్‌ 
“సత్సంగి నిమిత్తమై వెళ్ళెడివారు. “జ్ఞాజలి” బుషికధలో ఒక చరేజు 
అతనితో ఆకాశవాణి సత్సంగము కొఆకు జనకప్పురిలోని “తులాధార” 
అను వైశ్యుని దగ్గణకు వెళ్లమని చెప్పెను. ఆ సమయంలో “*తులాధారి 
దుకాణములో కూర్చొనియుండెను. 


అతడు. “జాజలి బుషిని మీరు “ఆకాశవాణి” విని వచ్చారా? అని 
అడిగెను. “జాజర బుషికి ఆశ్చర్యము కలిగి 'తులాధారిని మీ గురు 
వెనరని అడిగెను. అప్పుడు తులాఢార “నా వృత్తియే నాకు గురువని 
చెప్పెను. త్రాసు యొక్క కర్ర సరిగా ఉంచెదను. ఎక్కువ కొలత తీసి 
శొనను, దుకాణంలో తీసికొముటకు ఎవరు వచ్చిన వారిని భగవంతుని 
'అంశముగ భాదించి వ్యవహరింతును. ఎక్కువ లాభము. వేసెకొనను. 


నః 


నా చళ్లి దందడ్రుణను వరమాత్య వ్యృదూవులుగ భొవించి వారి యొక్క 
"సేవ చేయుచున్నాననిొ చెప్పెను. 

పనిచేయునప్తుడు ఈశ్వరుని మరువకున్న మీ వని కూడ భక్తిమయమ 
గుమ. కొంతమంది దుకాణములో “ద్వారకానాధుని పటము వెస్టైదరు. 
అది చాల మంచిదే. కొని సక్వేశ్యరుదు మనం చేయు శ్రియా-కలాపము 
అన్నియు చూచునని తెకిసెకొని పనిచేయుట చాల ముఖ్యము. జీవితంలో 
ధర్మం ముఖ్యం. మిగిలనవన్ని అవనసరం, 


శీనాముడు మూనవ సమాజమునకు ధర్నగిక్షణ యిచ్చుటక్రై ఈ 
జల ఆ ఆటా 
జగత్తులో జన్మించెను. రాముని యొక్క పృట్టుక రాక్షసుల యొక్క 
సంహారము. కొజుకు జరుగలేదు. శ్రీరాముడు పరమాత్మ. ఆయవ 
సంకల్ప మాత్రమున పూర్తి ప్రపంచమును తృటికాలములో భస్మీపట 
లము చేయగలడు. కాని శ్రీరాముడు మనుష్యునిగా ఉండి, మానవులలో 
అంతశ్టీనంగా ఉన్న మోహమనే రావణుని నశింపజేసి వారికి ధర్మశిక్షణ 

గరప్పుటకు ఉద్బవించెను. 


శీ ధర్మం యొక్క మర్యాదను పాటించుట :- 


జీవితంలో ఆదర్శవంతమైన ధర్మాచరణ జనులకు తెకియజెప-టకు 
రాముడు. జన్మించెను. రాముడు ధర్మమూర్తి. శ్రీరాముడు ఈశ్వ 
రుడై నప్పటిక, సమొాజమునకు ధర్మశిక్షణ యిచ్చుటకు, ప్రభువు అన్ని 
మర్యాదలను పౌటించెను. 


ధర్మము యొక్క మర్యాదను పొటించు వారి మనస్సు పవిత్రమగును. 
అంతేకాదు. వారిలో భక్తికూడ ఉదయించును. ఈ రోజులలో ఆలయ 
ములకు చాలమంది. వెళ్ళుచున్నారు. పుస్తకముల ద్వారా జ్హానప్రచారం 
పెరిగినది. పూర్వకాలమున అట్టులేదు. క్రమబర్దముగ సంధ్యావందనము 
చేయుట్స గాయత్రీ మంత్రమును పరించుట, బ్రహ్మచర్యమును పొటిం 
చుట్ట సద్గురువునకు సేవచేయుట్టు మొదలరు పద్ధతులు ఉండేడివి. ఇట్లు 
చేసిన వారికి జ్లానం లభించెడిది. 


|! 


శ్‌ఈ రోజులలో జపము. గురుసేవ . మొదలగునవి అవనరం లేకున్నవి, 
విశ్రాంతి కుర్చీలో కూర్చొని పుస్తకములు చదివి, “జ్ఞాని అగుచున్నారు. 
మరియు. జ్ఞానసంబంధమైన ప్రసంగములు చేయుచున్నారు. అయినప్ప 
టీకి నిజమైన శాంతి. పొందలేకున్నారు.. దానికి కొరణం ఒక్క క! 
వేటి నూనపుడు స్యధర్మమును ఆచరించుట లేదు. ధర్మము యొక్క 
మర్యాదను పొటించుటలేదు. 


భోజనము చేయకుండ దానిని గురించి మొట్టాడినంత మౌత్రమున 
ఎలా కడుపు నిండదో అలాగే జ్ఞానికి ఆచరణ లేకుండ మాట్టాడినంత 
మాత్రమున శాంతి లభించదు. జ్ఞానమును జీవితంలో ఆచరించనలయును. 
ధర్మమును పౌటించవలయును. స్త్ర, స్రీ యొక్క మర్యాదను, 
పురుషుడు. పురుషుని యొక్క మర్యాదను పొటించవలయును. అహ్లుడు 
మాత్రమే ఎల్లరకు శాంతి. లభించును. 


ధర్మమునకు భక్తితో ఎటువంటి విరోధము లేడు. మీరు స్వధర్మ 
మును సరిగా పొటించినప్పుడే భక్తియొక్క విలువ తెలియును. 


మనుష్యుడు ఎక్కున కులం లేక గోత్రంలో జన్మించినప్పటికి, వారి 

జ్ఞానం, ధనం, మరియు మనస్సు వృడ్డిచెందినప్పటికి కూడ మర్యాదను 
విడువరాదు. మనుష్యుడు, తామ్‌ విద్యాధికుడనని, జ్ఞానినని తలంచిన 
పుడు అ గర్వంలో భగవంతుడు అభించడు. జ్ఞాని ధర్మం యొక్క 
మర్యాదను పొటించుట చాల ముఖ్యం. ఆవశ్యకం కూడ, 

కొంతవుంది ఆత్మకు “పాప-పుణ్యములు' అంటవని అత్మ శుడ్డ 
చైతన్య బ్రహ్మ స్వరూపమని భావింతురు, సిద్దాంతము అయితే నిజమే 
కానీ దేహ భావముండునంత వఅకు ధర్మమును పాటించుట అవసరం. 
భగవంతుని ధ్యానములో దేహభావము  మరచువాలిక్రి ధర్మమర్యాడను 
ల. తప్పులేదు. ప్రాణం, ఇంద్రియములు మనస్సు, బుద్ది 
భేదభానము, కోర్కెలు తన అఫీనములో నుంచుకొన్న పురుషునికి 
దేహబంధముల నుండి విముక్తి కలిగి బ్రహ్మ సంబంధము. సిద్ధించును. 
స్తీవురుషులకు దేహభావమున్నంతనరకు స్వథర్మమును పాటించుట 


కై 


చాల అవవరం. ధర్మాచరణము చాల ముఖ్యం. చేహధానమున్నంత వరకు 
ధర్మమును విడువరాడు. చాల తప్పు. 


ఆఅత్మధర్మము వరమాత్మతో అయమగుటయే. భగవంతుని సాక్షాత్కా 
యము కలిగిన మహాత్ములు ధర్మము పాటించవలసిన పనిలేదు. కాని వాకు 
లోకమునకు ఆదర్భముగ నుండుటకు ధర్మమును పొటింతురు. 


ధర్మము యొక్స మర్యాదను కొంచెం కూడ ఆటంక పరచని 
వానే గొప్పవారు. చదువుకున్న వారిలో కొండర్కు సూల్యోడయము 
తరువాత కూడ పడకపై నిద్రింతురు. సూర్యనారాయణుడు. ఇంటిలో 
నికి వచ్చిన తరువాత స్నానం చేయకున్నవారికి పాపం కలుగవచ్చును. 
రామాయణంలో రాముడు. ప్రతిదినము, సూర్యోదయమునకు పూర్వమే 
స్నానంచేస్తె సూర్యునకు నమస్కారము చేసినట్లు వ్రాయబడినది. 


మీరు. వెలిగించు. దీపమునకు బిల్లు కంపెనీ పంపించును. ఇప్పటిన 
రకు సూర్యభగవానుడు ఎప్పుడైన బిల్ల పంపినట్లు వినలేదు. ఆయన 
ప్రకాశంను. మీరు వినియోగించుకొనుచున్నారు.. దొనికి బడులు మీరు 
సూర్యనాకాయణునకు ఏమి. యిచ్చుచున్నారు.. దీపావళినాడు మీరు 
సెలవు తిసెకొండురు. కాని దీపావళి లోజున సూర్యథగవానుడు. ెందు 
మూడు రోజులు సెలవు తీసికొన్నచో మన దీపావళి ఎట్లా జరుగును? 
సూర్యభగవానుడు, తాను ఉడయించకపూర్వమే, మనం స్నానం చేయ 
వలెనని కోరుచున్నాడు. 

కొంతమంది. పెద్దపెద్ద “ఆఫీసరు. లగుడురు. వారికి నేను పెడ్డ 
అధికారినని గర్భము. కలుగును. కాని ఆప్తుడు వారు ధర్మము యొక్క 
మర్యాదను ఎక్కువగ పాటించనలయును.. భక్తిని విడచి స్వేచ్చాజీవితం 
గడుపువారు, భగవంతునికి ్రీతిపాత్రులు కారు. 

సనాతన ధర్మము చాలమంచిది. ధర్మం యొక్క మర్యాదను విడు 
వరాదు. గాత్రి 111 గం. ముందు నిద్రించవలెను. ఉదయం 4-80 
గం.కు లేవవలయును. రామాయణంలో కాత్రి ఎక్కువసేపు మేల్కొని, 


ఉదయం. మంచముసై నిద్రించుట. రాక్షషుల ఇక్షణషువి పేర్కొనబడి 
వది. ఈ లక్షణం కలవారందజు రాశ్షస సమానులు, 


మీరు ప్రతిరోజు సూర్యోద పూర్వమే స్నావం చేయండి. 
సూర్యనారాయలుడు. బుద్దికి వేదిత్రత చేకూర్చి. ఆరోగ్యమును ప్రసా 
దించును. పూర్వకాలంలో భారతదేశంలో. ఇన్ని జబ్బులుండెఢివి కావు. 
ఈ రోజులలో సుఖసాధనములు పెరుగుటవలన జీవితం విలసమయ 
మగుట. చేత రోగములు వృద్దిచెంద్తి రోగుల సంఖ్య కూడ పెరిగినది. 
రాముడు సూర్యనంశములో జన్మించెను. సూర్యభగవానుడు శరీరమును 
మనస్సును, బుద్దిని కూడ పవిత్రమొనర్చ్భును. సూర్యుడు ప్రత్యక్ష పర 
మాత్మ. ఇతర దైనములు భానముచే కన్చింతురు కాని పూర్యభగవానుడు 
ప్రత్యక్షముగ కన్చించును. ఆయనను దర్శించుటకు భావనతో పనిలేదు. 
ధర్మమర్యాదను పొటించకుండుట భగవంతుని ఆజ్ఞను ధిక్సంంచుపే 
అగును. 

సముద్రము కూడ మర్యాదను పొటించును. సూర్యుడు చండ్రుడు 
అందజు భగవంతుని ఆజ్ఞ లో నుందురు. ఒక్క మనిషి మాత్రం జ్ఞానం 
గౌరము, ధనం వృద్ధిచెందిన గర్విష్టిద్టై పరమాత్మ యొక్క మర్యాదను 
భంగపరచుచున్నాడు. 


న్వధర్మమును పాటించుకే భక్తి అయి ఉన్నది. తన ఆజ్జను పాటిం 
చకుండ, పూలమాల సమర్చించు వారి సేవను భగవంతుడు స్వీకరించడు. 
ఎందుచేతననగ భగవంతునికి ధర్మము ముఖ్యము. ఇష్టమైనది కూడ. 


ధర్మమును చక్షించుట కొజకై భగవంతుడు లోకములో జన్మించెను. 


శీరాముడు నుర్యాడ పురుషోత్తముడు. రాముడు ఒక్క పర్యాయము 
కూడ ధర్మాచరణ తప్పలేదు. సనాతన ధర్మము ఈశ్వరుని స్వరూపము. 
ధర్మాచరణ్య ప్రయత్నించిన సాధ్యపడును. భక్తి మరియు భగవంతుడు, 
ఛగ్గవట్‌ రూపమునకు భిన్నముకాదు. ధర్మానుకూలముగ పవిత్ర జీవితం 


ఎలా జీవించనలయుననునది శ్రీనాముడు ఈ లోకమునకు నేర్చెను. 


శ 


పురుషుని (ప్రవర్తన రామునివలెను స్త్రీ యొక్క నడవడి సీతాచేవి 
వలెను ఉండవలయును. వురుషుని నడవడి శ్రీరాముని వలెనున్నప్తుడే 
భక్తి సఫలనుగును. ఆచరణ రావయణినివలె ఉంచి పెదవితో “రొను'రామి 
జపము చేసినచో ఏమీ ఫలితము కన్నించదు. మనుష్యులు త్రీరా 
ముని సేవ తప్పని సరిగా చేయనలయును. శ్రీకృష్ణుని పూజించండి. 
వ్రైవుడయిన లేక శక్తి పూజ చేసిన వారి. ఆచరణ శ్రీరాముని వలె 
నుండవలెను. శ్రీరాముని సేవలేకుండ రావనణదూపము వంటి కొమమను 
నశించదు. అంతవరకు మనిషికి శాంతి లభించదు. 


శ్రీనాముని సేవించుచు ఆయన చూసిన ధర్మాచరణమును పాటిం 
చవలయును. పుష్పములను నునుష్యులెవరు సృష్టించలేదు. మనుష్యుడు 
కాగితపు పూలు తయారు చేయును. కొని పరమాత్మ నూత్రమే 
దానిలో సుగంధమున్సు పరిమళమును సృష్టించును. జగత్తులో కల సక 
అమునకు యజమాని .శ్రీరామచంద్రుడే! దేవాలయములో ఉద్యోగము 
చేయుచున్న కొంతమంది వ్యక్తులు తొమే ఆలయమును నడుపుచున్నట్లు 
భావించుడురు.. భగవంతుడు, “మీరు అజ్ఞానులు, నా యిల్లు నేనే 
నడుపుకొను చున్నానని” ఎప్పుడో ఒకప్పుడు. వారికి తెలుపును. జగత్తు 
యొక్క యజమాని పరమాత్మ, తన ఇంద్రియములపై నే ఆధిపత్యం 
పొండలేని మావవుడ్సు ఇతర వస్తువులపై ఎట్లు అధికారం పొందగలడు? 


ఈ రోజులలో కల చట్టము ననుసరించి అడ్జెయింటిలో నివసించు 
వ్యక్తి ఆ యిల్లు ఖాలీ చేయవలసిన పనిలేదు. కాని భూకంపము 
వచ్చినప్తాడు యిల్లు వదలవలసియే వచ్చును. అందటికి ప్రభువు ,శ్రీరా 
మచండద్రుడే, మనుష్యుడు ఈ సత్యమును తెలిసికొనలేకున్నాడు. దీని 
మూలమున అనేక వివాదములు. కలుగుచున్నవి. బయట ఎవరైన బిచ్చ 
గాడు వచ్చి కూర్చొన్నచో "అక్కడినుండి వానిని లేచి పొమ్మని కోపగించె 
దరు భగవంతుడు కరుణతో ఇవి అన్ని మనకు ప్రసాదించెను. ఆయనను 
సంతుష్టిపరచవలయునను కోర్కె ఉన్నచో ఆయన యాౌజ్జను పాటిం 
చుము.. ధర్మమును ఆచుించుట శూడ ఇదే. శ్రీరామునికి ప్రీతికరమైన 


కేస్‌ 


శైల, కొడ... ఇదిటే! 

ఓ ఒచ్చీదములు భగవంతుని “విశ్వహ్యాపి' అని తెలుపుచున్నని. పరమాత్మయే 
ఈ "జగత్తు మొత్తంను. పోషించుచున్నాడు. యథేచ్చగా నుండుటవలన 
నునుష్యుడు. దుర్గతి పొందుచున్నాడు. ఈ" రోజులలో పిల్లలకు తక్లి-దం 
డ్రుల అధీనములో నుండుట యిష్టము లేదు. అందునలన స్వేచ్చను 
గుజించి గొప్పగ మౌొట్టాడుదురు. కాని ఇంద్రియములను జయించిన 
వొశే నిజమైన స్వతంత్రులు. స్వేచ్చాజీవితం మనిషిని పతనమొనరిం 
చును. సదాచారం లేకుండ మానవజీవితం సఫలం కాదు. 


సదాచారమనగా శాస్త్రములో చెప్పబడిన రీతిని నడచుకొనుట. ఏమి 
చేయవలె? ఏమి చేయరాదు? అనునది మీ మనస్పునడుగుట కంక, 
ఎవరైన సద్దురువును కాని లేక సత్సంగములో కాని అడుగుట వలన 
ప్రయోజనముండును. 


5. తల్లి-దంద్రుల సేవ చేయుట మరియు భక్తి: 


మౌనవజీవితం శాస్త్రములో చెప్పబడిన మర్యాద ననుసరించి యుండ 
వలెను. ఈ కాలపు ప్రజలు తాము బాగా చదువుకొన్నామని భాదించుచు 
లేచిన దగ్గణనుండి. మోసపు పనులే చేయుచున్నారు. బ్రాహ్మణులు, 
త్నత్రియులు మరియు వైశ్యులు అందణు బుషుల యొక్క సంతానమే. 
అందజు బుషులనలెనే ఏదిత్రమయిన జీవితం గడపవలయును. అ 
విధంగా ఎల్లప్పుడు జ్ఞప్తియండుంచుకొని, దృఢసంకల్పముతో నుండవళెను. 
నిగ్రహము. కలిగి సదాచారపరాయణుళై, సేవాభావముతో, ధర్మాచరణ 
గావించినవ్పుడే మనుష్యుల జీవితం బాగుపడును. మనస్సు పవిత్రంగా 
నుండును. పుస్తకములు చదివినంత మాత్రమున శబ్దణ్డ్ఞానం "పెరుగును 
కొని మనిషి పవిత్రుడు కాజాలడు. దొనం చేసినప్పటికి మనస్సు శుభ్రపడదు. 


శీ నాముడు ప్రతిపనిలోను ధర్మము యొక్క మర్యాదను పొటిం: 
చేను. పాపమునకు, భగవంతునకు, ఈ రెండింటిని గురించి మౌత్రషు 
మనిషి భయవడవనలెను. మనిషిని అతని యొక్క పాపమే బాధించును. 


న! 


శన్వరుడు బొధించ్‌ష్‌, 


వగ్యామిత్రడు అహల్యను ముట్టుకొనమని. చెప్పినప్పుడు రాముడు, 
వేను పరత్త్రీని స్పృశించినట్లయిన నాకు పావనము కల్లనని గురు 
వుగారితో. చెప్పెను. రామునిలో అన్ని సద్గుణములు నిండీయున్నవి. 
తల్లిదండ్రులపై భక్తి బంధు్రేమ, వైగ్రాము, సదాచారము, సర 
ళత్క ఏకపత్నీ వ్రతము, వచనపాలన ఉదారత శరణాగత దీన వత్సలత, 
వినయము మృదుభాషణము'- మొదలగు అన్ని సద్గుణములు ఒక్క “కోట 
శ్రీరామునిలో నిండియున్నవి, రొమునికీ శక్లీ-దండ్రులపై అనన్యమైన 
ల్‌ కలదు. ప్రతిరోజు వారికి నమస్కరించి వారి ఆజ్ఞను పొటించు 
చుండెడివాడు. కొంతమంది. చదువుకొన్నవారు ఆలయమునకు వెళ్లి, 
దేవునికి వమస్కరించుచున్నారు. కొని ఇంటివద్ద వృద్దులయిన తల్లి" 
దండ్రులకు నమస్కరించుట లేదు. నేను ఒక సోదరుని, “నీవు 
నాకు నమస్కరించుచున్నావు కాని యింటి వద్ద వృద్దురాలయిన తక్లికి ' 
నమస్కరించుచున్నావా? అని అడిగితిని అతను, “ఇంతకు ముందు 
చేయుచుండెడివాడను. బి.ఏ. పొసయిన తరువాత చేయుటలేదని” జనా 
బుచెప్పెను. " 

ల్లీదండ్రులకు నమస్కరించుటలో కాని, సేవచేయుటలో కాని సంకో 
చము. కల్గించు. చదువు ఎందులకు పనికినచ్చును? తల్లి దండ్రుల 
సేవ చేయళేనివారు,. దేశమునకు, సమాజమునకు, భగవంతునికీ ఏమి 
సేవ చేయగలరు? తల్లీ దండ్రులకు నమస్కరించుటకు సిగ్గు కల్గించు 
విద్య విద్యకాడు. వారనత్వముగ తల్లి-దండ్రుల సంపడ పొందుటలో లేని 
సంకోచము. వారికి వందనము చేయుటలో ఎందుకు? 


కొంతమంది తల్లి దం।డులకు నమస్మ్కరింతురు కొని వారు చెప్పి. 
ప్లమలు చేయరు. 

క $ ( కి 

అట్టే వందనమునకు ఎట్టి విలువలేదు. “తలి బుద్దిక, “చేతులు 

పనికీ [ప్రతిరూపములు. శల్లి-దండ్రుల ఆజ్ఞను పాటించుచు వారికి సేవ 


చేయును. మీరు వారికి సేవ చేసినట్టయిన వృడ్రాన్యముళో మీ (నంతా 
నము మీకు సేవన చేయుదురు. ళల్లి దండ్రులు, గురువు మరియు; అతిధి, 
"శ నలుగురు 'గ్రత్యక్ష దైనములు, వెరి. "సేన తప్పక చేయవలెను. 
తల్లికి ప్రథమస్థానమివ్వబడినది. తల్లి దంద్రులు _ ప్రత్యక్ష సరమాత్మ 
స్వరూపులు తల్లి దండ్రులలో భగవంతుని దర్శించలేనీవారు విగ్రహములో 
భగవంతుని ఎప్పటికి చూడలేరు. భగవంతునికి వూజచేయకున్నవటికి 
నడచును. కాని తల్లిదండ్రులను మొదట తప్పక పూజించనలయును. 
తల్లి దండ్రుల 'సేన చేయకున్న భగవంతుని పట్ట అవచారము చేయు 
టయే. కొంతమంది చదువుకొన్నవార్కు *నేను ఈశ్వరుని నమ్మనని" 
చెన్సదురు.. ఈ విధముగ తనపట్ల విముఖత కలిగిన వారిని కూడ, 
భగవంతుడు, ఆహారమ్భు సంపద యిచ్చి పోషించుచున్నాడు. నాస్తీకులు 
కూడ భగవంతుని సృష్టిలోనే యున్నారు. 


కొంతమంది ఆలయమునకు వెళ్ళుదురు కాని తల్లి దండ్రుల సేవ 
చేయరు. తల్లి దండ్రుల సేన చేయుట గొప్ప పుణ్యము. ఎన్నో 
యజ్ఞములు చేసినందువల్ల కల్లు పుణ్యము సంతానమునకు, తమ యొక్క 
వృద్దులైన తల్లి-దండ్రులకు సేవ చేయుట వలన కలుగును. వారి యింటికి 
భగవంతుడు ప్రత్యక్షముగ వచ్చును. పవుండరీకుని కధ మీరు వినియుండ 
వచ్చును. పుండరీకుడు తల్లి-దం(డ్రులకు సేనచేయుచుండెను. భగవంతుని 
దర్శించుటకు ఎన్సుడు వెళ్ళలేదు. అయినప్పటికి భగవంతుడు అతని 
యింటికి వచ్చెను. ఆ సమయంలో ప్పండరీకుడు భగవంతునితో నేను 
ఇప్పుడు తల్లీ దండ్రుల సేవ చేయుటలో నిమగ్నుడనై యున్నాను కాబట్టి 
దయయుంచి. కొంచెము. సేపు బయట నిలబడవలసినదని చెప్పెను. 


తల్లి దండ్రుల సేన చేయువారు ఈశ్వరుని కూడ బయట నిలబ 
డవలసినదిగ చెప్పగలరని స్పష్టమగుచున్నది. వుండరీకుడు భగవంతునితో 
“మీరు అనంతకోటి (బ్రహ్మాండమునకు నాయకులయి ఉండి మా యింటికి 
వచ్చినందుకు సంతోషము. కాని మీ సేవ చేయుటకు నొకిప్పుడు తీరిక 
లేదని” చెప్పెను. 


కరీ 


ప్పుండరీకునకు తక్లి-దంద్రుల సేన శేఫిన భగవంతుడు దక్మనమిచ్చువని 
నమ్మకం. గండు. అతను శ్రభువ్వు భక్తుల యొక్క ఆధీనములో నుండు 
నవి చెప్పెను. ఈ రోజు కూడ వండరిపురంలో భగవంతుడు చేయి 
నడుముపై నుంచుకొని ఇటుకమీద నిలబడియుండెను. ఇది తల్గీ-దంద్రు, 
లను సేవించుట వలన కరిగిన మహిను. శాస్త్రములలో మనున్యదేహము' 
లభించుట చాల దుర్లభనుని చెప్పబడినది. ధర్మార్ధ కాను మోత్షములను 
చతుర్విత పూరుషార్థములను సిద్దింపజేయునది ఈ  మానన శరీరమే. 
అట్టీ యీ మూనవ శరీరమును ప్రసాదించిన తల్లి-దండ్రులకు మనం 
బుణపడియున్నాము. 


శ్రీరాముడు తల్లీ దండ్రులకు ఎప్పుడు ఎదురుచెప్పి ఎరుగడు. తల్లి- 
దండ్రులకు రోజు నమస్కరించుము. వృద్దుల హృదయం కోనులమగును. 
కాబట్టి తల్లి-దం[డడ్రుల ఎదుట ఎన్నడు ఎదురుచెవ్పరాదు. ఎల్లవుడు 
తల్లిదండ్రుల ఆజ్ఞను పాటించిన మీకు శుభము జరుగును. రామాయ 
అము యొక్క మార్గదర్శము ఇదే. మీ కిష్టం లేనటువంటి వని ళల్లి 
దండ్రులు చెప్పిన భగవంతుని పైన లేక రామాయణములో విశ్వాసముంచి 
వారి అద్జను పాటించుము.. రామాయణంలో దశరధనువహారాజు తన 
నోటితో రాముని ననవాసమునకు వెళ్ళమని చెప్పనట్లు వ్రాయబడినది, 
కొని కైకేయి నీ తండ్రిగారి ఆజ్ఞానుసారం నీవు అడవికి వెళ్ళవలసినదని 
చెప్పెను. తండ్రిగారి కోర్కె. అది. అయినప్పుడు దొనిని నెరవేర్చుట 
నా ధర్మము. అంతేకాదు ఇది కేవలము మీ ఆజ్ఞ అయినన్పేటికి దానిని 
ఆచింంచుట నా ధర్మమని రాముడు తల్లీ దండ్రులకు నమస్కరించి 
ప్రసన్నవదనంతో అడవికి వెళ్ళెను. 


కొద్దిగా ఆలోచించిన కైకేయి భరతుని కొజకు రాజ్యము కోరెను 
కాని రాముని అడవికి ఎందుకు పంపెనని అనిపించుము. రామాయణంలో 
అనేక సందర్భములలో రాముడు నిరపరాధని చెప్పబడినది. ఆయన ఏ 
తప్పు చేయలేదు. అయినప్పటికి రాముడు క్రై కేయితో ఒక్కసారి కూడ 
మీరు నాకు ననవానం ఎందుకు విధించివారవి అడగలేదు. 'కెకేయి 


క్ష 


అజ్ఞ అనుచితమైనది. అయినప్పటికి రాముడు వేను తల్లి- దరడ్రుల 
మొౌటకు బద్దుడనని భావించెను. తల్లి-దఠడ్రుల యెడ లొమునికీ గర 
భక్తి సాటిలేనిది. 


6. శ్రీరాముని యొక్క బంధ్య_ప్రేమ :- 


శ్రీరాముని యొక్క బంధు(ప్రేను అసానూన్యము. అట్టి బంధు(పేమ 
లోకములో ఎక్కడను చూడలేదు. దశరధుడు రామునికి రాజ్యాభిషే 
కము చేయ నిర్ణయించినప్పుడు, ,శ్రీరాముడు లక్ష్మణునితో “లక్ష్మణా! 
ఈ రాజ్యం నీది. నేను పేరునకు మూత్రమే రాజుని. నీవు నా యొక్క 
బొహ్య ప్రాణం. ఈ జీవితం మరియు రాజ్యం నీ గురించి మాత్రమే 
అని చెప్పెను” 


రాముడు అడనికి వెళ్ళునప్పుడు, అతని వెనుక లక్ష్మణుడు కూడ 
వెళ్ళెను. దీనిలో ఆశ్వర్యపడవలసినదేమనగా కైకేయి వనవానం ,శ్రీరా 
మచంద్రునకు విధించెను. లక్ష్మణునకు కాదు. అయినప్పటికి రామునితో 
పాటు లక్ష్మణుడు, తల్లి దండ్రులను, భార్యను కూడ విడిచిపెట్టి అర 
ణ్యమునకు వెళ్ళెను. రాముని (ప్రమ ఎటువంటిదనగా లక్ష్మణుడు 
రాముని విడచి అయోధ్యలో ఉండలేకపోయెను. రాముని వియోగం 
లక్ష్మణుడు. భరించలేక పోయెను. రాముడున్న చోటనే లక్ష్మణుడు 
ఉండెను. అంతటి మహత్తరమైన సోదర (ప్రేమ పృధివిపై పరమాత్మయైన 
ఛ్రీ/రానముచంద్రునిచే ప్రకటితమైనది. 


రాముడు ఆటలలో కూడ తమ్ముల మనస్సు నొప్పించలేదు. తాను 
ఓడిపోవునట్లును, తమ్ములయిన లక్ష్మణుడు భరతుడు గెలుచునట్టు ఆట 
లాడెడివాడు. రాముడు నాతమ్ముల గెలుపు నా గెలుపేనని చెప్పెడివాడు. 
శ్రీరాముడు కౌసల్యతో భరతుడు నాకంటె చిన్నవాడయినప్పటికి . నన్ను 
ఓడించి తొను గెలిచెనని చెప్పెడివాడు. భరతుడు కౌసల్యతో “అన్మూ, 
ెద్దన్నయ్యకు నాప్టై ఎనలేని (ప్రేమ అని ఆయన తెలసి ఓడిపోవునని 
చెప్పెడివాడు, రాముడు జగత్తులో బంధు(ప్రేమకు నూర్గదర్శకుడయ్యెను. 
శై కేయి. నేను భరతునకు రాజ్యము యిచ్చినానని చెప్పినప్పుడు రాముడు 


“అమ్మా! చిన్న తమ్ముడు రాజయినట్లయిన వేను ఎప్పటికి వనంలోనే 
ఉండుటకు సిద్దంగా ఉన్నానని” చెప్పెను, 

(ప్రజలు భరతుని (ప్రేమ రాముని (ప్రేమ కన్న శశ్రేషృమైనదని చెప్పు 
దురు. భరతుడు రాజ్యమును తీసికొనలేదు, సింవోసనముపై రాముని 
పొదుకలుంచి రాజ్యపొలన చేసెను. రాముడు వనంలో తనస్సు చేసెను. 
దీనిలో ఆశ్చర్యం ఏమీ లేదు. కాని భరతుడు నుహలులో తపో జీవితం 
గడిపెనని చెప్పుదురు. వారి సోదర (ప్రేమను ప్రశంసనీయము.. ఆచరణ 
యోగ్యము భరతునకు ఎవరైన సాధువు, బ్రాహ్మణుడు, బీదవారు వచ్చి 
నచో. వారికి (ప్రేమతో ఆతిధ్యమిచ్చు నియమము కలదు. భరతుడు 
14 సం.ల వరకు అన్నము తినలేదు. *నా పెద్ద సోదరుడు కందమూ 
అలములు తినుచున్నప్పుడు నేను భోజనం ఎలా చేయగలనని” భరతుడు 
చెప్పెను. భరతుని (ప్రేమ అతి దివ్యమైనది. రాముడు వనంలో నిద్రిం 
చిన్స భరతుడు నేలమీద పదుకొనెను. భరతుడు రాముని పాదుకలపై 
దృష్టి నిలిపి ఎల్లప్పుడు “రామ నామ” జపము చేసెడివాడు. భరతునికి 
తన అన్నపైగల పవిత్రప్రమ అమూల్యమైనది. 


మీరు తమ్ముని ప్రేమించిన అతను మిమ్ములను (ప్రేమించును. జగ 
త్తులో రామరాజ్యం ఎప్పుడు వచ్చునది ఆ పరమౌాత్మకే తెలియాలి. 
మనుష్యుల హృదయములు, విషయ వాంఛ మరియు స్వార్థముతో నిండీ 
యున్నంతవరకు రామరాజ్యం ్రాప్తించుట అసంభవము. కాని మీ 
యింటిలో మీరు యిటువంటి రామరాజ్యం నిర్మించుకొననచ్చును. 
నిర్మలమైన (ప్రేమ భావంతో మీ సోదరులను (సేమించిన వారు కూడ 
అట్లు మిమ్ములను నిష్కల్మషముగ (ప్రేమింతురు. కొంతమంది తమ్ము 
అతో కపటముగ ఉందురు. ఇతరులతో మంచిగ ఉందురు. 

ఇది. కలియుగము. ఇది చెప్పట కొణకే అన్నదమ్ముల మధ్య తీరని 
దెబ్బలాటలు వచ్చుచున్నవి. ఒక ఊరులో నాకు జరిగిన ఒక అనుభవం 
చెప్పుచున్నాను. ఒక పేర్‌ నా వద్దకు వచ్చి, మహారాజా! నాకు నేను 
గెలుచు మంత్రమును చెప్పవలసినదని కోరెను. వేను నీ కోర్కె ఏమిటని 


ఖై 


అదుగగా,. సేఠ్‌ “చేను దానా వేసినాను దానిలో గెలచనలయునని” 
చెప్పెను. నేను “ఎవరిపై దావా వేసినారని అడిగితిన్‌ొ. సేఠ్‌ మూ 
తమ్మునిపై 'వేసితినని చెస్పెను, నేను “మీకు బుద్దీ పూర్తిగా చెడి 
నదని, నా వద్ద అలాంటి నుంత్రం ఏదీ లేదనిొ చెప్పితిని. సోదరుని 
పట్ల _ కపటంగా వ్యవహరిస్తూ, అతనిలో భగవంతుని చూడలేనివారు, 
భగవానుని ఏమి పూజించగలరు? భగవంతుడు ప్రత్యక్షంగా కన్చించడు. 
మూర్తిలో భగవంతుని భావన కలిగి యుండవలెను, కాని సోదరుడు 
ప్రత్యక్షంగా కన్చించును. తన సోదరునితో కపటముగ నున్న, ఎంత 
భక్తుడై నను, అతని కుటిలపు భక్తిని భగవంతుడు స్వీకరించడు. తన గృహ 
ములోనే ఉండి భక్తి సలుపువారుు ఇంటిలో నున్న ప్రతి వ్యక్తి పట్ట 
ఈశ్వరభావముంచవలయునని సేఠ్‌తో చెప్పితిని. 


సనాతన ధర్మము ననుసరించి మీ వాకిటికి బిచ్చగాడు వచ్చినచో, 
అతనిలో కూడ భగవంతుని దర్శింపనలయును. కొంతనుంది యింటిలో 
చెడిపోయిన పదార్థమును యాచకుని పిలిచి ఇచ్చెదరు. భిక్షగాడు కూడ 
భగవంతుని అంశమని _ గుర్తించవలయును. దానమును తీసికొనువారు 
అల్పులని తెలిసికొని దానం ఇచ్చునంతవరకు దానం సఫలత నొందదు. 


బిచ్చగాడు నేను పూర్వజన్మలో ఎవరికి కొంచెము కూడ దానము 
చేయలేదు అందుచేత దరిద్రునిగ పుట్టినానని ఉపదేశము చేయుటకు 
వచ్చును. మీరు కూడ దానం చేసి పుణ్యం పొందకున్న నా వలెనే 
అగుదురు. ఈ రోజు కూడ భగవంతుడు ఒకప్పుడు దరిద్ర నారాయణుని 
రూపంలోను, మజొకప్పుడు సాధువు రొపంలోను, వేజళొక పర్యాయం 
బాహ్మణరూపంలోను రావచ్చును. అప్పుడు జీవుడు ఎదురుగ కన్చించు 
భగవంతుని చూడలేకున్న ఆయన మనుష్యులను మన్నించడు. 


జ్ఞానులు ఈశ్వరునికి ఎటువంటి రూపము లేదని చెప్పుదురు. వైస్ట 
వులు లోకములో ఎంతమంది ఉన్నారో వారందతు భగవంతుని స్వరూ 
పులని తలంచెదరు. ఈశ్వరుడు వారి రూపములోనున్నాడని, ఎవరివట్ల, 
ద్వేషమ్సు. తిరస్కారము చెడ్డ తలంపులేకున్నట్టయిన ఇంటిలో నుండి 


ణి 


భక్తి చేయగల్లుదురు. అపేక్షతో అందటిపై (పేమ కలిగి యులదుయు. 
స్వార్థంతో కూడిన (ప్రేమ. ఉంచరాదు. అందటీలోను, నా యొక్క వర 
మేశ్వరుడున్నాడను భొనముతో. (పేమించుము. మూనవ జన్మ ఇతరులను 
సంతోష పెట్టుట కొజకే. చాలసోర్లు మనిషి పరోపకారమునకు వూనుకొ 
నును. అప్పుడతనికి (ప్రజలు తనను లెలిచేయుటలేదను చింత కలుగును. 
కాని రాముని కొడ ప్రజలు నిందించిరి. కనుక మంచి వనికి గుర్తింపు 
భగవంతుని న్యాయస్టానములోనే అని తెలియనగును. పవిత్రజీవితం 
వలన కలుగు గౌరవము అన్నిటికంటె శ్రేష్టమైనది. మీరు అందటితోను 
(ప్రేమ వూర్వశముగ ్రవర్తించిన. అందరు మిమ్ము (ప్రేమింతురు. 


కుటిల మనస్కులెప్పుడు అశాంతితో నుందురు. పవిత్ర జీవనము 
గడుపువారు, నిర్హనులై నప్పటికి శాంతిని పొందుదురు. పొం కలకాలం 
దాగదు. ఏదో ఒక రోజున అది బయటపడును కనుక శాంతికా 
ముకులయినచో మీరు ధర్మము యొక్క మర్యాదను పాటించనలయును. 
శ్రీరాముడు లోకమునకు ధర్మాచరణ నేర్చెను. ఆయన ధర్మమునకు 
వన్నె తెచ్చిన సూర్యుడు. 


7. శ్రీరాముని యొక్క దయః- 


శ్రీశాముడు. సద్దుణములలో సముద్ర సమౌనుడు. అయన సద్గుణ 
ములు అపారం మరియు అనంతము. శ్రీరాముని యొక్క ఒక్కొక్క 
గుణము ఆదర్శవంతము, అనన్యము. ఆయన అతి దయామయుడు. 
మొనవులు దేవతలు కూడ, ఎవరికైన ఏదైన యిచ్చునప్పుడు, తను 

స్సు షూ 

కొఅకు కొంత ఉంచుకొని మిగిలినది యిత్తురు. రాముడు నూత్రము, 
ఇతరులకు యిచ్చునప్పుడు నాకేమి మిగులునని యోచించకుండ అనుగ్ర 
హించును. రామాయణంలో రాముడు రావణునకు, అయోధ్య రాజ్యం 
ఇచ్చుటకు సిద్దపడెనని ప్రశంసించబడినది. లంకలో విభీషణుడు, రొవ 
ణునిచే పరాభవింవబడినప్పుడు, లంకను విడచుచు, రావణుడు మరణించిన 
పెమ్మట' (శ్రీశాముడు. బహశః తనను లంకకు రాజును చేయవచ్చునని, 
"మనస్సులో . భావించెను... శ్రీరాముడు. అంతర్యామి. ఆయన సర్వము 


శి 


గ్రీహీంచకల్లును.. ఇక్ష్మడునితో సముద్రపు. జలము. తెస్పించెను.. సాగర 
శ్రీరముననే విభీషణునకు రాజ్యాభి ప్నేకం చేసెను, సుగ్రీవునకు ఇది ఉచిత 
మనిపించలేదు. సుగ్రీవుడు రామునితో “మహారాజా! మీరు త్వరపడినారు. 
ఒకవేళ రేపు రావణుడు శరణు వేడికొనుచు, సీతాదేవిని తమకు అప్పగిం 
చినచో అతనికి మీరు ఏమి యిచ్చెదరు? ఈ రోజు విభీషణుని లంకకు 
రాజుగా అభిష్నేకించుట ఉచితముగా లేదని” పలికెను. అవ్వడు రాముడు 
చిరునవ్వుతో ఒకవేళ రావణుడు శరణుగోరి సీతాదేవిని సమర్పించుకొ 
నినచో అయోధ్య రాజ్యమును రానణునకు యిచ్చి మేము నలుగురు 
సోదరులము వనవాసము చేయుదుము. వూర్తి జీవితం వనవాసములోనే 
గడీవెదమని చెప్పెను. ప్రభువు యిచ్చునప్పుడు జీవి యొక్క అర్హతను 
చూడక సంపూర్షముగ ్రసొదించును. శ్రీరాముని నంటి దయార్హం 
హృదయుడు లోకములో మరెచ్చటను కానరాడు. 


8 శ్రీరాముని యొక్క ఇంద్రియ నిగ్రహము :- 


శ్రీరాముడు. వచన బద్దుడు మరియు ఏకపత్నీవ్రతుడు. శాస్త్రము 
అలో ఏకపత్నీ వ్రతమునకు చాల మహత్మ్యము చెప్పబడినది. ధర్మము 
యొక్క మర్యాదను పాటించుచూ గృహస్థ జీవితమును గడుపువారు గృహ 
స్టులై నప్పటికి సాధువులుగ పరిగణింపబడుదురు. వారు అన్య స్త్రీ-పురు 
షులను భగవత్‌ స్వరూపులుగ గుర్తించెదరు. కోరికను నశింపజేయుటలో 
శ్రద్ద కలిగియుండవలెను. అందముగ _ కన్పించినప్పుడు కోరిక -కల్గును, 
దీనిని ఒక ప్రదేశముపై లగ్నము చేస్తి దానిని నశింవచేయుట నిజమైన 
ధ్యానము యొక్క ఉవయోగము. శాస్త్రము పత్నిని ధర్మపత్ని అని 
చెప్పీనది కాని “భోగపత్ని' అని కాదు. 


“తులసీదాసు. చరిత్ర మీకు తెలిసియుండవచ్చును. అతనికి తన 
“భార్యపై తీరని వ్యామోహము. కాని అతని మనస్సు వవిత్రముగ 
.ముండిను. ఒకపారి అతని భార్య పుట్టింటికి వెళ్ళెను. అతడు భార్యా 
వ్యామోహముతో అర్ధరాత్రి బయలుదేతెను. నదికి వరద వచ్చెను. శవ 
“మును నానగ భావించి దొని సహాయముతో అ వరదతో కూడిన నదిని 


ర 


దొమెను. అంతేకాదు పొమును కత్రాడుగ భావించి దాని సవోయముతో 
ప్రహరీగోడ ప్రాకి లోనికి దుమికెను. అతని భార్య కోవగించుకొనెను. 
ఆమెనా శరీరము ఎముకలు మాంసముతో చేయబడినది. ఈ తుచ్చ 
శరీరం పట్ల చూసే ఆసక్తిలో సగభాగం అయినా శ్రీరాముని తెలిసికొ 
నుటకు ఉపయోగించిన మీకు శుభము కల్లునని గద్దించెను, స్త్రీ పురుషులు 
పరస్పరము చెడు తలంవుతో చూడకూడదని ననాతన ధర్మము చెన్స 
చున్నది” పురుషుడు వరథస్త్రీని వాంఛించినను, లేక స్రీ వరపురుషుని 
వాంఛించినను పానము కలుగును. మనస్సు చేసినటు నంటి పాసమునకు 
శిక్ష అనుభనించనలసియుండును. ఈశ్వరుడు, శరీరము మరియు మన 
స్ఫులను పూర్తిగ (గ్రహించును. శ్రీరాముడు సత్ర్రవర్తనకు, ఇంద్రియ 
నిగ్రహమునకు మారుపేరు. నిగ్రహము ఎలా ఉండవలయునన్నది ,శ్రీరా 
ముడు లోకమునకు నేర్చెను. కళ్ళు, జిహ్వ, చెవి అన్ని ఇంద్రియముల 
యొక్క _ నిగ్రహము శ్రీరాముడు పొటించెను. 


ఇంద్రియములు నున సేవకులని, వాటిని మన చెప్పుచేతలలో నుంచు 
కానవలయునని గుర్తుంచుకొనవలయును. మీరు ఇంద్రియములకు బానిసల 
యిన అవి శత్రువువలె వనిచేయును. అవి నున అధీనంలో నున్న మిత్రుని 
వలె సహకరించును. రాముడు పర్నస్త్రీలను కళ్ళు పైకెత్తి ఎవ్పుడు 
చూడలేదు. రామునికి కళ్ళపై అద్వితీయమైన నిగ్రహము కలదు. శక్తిని 
దుర్వినియోగపరచుట పొపం. శక్తిని సద్వినియోగం చేయుట పుణ్యము. 
కళ్ళు మూసికొనినంత మౌత్రమున కుదరదు. దృష్టి రెండు రకములు. 
ఆ 'పేక్షతో కూడినది మరొకటి ఉపేక్షతో కూడినది. మీరు మౌర్గమున 
వచ్చుచున్నవ్హుడు, చెత్త, కుళ్ళు, పాచి కుష్పలపై దృష్టీ వెళ్ళి ఉండవ 
చ్చును. కొని దానిని మీరు ఉపేక్ష భావముతో చూచెదరు. బుషులు 
ఈశ్వరునే కాక్క ఆ కుళ్ళు చెత్తను కూడ అపేక్ష భావంతో చూచె 
దరు. ఆలోచించిన భగనంతునిచే సృష్టించబడిన ఈ లోకమే ఇంత 
సుందరముగ నున్నప్పుడు, దీని కర్హ అయిన ఆ సృష్టికర్త ఇంక ఎంత 
సుందరముగ నుండునో గగ్రహింపనగును. ఆయన సుందరాతి సుందరుడు, 


రామునితో మీకు రేపు రాజ్యాభిషేకం జరుగునని . చెప్పబడినవ్పుడు 
ఆయన సంతోస్పించలేదు. అడవికి వెళ్ళవలసి వచ్చినప్పుడు .. దుఃఖించనూ 
లేదు, ఎనరైన మిమ్ము భోజనమునకు పిలచినన్చ్రడు మీరు మధ్యాహ్నం 
వారి యింటికి మంచి ఆకఠీతో వెళ్ళగా వారు మొత్తం అయిపోయిన 
దని చెప్పిన మీ ముఖము పూర్తిగ నిరుత్సాహము చెందును. రాముడు 
శేపు, పృథ్వీపతి అవ్వవలసిన వాడు. ఆ వార్త విని ఆయన సంతో 
షించనూ లేదు. దానికి బదులుగ ననవాసం లఅభించినవ్పుడు నిరుత్సాహ 
పడనూలేదు. రాముడు స్త్రీలందటిపైన మాతృభానముంచెడివాడు. మీ 
కళ్ళల్లో కానుమున్నదో లేక రాముడున్నాడో గ్రహింపుము. భగవంతుడు 
కళ్ళు అందజికి సమానముగా యిచ్చెను. సిరి సంవదలు యిచ్చుటలో 
భగవంతుడు. భేదము చూపీనప్పటికిి కళ్ళు యిచ్చుటలో అట్టు చేయ 
లేదు. గ్రుడ్డినారి విషయంవేరు. పాపము కళ్ళ ద్వారానే ప్రారంభమగును 
కనుక దృష్టి స్వాధీనమున నున్న సర్వమునను మంచినే దర్శింపనగును. 


భగవంతుడు సుందరుడని నమ్మకం కలవారు మాత్రమే భక్తి సల 
పగలరు, రాముని చరిత్ర ఎంత ' గొప్పదనగా దానిని న్మరించినవారు, 
పవిత్రులగుదురని, ఏకనాధ మహారాజు భావార్థ రామాయణంలో (వ్రాసెను. 
వాల్మీకి రామాయణంలో 24,000 ళ్ళోకములు కలవు. ఏకనాధ రామా 
యణంలో 45,000 శ్లోకములు గలవు. కిష్కింధ కాండలో ఏకనాధ 
నుహారాజు హనునుంతునితో రాముని యొక్క (ప్రేరణవల్లనే నేను ఈ 
కధ చెప్పుచున్నానని చెప్పెను. 


లంకలో యుద్ధం జరుగుచుండెను. కుంభకర్ణుని నిద్రనుండి లేపిరి. 
అప్పుడాయన, రావణునితో నన్ను త్వరగా నిద్రనుండి ఎందుకు లేపిరని 
అడిగెను. రావణుడు సీత గురించి యుద్దం జరుగుచున్నదని చెప్పెను. 
కుంభకర్ణుడు రావణునితో “నీవు సీతాదేవిని ఎందుకు అవహరించి తెచ్చి 
తివి? తెచ్చిన తరువాత నీ కోర్కె నెరవేరినదా లేదొ అని అడిగెను. 
అప్పుడు ' రానణుడు సీతాదేవి మహాపతివ్రత అమె నా వైపు చూడను 
కూడ చూడదని చెప్పెను. ఆ మాటలు విని కుంభకర్ణుడు, “నీవు నకిలీ 


ర్య 


రాముని రూవము. ధరించి పీత వద్దకు వెళ్ళమని” రావణునకు సలహా 
యిచ్చెను. రావణుడు “నేను ఆది కూడ చేసినాను. కాని నేను రాముని 
నకిలీరూపము. ధరించిన వెంటనే, నా మనస్సులో కోరిక ఉండుటలే 
దని” చెప్పెను. రాక్షసులు వారు కోరుకొన్న రూవమును పొందగల 
శక్తి కలిగియుందురు. కాని వారు అఆ రూపమును చింతించవలసియుం 
డును. రావణుడు నకిలీరాముని రూపం ధరించినవ్పుడు, ఆయనకు తి 
స్తీ లోను మొత్చభానము జనించుచుండెను. అప్పుడు కుంభకర్ణుడు 
“వకిలీరామునిలో నే” ఇంత శక్తియున్న అసలు రాముడెట్లుండునని చెప్పెను. 


దశరధమహారాజు అనేకమంది స్త్రీలతో వివాహము చేసికొనెను. కాని 
రాముడొక్ష్మ _స్త్రీనే వివాహము చేసికొనెను. ఆయనకు “బహభార్యత్వవు' 
పద్దతి మంచిదనిపించలేదు. అయినప్పటికి తండ్రిగారు ఈ తప్పు చేసివా 
రని రాముడెప్పుడు చెప్పలేదు. గొప్ప వివేకముతో, ఉపాయముతో ఆ 
తప్పును సరిదిద్దైను. మరియు ఏకపత్నివతమును పొటించెను. పెద్దల 
తప్పులను అనునరించరాదు. తండ్రి నీరుల్లిని తిన్నట్టయిన వుత్రుడు 
తినకూడదు. గురువు లేక తండ్రి తంబాకు (ఆక్కు వక్క సున్నంతో 
కూడిన పుగాకు) తినినప్పటికి మేము తినకూడదని తలచవలయును. 


కప సంలు గురుకులంలో విద్యనభ్యసించి అచ్చటినుండి విద్యార్థి 
ఇంటికి వెళ్ళునప్పుడు గురుదేవులు “కుమారా! నీవు తల్లి దండ్రులను, 
పరమాత్మ _ స్వరూవులని గ్రహించి గౌరవించుము. ఈ 12 సం.ల 
ఆశ్రమ జీవితంలో నీవు నా యొక్క తప్పులను కొన్ని చూసియుందువు. 
కాని వాటిని అనుసరించవద్దు. నిర్దోషి ఒక్క పరమాత్మయే!” అని 
ఉపదేశించి ఇంటికి వెళ్ళి వివాహము చేసికొమ్మని ఆజ్ఞాపించును. 


0. రాముని యొక్క సరళత్వము :- 


శ్రీరాముని యొక్క సరళత అతి దివ్యమైనది. రామాయణంలో 
కూ న 

రాను రావణులకు ఆతి భయంకర యుద్దము దరుగుచుండిను. రావడుని 

రధం యొక్క గుర్రం చనిపోగొ పూర్తిగ అలసిపోయి నిస్పహాయుడయ్యెను. 


ల్లా 


ఆ సమయంలో రాముడు రావణునితో “ఈ రోజు నీవు ఇంటికి వెళ్ళి 
విశ్రాంతి తీసికోో. రేవు మరల యుద్దం చేయవచ్చునని కోరినట్లు 
వర్షించబడినది. శతృవుప్రై ఇంత జారి దయ, మరి ఎవ్వరు చూసి 
ఉండలేదు. రాముని బాణము వలన రావణుడు మూర్చ చెందినప్పుడు, 
రాముడు చంపక విశ్రాంతి తీసికొనమని చెప్పెను. రావణుడు శత్రువు 
అయినప్పటికి రాముడు ఆయనపై దయకలిగి ప్రవర్తించెను. రామునికి 
కుటిలత్వము తెలియదు. 


మీరు సాధువు కాకపోయినప్పటికి, ఇబ్బంది లేదు కాని, దయ కలిగి, 
మృదుస్వభాన్నులై యుండవలయును. మనుష్యుని వంటి అల్బుడు కాని, 
భగవంతుని వంటి బోళాకాని ఎవరు ఉండరు. శ్రీరాముడు సరళ స్వభా 
వుడు. కొంతమంది. కుమారుడు లేక కోడలు నమస్కరించుటకు వచ్చి 
నప్పుడు, కోడలికి చిన్నది మరియు పుత్రునికి పెద్దది మిలాయి యిత్తురు. 
ఇటువంటి వ్యత్యాసం మంచిది కాదు. ఇరువురను సమానముగ చూడ 
వలయును. 


శ్రీరాముని శత్రువులు కూడ ్రశంసించిరి. ఏకనాధ మహారాజు 
భావార్థ రామాయణంలో, ఇంద్రజిత్‌ కు, లక్ష్మణునికి భయంకరమైన 
యుద్దం జరుగగా అందు ఇంద్రజిత్‌ యొక్క శిరచ్చేదము జరిగినట్టు 
వ్రాసెను. ఇంద్రజిత్‌ భార్య సులోచనా దేవి గొప్ప పతివ్రత. అమె 
అగ్ని ప్రవేశం చేసికొనుటకు నిర్షయించుకొని అందుకు, రావణుని అను 
"మతి పొందుటకు వెళ్ళెను. ఆ సమయంలో రావణుడు పుత్రవియోగంతో 
తీరని దుఃఖముతో నుండి కూడ, నీవు “శ్రీరామ దర్శనం” చేసికొన్నచో, 
నీ జీవితం మరియు మనన్సు కూడ పవిత్రమగునని చెప్పెను. 


సులోచనాదేవి, రావణునితో “మీరు నన్ను శత్రువు వద్దకు పంవుచు 
న్నారు ఏమి అన్యాయం జరుగదు కదా!” అని అడిగెను. రావణుడు, 
“రాముని న్యాయస్థానంలో ఎవరివైన కక్ష సాధించు జరుగదనే విశ్వాసం 
నాకు కలదని” రాముడు నిన్ను. మౌొత్ళసమానురాలుగ చూచుకొను 
నని అగ్నేవ్ర వేశం చేసుకొనుటకు ముందు నీవు రాముని దర్శనం 


చేసికొనుము. అని చెప్పెను. వాస్తనంగ ఇంద్రజిత్‌ నురియు ల్మ్మణు 
నకు జరిగిన యుద్ధము, ఈ యిద్దరు పవతివ్రతలకు మధ్య జరిగిన 
యుద్ధమే. సుగ్రీవుడు రామునితో సులోచన భర్త యొక్క మృత్యువు 
ఎందుకు జరిగినదని అడిగెను. రాముడు సులోచన భర్త పరస్త్రీని చెడు 
దృష్టితో చూచు రావణునికి సహకరించుచుండెను నురియు ఊర్మిళ పతి 


పరస్త్రీ పై మూతృభానం ఉంచువారి షక్షమున ఉండెనని చెప్పెను. లక్ష్మ 
ణుని భార్య ఊర్మిళ కూడ గొప్ప వతివ్రత. 


సులోచనాదేవికి *'రామదర్శనంి నలన ఆనందము కలిగెను. ఆమెకు 
భర్త యొక్క శిరస్సు అభించెను. సులోచవాదేవి నుండి పాఠము. నేర్చు 
కొనుము. రాముని ఎంత ్రశంసించినప్పటికి అది తక్కువే. రాముని 
యొక్క సరళత గురించి రామాయణములో. ప్రతిచోట వచ్చును. కుటి 
లత్వము వలన హృదయం వక్రముగ మారును. అట్టి హృదయంలో 
పరమాత్మ ప్రవేశించడు. మీ వృదయంలో పరనూత్మ ్రవేశించవలెనని 
కోరుకొన్న సరళ న్వభావంతో మందుము. 


రాముని లీల సరళ పూర్వకమైనది. ఆయన ఎవ్వరి దోషములు 
చూడడు. రాముడు. చెట్టుక్రింద కూర్చొనెను. కోతి చెట్టు ఎక్కి 
కూర్చొనెను. యజమానిపైన నౌకరు క్రింద కూర్చొనుట మర్యాద, 
కాని ఇక్కడ యజమాని క్రింద సేవకుడు పైన కూర్చొనిరి. మృదు 
న్వభావం కలవారికి ఇతరుల దోషములు కన్పించవు నురియు ఇతరుల 
దోషములనెప్పుడు చెడుగ తలంచరు. 


రాముడు వశిష్ణునితో స్వామీ! *ఈ వానరములు నాకు చాల సేన 
చేసినవి. అందుచేతనే నేను రావణుని చంపగలిగితిని”” అని చెప్పెను. 
రాముడు తన సమస్త కీర్తి ప్రతిష్టలు, వానరములతో పంచుకొని 
వానిని (ప్రేమించెను. అరణ్యవాసంలో ఒకసారి రఘునాధునకు గంగానది 
దాటుటకు నావకానలసి వచ్చెను. వల్లెవొడు, రాముని, లక్ష్మణుని, జొన 
కీదేవిని నావలో కూర్చుండబెట్టుకొని గంగానది దాటించెను. రొమునికి 
యీ పల్లెవానికి ఏమి యివ్వవలయునని సంకోచము కలిగెను. అవ్వడు 


సీతాదేవి “ఉంగరం” తీసి యిచ్చెను, కాని పల్లెనాడు తీసికొనుటకు నిరా 
కరించి, “నుహారొజా! నేను గంగానది దాటించుటకు ఎవరి వద్దనుండి 
డబ్బు. తీసికొననవి” చెప్పెను. మీకు 'సేవచేయు -భాగ్యం నాకు కల్లి 
నది. నేను కృతార్ణుడనైతిని మీరు బుషివుంగవులు అని కూడ 
చెప్పెను. అవుడు రొముడు “ోపేమకు చిహ్నంగా భావించి దీనిని 
తీసికొనమని చెప్పెను”. ఏల్లెవాఢు చేతులు జోడించి “మహారాజా! ఈ 
రోజు ప్రసాదం తీసికొనను. కొని 14 సం.ల తరువాత అయోధ్యలో 
"మీకు రాజ్యాభిషేకం జరుగుచున్నప్పుడు, ఈ బీదవానిని గుర్తుంచుకొనిన, 
అప్పుడు నేను ప్రసాదం తప్పక' స్వీకరింతునని చెప్పెను” 


రొమాయణంలో, రాముడు తిరిగి వచ్చునప్పుడు రాముడు విమానంలో 
అయోధ్య వచ్చెనని మరియు రొమునికి వెంటనే రాజ్యాభిషేకం జరిగినదని 
వ్రాయబడినది. అప్పుడు రాముడు పల్లెకొరుని వెదకెను మరియు అతనిని 
జ్ఞాపకము చేసికొనెను. ఎవరు కొంచెము సేవ చేసిననూ రాముడు దానిని 
మరువడు.. ఇతరులు చేసిన ఉపకొరమును మరచుట ఆయనకు తెలి 
యదు. ప్రభువు పల్లెకారున కిచ్చుట కొకు గువాని ద్వారా ప్రసాదం 
పంపెను. రామరాజ్యంలో ప్రజలకు లభించినంత సుఖం, స్వర్గంలో దేవ 
తలకు కూడ లభించుట దుర్లభము. తులసీదాసు “అయోధ్య ్రజలు 
' రామరాజ్యంలో చాల సుఖసంతోషములతో నుండిరి. అచ్చట మూర్తులు, 
వితంతువులు, రోగులు మొదలగువారు లేరు. అందటు సదాచారాపరా 
యణులై, నిగ్రహముతో పవిత్రజీవనం గడిపిరొని వ్రాసెను. ఆదర్శరాజ్యం 
ఎలా ఉండవలసినది రాముడు లోకమునకు చూపెను. రాముడు ప్రజల 
(శ్రేయస్సు కొఆకు నేను సీతాదేవిని కూడ త్యజించగలనని చెప్పెను. 
'నిజముగానే అలాంటి పరిస్థితి వచ్చెను. అప్పుడు రాముడు సీతాదేవి 
యొక్క సుఖం గురించి విచారించలేదు. 


10. సీతాదేవిని విడచిపెట్టుట :- 
 ఎశప్రభువు సైనికులతో అయోధ్య ప్రజలు నన్ను గుఖించి ఏమి చెప్పు 
“కొనుచున్నారో, విని వచ్చి చెప్పవలసినదని ఆజ్ఞాపించెను. సీత కూడ 


వెంట ఉండెను, ప్రభూ! అమ్మగారి గురించి ప్రజలు చెడ్డగా చెప్పశొను 
చున్నారని వినవలసివచ్చెను. రావణుని యింటిలో ఇన్ని సంవత్ప్సరములు 
ఉండినప్పటికి మీరు ఈమెను ఇంటిలో నుంచుకొన్నారు. ఈ విషయ 
మున ప్రజలు మిమ్ములను నిందించుచున్నారని వేగులవారు శ్రీ;రామునకు 
విన్నవించిరి. 


రామాయణంలో లంకాయుద్ధం. ముగిసిన తరువాత సీతాదేవి అగ్ని 
ప్రవేశం చేసినట్లు వ్రాయబడినది. సీతాదేవి మహాపతివ్రత. సీతాదేవి 
యొక్క స్మరణనలన నున హృదయం వవిత్రనుగును, కాని రాముడు 
సీతను నిందించిన వారికి కిక్ష వేయలేదు. ఆయనకు సీతాదేవి “నిరోషి” 
అని తెలియును. అయినప్పటికి ప్రజలకు ఏవిత్రమైన చరిత్రను తెలుపు 
టకు “సీతను త్యజించుటొ కే ఆయన నిక్షయించెను. 


రాముడు. మితభాషి. ఆయన “మాటకు గాక “చేతికు ఎక్కున 
విలువనిచ్చెను. లక్ష్మణుని పిఠీచి మీ వదినను రథంలో కూర్చొనబెట్టుకొని 
అరణ్యంలో విడచి రావలసినదని చెప్పెను. లక్ష్మణునికి కోపం వచ్చెను. 
లక్ష్మణుడు “సీతాదేవిపై నిందమోపు వారికి గిక్ష ఎందులకు విధించ 
రని” అడిగెను. అప్పుడు రాముడు “లక్ష్మణా నేను చాల ఆలోచించిన 
పిదప ఈ నిక్షయం తీసికొనినాను. ఈ పని నీవు చేయక తప్పదు. నా 
ఆజ్ఞను నీవు పాటించకతప్పదని” చెప్పెను. 


లక్ష్మణునికి చాల దుఃఖము వచ్చెను. యోగి మరియు జ్డాని యగుట 
తేలికగాని సేవకుడుగ నుండుట చాల కష్టము. సేవకుడు తన సుఖ 
మును గురించి విచారించుట విడునవలయును. సేవకుడు స్వసుఖనును 
త్యజీంచవలసివచ్చును. లక్ష్మణుడు యజమాని యొక్క ఆజ్ఞను మెదల 
కుండ అమలుపరచెను. . 

లక్ష్మణునకు చాల ఏడ్చు వచ్చెను. సీత కారణమడుగగాా ప్రభువు 
మిమ్ములను త్యజించెనని, ఇచ్చటకు దగ్గరలోనే మహర్షి వాల్మీకి ఆశ్రమ 
మున్నది. అచ్చట మీరు ఉండవలసినదని చెప్పెను. 


, లక్ష్మణుడు సీతాదేవిని విడచి అయోధ్యకు తిరిగి వచ్చెను. పీతాదేవి 
ఒంటరిగ అడవిలో ఏద్భ్చుచుందెను. మహర్షి కివ్యులు వాల్మీకికి ననూ 
చారం తెలిపిరి. అప్పుడు వాల్మీకి వచ్చి “అమ్మా! నీవు నా కుమార్తెవు. 
నీ తండ్రీ జనకుడు నాకు మిత్రుడు. నీవు నా దగ్గర ఉండుము. అన్ని 
చక్కబడునని చెప్పెను. వాల్మీకి సీతాదేవిని ఒప్పించి ఆశ్రమమునకు 
తీసికొని వెళ్ళెను. ఆ యాశ్రమములో శ్రీరామునికి యిద్దజు పుత్రులు 
జన్మించిరి వారికి “లనకుశులని' నామకరణము చేయబడినది. 


“శీ,మద్భాగవతము' “గంగి ఒద్దున రచించబడినది. “రామాయణము” 
తమసానది ఒద్దున వ్రాయబడినది. వాల్మీకి యొక్క ఆశ్రమము తమ 
సొనది ఒద్దున కలదు. ఆయన లనకుశులకు రామాయణం నేర్పెను. 
మొదటి కథ రాముని యొక్క సభలో లవకుశులు గానం చేసిరి. 


“రాముడు. సీతను త్యాగము చేయుట మంచిదికాదు, సింహాసనం 
మీద రాముడొక్కడే కూర్చొనుట చూచిన నాకు దుఃఖము వచ్చుచు 
న్నది. “సీతారాములు. సింహాసనముపై కూర్చొని యుండగ దర్శనము 
చేసికొననలెనని నాకు కోర్కెగా యున్నదని నశిస్ట మహర్షి చెప్పెను. 


రాముడు. నశిష్ణుని పాదములు పట్టుకొని ఈ విషయంలో నాకు 
ఏమీ చెప్పవద్దు. నేను అన్ని అలోచించి అర్హం చేసికొని ఇటుల న్యనహ 
రించినానని చెప్పెను. రాముడు యజ్ఞం చేయవలసి వచ్చెను. ప్రజలకు 
మార్గదర్శకుడుగ నుండనలయును. స్త్రీ కాని పురుషుడు కాని ఒంటరిగ 
యజ్ఞము చేయుటకు అధికారము లేదని వశిష్టుడు రామునితో చెప్పెను. 
మీరు యిద్దజు కలసి మాత్రమే యజ్ఞం చేయనగును. రాముడు సీతాదే 
విని మరల పీలిపించనని చెప్పెను. అప్పుడు నళిష్ణుడు రామునితో మీరు 
రాజు కనుక నీ రాజకన్యనయిన ద్వితీయ వివాహము చేసికొనమని, భార్య 
లేకుండా యజ్ఞం జరుగదని చెప్పెను. రాముడు వశిష్ణనితో “ఆచార్యా! 
లోకములోని థ్‌తి '్తీ' నాకు మాతృసమానురాలు కనుక నాకు రెండన 
వివాహము జరుగదు అని చెప్పెను.” సీతాదేవిని పీలునకుండ ద్వితియ 
వివాహము చేసికొనకుండ, యజ్ఞము చేయు అర్హతనీకులేదని వశిష్ణుడు 


82 


రామునితో చెప్పెను. అప్పడు రాముడు ఆలోచించి సీతాదేవి యొక్క 
బంగారు విగ్రహం చేయించెను. శ్రీరాముడు యజ్ఞంలో కూర్చొనునవ్పుడు 
సీత యొక్క బంగారు విగ్రహమును ప్రక్కన పెట్టుకొని కూర్చొనెను, 


1. రామాయణ శథ ?- 


వాల్మీకీ మహర్షిని యజ్ఞమునకు రావలసినదిగా ఆహ్వానము వచ్చెను. 
యజ్ఞము యొక్క విరామ సనముయములో లవకుశులు రామాయణ కథను 
చెప్పుచుండిరి. *. 


రామునిక్సి వాల్మీకి మహర్షికి యిద్దరు బాలక శిష్యులున్నారని వారు 
రామాయణ కధను చాల బాగా చెప్పుచున్నారని తెలియవచ్చెను. రామా 
యణంలో 24 రోజులు ఈ కధ నడచినట్టు మరియు రామునితో 
పాటు అయోధ్య ప్రజలు విన్నట్లు (వ్రాయబడినది. శ్రోత యొక్క 
ఆసనం, వక్త యొక్క ఆసనం కన్న ఎత్తు ఉండరాదు. ఇది సనాతన 
ధర్మము యొక్క మర్యాద. రాముడు కూడ కధ వినునప్పుడు [క్రింద 
కూర్చొనెను. 


రాముడు. లక్ష్మణునితో ఈ బాలకులను కఠవనలయునని కోర్కెగా 
నున్నదని చెప్పెను. రాముడు అవకుశులను కరిసెను. వ,స్త్రములు, 
అభరణములు యిచ్చి వారిని గౌరవించెను. అప్పుడు లవకుశులు 
వ,స్త్రాభరణములు తీసికొనలేదు. మేము అడవిలో నారచీరలు ధరిస్తూ 
నివశిస్తున్నాము. నూకు వీనితో యేమి పని ఉన్నదని చెప్పేరి. అప్పుడు 
రాముడు ఈ బాలకుల తల్లి దండ్రులెవరైనది వివేకముతో తెలిసికొన 
మని చెప్పెను. అప్పుడు లవకుశులు మేము వాల్మీకి యొక్క శిష్యులనుని 
చెప్పిరి, 

లక్ష్మణుడు ఇది ఆయనకు తెలిసునని, మీ తల్లిదంద్రులై వై నది చెన్న 
మని అడిగెను. అవ్పుడు లవకుశులు రాముడు ఈ (ప్రశ్న సనాతన ధర్మ 
మర్యాదకు విరుద్దముగ వేసినాడనిరి.. మా తల్లి దంధడ్రులెనరై నవ్చటికి 
అది తెలిసికొనవలసిన అవసరం రాముని క్రేమున్నదని జవాబు చెప్పిరి, 


తై 


అనకుశులు రామాయణ. కథ చెప్పినప్పుడు రామునియొక్క రాజ్యాభి 
"షేకం వరకు మాత్రమే, రాముని చరిత్ర వళ్లించిరి. రాముడు అవ 
కుశులతో మీరు రామచరిత్ర వినిపించెదరా అని అడుగగా గురువుగారి 
అజ్ఞ లేదని చెప్పిరి. రాజ్యాభిసషేకం తరువాత కథ, కథలో చెప్పినట్లు 
లేదు, 


లవకుశులు వాల్మీకి వెంట ఆశ్రమమునకు తిరిగి వచ్చిరి. సీతతో, 
“అమ్మా! మేము. గురువుగారితో అయోధ్యకు వెళ్ళినాము. అక్కడ 
“రామినామంకల ఒక రాజున్నాడు. అయన యజ్ఞం చేయుచున్నాడు. 
ఆయన యజ్ఞంలో కూర్చొన్నప్పుడు బంగారపు స్త్రీ మూర్తిని వెంట 
తీసికొని కూర్చొనెను. ఆ మూర్తి నీవలె యున్నది. అని చెప్పిరి. 


అప్పుడు సీతాదేవి రాముడు యజ్ఞం చేస్తున్నాడని వినెను. ఇడి విని 
అమె అనందించెను. ప్రభువు సీతాదేవిని త్యజించలేదు. ఒక్క రాణిని 
మాత్రమే త్యజించెను. సీతారాములు రోజూ తోడుగనే నివశించెదరు. 
వారు నిత్యం సన్నిహితులే. వాల్మీకి రామకథ వ్రాయుట మొదలిడినప్పుడు 
రామునికి ఏమి ఉపమానం యివ్వవలయునని ఆలోచించెను.. ఆయన 
ఆలోచనతో అలసిపోయెను. రాముని వంటివారు మరెవ్వరు లేనప్పుడు 
మరి ఎవ్వరితో పోల్బగలను. రాముని యొక్క గుణములు అనన్యమై 
నవి. మనుష్యుని బుడ్డి అల్పం. శంకరుడు పార్వతితో దేవీ! నేను 
రామకథ చెప్పుచున్నాను. ఆయన నామం జపిస్తున్నాను. కాని రాముడు 
ఏమి. చెప్పుచున్నాడో నాకు సరిగా తెలియదు. రాముని గుణములకు 
అంతంలేదు. లోకంలో ఎన్ని మహత్తర గుణములు కలవో అవి అన్ని 
రామునిలో నిండియున్నవి. పురుషుని జీవితం రామునివలె నుండవలెను. 
ధర్మము యొక్క ఆదర్శమును లోకమునకు చూపుటకు మాత్రమే 
సీతా రాములు ఈ లోకమునందు ఉదృదించిరి అని చెప్పెను. 


కే, జగజ్జనని, లోకమౌత సీతాదేవి :- 


స్తీ యొక్క. ధర్మము. :- సీతాదేవి చరిత్ర, అతి దివ్యము. 
వాల్మీకి తన రొమాయణములో సీతషక్షమే ఎక్కువ వర్షించెను. సీతా 


త్త 


దేవిని వర్షిస్తూ, వర్లిస్తూ వాల్మీకి హృదయం ద్రనించినది. వాల్మీకి 
రామాయణంలో, రామచిత్ర కంటె సీతాదేవి చరిత్రయే ముఖ్యముగ 
చెప్పబడినది. రామాయణంనుండి సీతాదేవి చరిత్ర తీసివేసిన మరి ఏమి 
ఉండదు. రామాయణంలో సీతాదేవి ఆదర్శ గ ధర్మం వేర్చిను. 


శాస్త్రంలో పుత్రుడు యోగ్యుడయిన తల్లిదండ్రుల వంశము ఉద్దరింప 
బడునని చెప్పబడిను. కాని పుత్రిక యోగ్యురాలయిన రెండు వంశములు 
ఉద్దరించబడును. 
కొంతమంది పుత్రుడు పుట్టిన తీపి పంచుదురు. పుత్రిక కల్గిన చింతిం 
దురు. ఆడపిల్ల పుట్టుట తప్పా? కుమారుడు కల్గిన వంశమునడచునని 
న్‌ [మ ప్ర 
షేక్షించెడరు. మ కావలెనని ఆగ్రహించరాడు. 


ర్ట 


లే 


స్తీ యోగ్యురాలయిన భర్తను మంచిమార్షములో నుంచగలదు. ప్పరు 
మాం 


డు కామాంధుడయిన స్తీ చెప్తూ చేతలలో నుండును. ఈ కారణమున 

యోగ్యుకాలయిన. పురుషుని మంచిమార్గ్షములో నుంచవచ్చును. 
గ్యుకాలైన స్త్రీ పతిని పాపము ల. తప్పించి సత్సంగము వైపు 
మరల్చును. ఈ విధముగ యోగ్యురాలైన స్త్రీ ధ ధర్మమార్గమును, మోక్ష 
మౌర్లమును చూప్పునని చెప్పబడెను. 


నాట్ల 


వ 


స్తీ ధర్మము ఉత్తమం. సీ స్వధర్మమును ఆచరించిన ఆమెకు 
గృహమందే మోక్షము. కల్లును. స్త్రీ యిల్లు వదరి బయట తిరగవ 
అసిన పనికేదు.. అలా చేసిన ఆమె పతనం చెండును. ప్రతి స్త్రీ 
యింటిలోనుండి గృహిణీ ధర్మము ఆచరించిన, పదిత్రంగా నుండుటకు 
అనుకూలంగా. నుండును. శా,స్త్రములందు. స్త్రీకి భగవంతుని దర్శనం 
తొందరగా అగునని చెప్పబడినది. ఎందుచేతనన్క వారిలో సమర్చణ 
భావం సేవాభావం కూడ, ఎక్కువగ ఉండును. స్త్రీ యింటిలోని ప్రతి 
ఒక్కరిపైన ఈశ్వరభావముంచ్వి అందరికి సేవ చేస్తూ, పరమాత్ముని 

ఆరొధించినచో, నొప్పగొప్ప యోగులు సన్యాసులు తపశ్శక్తితో పాండే 
టు. ఆమెకు యింటిలో నే సులభముగ లభించును. 


వురుషుడు వని చేస్తూ చేస్తూ అనేక తప్పులు చేయును. పురుషుడు 
ధన సంపాదనకై. చేసిన తప్పులలో భాగం స్త్రీకి పొందవలసిన వని 
ఉండదని శాస్త్రములలో చెప్పబడినది. ఎందుచేతననగ భర్త ఏ పుణ్యకా 
ర్యము చేసినను, దానిలో భాగం స్త్రీకి లభించును. పతిలో ఈశ్వరభావం 
ఉంచకున్న, ఇహ, పరలోకములు రెండు స్త్రీ వదులుకొనవలసినచ్చును. 


పతిసేన చేయుట స్త్రీ పరమధర్మము. రామాయణంలో సీతాదేవి 
న $ జ్య 
పతి సేవి ఉత్క్బస్ట్రమైన తపస్సు అని చెప్పినది. పతివ్రతయైన స్త్రీ 
పరమాత్మకు తల్లికాగలదు. స్త్రీలో భగవంతుని పుత్రునిగా పొందగల శక్తి 
గలదు. పతి సేన వలన చిత్తశుద్ది కలుగును. చిత్తశుద్ది వలన పరమాత్మ 
ప్రాప్తి కలుగును. ఇట్టి పతివ్రత స్త్రీ గుడికి వెళ్ళవలసిన ఆవశ్యకత లేదు. 


యోగ్యురాలయిన స్తీ తన, పిల్లలకు ధర్మగిక్షణ యిచ్చును. కొంత 
మంది స్త్రీలు నేను యింటిలో చాల కష్టం చేస్తున్నాను. ఇదే పెద్ద సేవ. 
ఇంటిలోని వారందణు నన్ను పొగడవలెనని ఆశింతురు. భగవంతుడు 
ప్రనన్నుడయినప్పుడు నిరాశపడవలసిన పనిలేదు. స్త్రీలు స్వధర్మమును 
తప్పక ఆచరించెదరు గాక! 


13. సీత యొక్క అమృతవాక్కు :- 

సీతాదేవి లోకమునకు స్త్రీ ధర్మము నేర్చినది. సీతలో సద్గుణముల 
న్నియు మూర్తీభవించినవి. రాక్షసులతో యుద్దము చేయునప్పుడు రాముని 
నేత్రములు ఒక్కచోట క్రోథముతో ఎర్రనయ్యెను. కాని సీతకు మాత్రం 
జీవితంలో ఎప్పుడు కోపము రాలేదు. ఆమె జీవితంలో ఎప్పుడు కఠిన 
ముగ మాట్టాడలేదు. 


ఇంటిలో కలతలు వచ్చినచో ఎప్పుడును బిగ్గరగా నొట్టాడవద్దు. గట్టిగా 
మౌట్టాడుటవలన వాదోపవాదములు కల్లును. దెబ్బలాటవచ్చును. అన్ని 
పొపములకు మూలం నోటి నొట. శరీరంలో నాలుకలో తప్ప అన్ని 
భాగములలో ఎముకలు కలవు అందునలన నాలుక ఇష్టము వచ్చినట్లు 
మౌట్టాడును. 


రాజసూయయాగంలో ద్రౌపది దుర్యోధనుని అవమానించుట వలన 
మహాభారత యుద్దర జరిగినది. సీత జీవితంలో ఒక్కసారి మాత్రం కరి 
నముగ మాట్లాడవలసిన సందర్భము వచ్చెను. మాయావి మారీచుని 
“మోసపు కేకి వలన సీత భయవపడినది. ఆమె రాముడు ఆవదలో 
నున్నాడని భావించుట వలన లక్ష్మణునితో కఠోరముగ వలుకవలసివచ్చి 
నది. ఇందువలన ఆమె రావణుని వలన దుఃఖము బాధ పొందినది. 
కఠినముగ మాట్టాడుట అన్ని అనర్ధములకు మూలము. 


కర్కశమైన మౌట విషము వంటిది. శివుడు విషమును కంళములో 
నుంచెను. ఎనరైన మిమ్ములను నిందించిన మీరు దానిని త్వరితముగ 
మరువవలయును.. నేను “మృదుమధురముగి మౌట్టాడుదునుగాక! అని 
ధృడముగ నిర్ణయించుకొనవలెను. పనివారి వల్ల తవ్ప జరిగిన మృదువుగ 
మందలించవలెను. మధురముగ _మాట్టాడునారికెప్పుడు రోగమురాదు. 
శతృవులుండరు. (శ్రీకృష్ణుని చేతిలో మురళి ఎందుకున్నది? మురళి 
మంచివారితోను చెడ్డవారితోను కూడ ముధురముగ  పాొదును. వేణునా 
దము విని జీంక పరుగెత్తినచ్చును. పొము కూడ వచ్చును. కఠినముగ 
మాట్లాడక సదా మృదువుగ మాట్ట్లాడనలయును. 


స్వలాభం కొకు అందజు మృదునుధురంగా మౌొట్టాడుదురు. భగ 
వంతుడు నాలుకనిచ్చినది మధురంగా మౌట్టాడుట కొఆకే! కఠినంగా 
మాట్టాడుటవలనవే కలియుగం ప్రవేశించినది. 


14. సీతాదేవి యొక్క వతివ్రత ధర్మము:- 


సీత ఎల్లప్పుడు మధురంగ మౌట్లాడును. రాముడు, శివధనుస్సు 
విరచినప్పుడు, జనక మహారాజు దశరథ చక్రవర్తికి, “కుంకుమ పత్రము” 
పంపెను. దానిలో మహారాజును సవరివారముగ సీతారాముల వివా 
హమహోేత్సవమునకు బయలుదేరి రావలసినదని తెల్చెను. రాజదూత 
దశరథ మహారాజునకు “శుభలేఖ” యిచ్చెను. విశ్వామిత్ర మహర్షి రాను 
లక్ష్మణులను తీసికొని వెళ్ళినప్పటినుండి, ఏ సనూచారం తెలియలేదు. 


వ? 


దశరథ మహారాజు నారాముడెలా ఉన్నాడోనని విచారించు. చుండెను. 
మిథిల నుండి వచ్చిన పత్రిక చదివి దశరథుడు చాల సంతోషించెను. 
రావణుడు విరనలేనటువంటి “శివధనస్సు' నా రాముడు విరిచేసెనని 
సంతసించెను. దశరథుడు రాజదూతకు ఒక హారము యిచ్చెను. రాజ 
దూత దశరథునితో “రాజూ! మేము కన్య తరపు వారము. నేను మీరి 
చ్చిన బహుమానమును ఎట్టు తీసికొనగలను అనెను. అప్పుడు దశరథుడు 
నేను సంతోషముతో యిచ్చినది నీవు తీసికొనవలయునని చెప్పెను” ఇది 
విని రాజదూత మహారాజుతో, “రాజా! సీతాదేవి ఎప్పుడు నన్ను సేన 
కునిగ భొవించ లేద్సు నేను ఆమె కంట వయస్సులో పెద్ద గనుక 
తండ్రిగ చూచుచున్నద్ధి నాకు కూడ ఆమె నాపుత్రిక అనిపించుచు 
న్నది అనెను. రామాయణంలో సీత జనకప్పురి విడిచివెళ్ళునప్పుడు, 
ఇంటి దాసదాసీలు, పశుషక్ష్యాదులు, ఏడ్చుచుండెనని” వ్రాయబడినది. 


సీత (ప్రేమమూర్తి ఆమె పతివ్రత ధర్మము చాల గొప్పది. ఆమె 
యొక్క నిగ్రహం, సొమ్యుత, పాతివ్రత్యం, విశ్వంలో చూడటానికి ఎచ్చట 
లభించదు. 


ఏకనాథ్‌ మహారాజ్‌ రామాయణంలో హనుమంతుడు, సీతను వెదకు 
టకు లంకకు వెళ్ళునప్పుడు. శ్రీరాముని “రాజా! నేను సీతను ఎప్పుడు 
చూడలేదు. ఆమెను గుర్తించగల్లుటకు ఏదయిన ఒకలక్షణం నాకు సెలవి 
వ్వండి అని కోరెను)” అప్పుడు రాముడు “ఆమె చాల తెల్లగ ఉండును. 
ఆమె శిరోజములు చాలబాగుండును. కళ్ళు దివ్యతేజస్సుతో ఉండునని” 
చెప్పెను. హనుమంతుడు, స్వామి! నేను బ్రహ్మచారిని నేను ఏ స్త్రీని 
ముఖం వైపు చూడను అని చెప్పెను. 


కామౌనికి మూలం సంకల్పం అయిఉన్నది. స్త్రీ, పురుషులెవరైన 
దేహస్మరణ  చేయకున్నంతవరకు, కామము మనిషిలో ప్రవేశించదు. 
హనుమంతుడు సీత యొక్క అలాంటి లక్షణం నాకు చెప్పమని అది 
నొక్కు గుర్తుండేట్లుగ ఉండవలెనని రాముని కోరెను. అప్పుడు రాముడు 
సీత ఎక్కడ ఉన్నా నా నామ జపం చేస్తూ ఉంటుంది. అచ్చట 


తిరి 


ద్వారం దగ్గణ నుండే నీకు *“రొమనామి ధ్వని వినిపిస్తుంది. అప్పుడామె 
సీత అని గుర్తించమని చెప్పెను. లోకోపవాదము నలన రాముడు 
సీతను త్యాగం చేయుటకు ఆలోచించెను. అవ్వడు రాముడు లక్ష్మణు 
నితో నీవు సీతాదేవిని 'అడవి' లో విడిచి రమ్మని ఆజ్ఞాపించెను. సీత 
అడివిలో రథము. నుండి దిగిన తరువాత లక్ష్మణునికి వైర్యము. నిలున 
లేదు. బాలుడివలె ఏడ్చెను. అప్పుడు సీత నీవు ఎందుకు ఏడ్చుచున్నావని 
అడిగెను. ప్రభువు నాకు అలాంటి ఆజ్ఞ యిచ్చారు, అని లక్ష్మణుడు 
చెప్పెను. ప్రభువు ఏమి చేసినా అది మేలే చేసెనని సీత చెప్పెను. 
“పతి ఆజ్జపాఠలించుట నా ధర్మము. ఈ బుషులు నన్ను, నీపతి నిన్ను 
ఎందుకు త్యజించెనని అడిగెదరే మో అని భయంగా ఉన్నది. నేను ఆత్మ 
హత్యచేసెకొనుటకు వీలులేదు. ఎందుకనగా నా గర్భములో సూర్యవంశపు 
అంకురం వృడ్దిచెందుచున్నది. వాగురించి నీవు భయపడవద్దు. ఆయనకు 
నాపై ఎంత్యప్రేమ ఉన్నదో అడి నాకు తెలుసు! ఇప్పుడు ఆయన 
సేవ ఎవరు చేస్తారు? వారు ఏ పరాయి స్త్రీని అంటుకొనరు. నేను 
ఇప్పటి వరకు చెప్పలేదు. కాని ఇవూడు చెప్పుచున్నాను. నేను ఆయన 

దసేవ చేసినప్పుడు మాత్రమే ఆయనకు నిద్రవచ్చును. ఇప్పుడు నీవు 
పెద్దన్న పాదసేవ చేస్తూ ఉండుము” అని కూడ సీత చెప్పెను. సీత 
యొక్క మనసులో రామునిపై అనన్య (ప్రేమ, ఆదరం నిండియున్నది. 


15. లోకమాత సీతాదేవి:- 


సీత్యపేమమూర్తిి దయకు సముద్రము వంటిది. రామాయణంలో 
ఒక ప్రసంగము. కలదు. జయంతుడు సీత ఎదుట తప్పు చేసెను, 
అహ్తుడు రాముడు జయంతుని చంపుటకు సెద్దమయ్యెను. కాని సీతమ్మ 
జయంతుని క్షమించెను, రాముడు రావణుని చంపెను. హనుమంతు 
నక్కు రాముడు అశోక వనమునకు వెళ్ళి సీతను తీసికొని రావలసినదిగ 
అజ్జ యిచ్చెను. సీత అశోక వృక్షము క్రింద కొముని ధ్యానించుచు 
కూల్యొనెను. హనుమంతుడు నమస్కరించి, “అమ్మా! మీ దాసుడు 
మీకు రాముని దర్శనం. చేయించును. మీరు త్వరగా బయలుదేరండి” 


ఏ0 


అని చెప్పెను. 'సీత ప్రసమ్నరాలయి, హనుమంతునకు అనేక దీవెనలు 
యిచ్చెను. హనుమంతుడు సాధువులకు సద్గురువు. ఏ చిన్న ఊరిలో 
నయిన రామమందిరము లేక పోవచ్చు, కాని తప్పక హనుమంతుని మంది 
రము ఎంత చిన్నదైన ఉండును. సీత రాముని సేవలో నున్నప్పుడు, 
హనుమంతుడు బాలకుని వలె మారును. ఆయన అమ్మతో, “నాకు 
ఒకటి అడుగవలయునని కో ర్కెగానున్నది. మీకు అది యివ్వక తప్పదని 
పలికెను. సీత హనుమంతునితో, “నేను నీకు లోకములో జయ జయ 
ద్వానములు పల్కుదురని ఆశీర్వదించాను” అని చెప్పెను. హనుముం 
తుడు, అన్మూ! నేను లంకకు వచ్చినప్పుడు రాక్షసులు మిమ్ములను 
ఇబ్బంది. పెట్టుచు బెదరించుట నాకళ్ళతో చూచాను. రాములవారు 
రాక్షసులను చంసెనుకాని కొద్దిమంది రాక్షస స్త్రీలు మిగిలియున్నారు. 
మీరు ఆజ్ఞ యిచ్చిన నేను అందరిని చంపుదునని పలికెను. అవ్పుడు సీత, 
ద్వేషమునకు బదులు, (ప్రేమనే ఇవ్వవలెనన్సి నిదర్శనము చూపెను. 


అడవిలో ఒక బోయవాని వెనుక పులి పడెను. అతడు చెట్టు 
ఎక్కెను. పులికి చాల _ఆకలిగనుండెను. చెట్టు కొమ్మ మీద ఒక 
ఎలుగుబంటి కూర్చొనెను, పులి ఈ రెంటిలో ఏదో ఒకటి క్రిందకు 
దిగిన్మ దానిని నేను తిందునని తలచి, అది ఎలుగుబంటితో, *బోయవా 
నిని" నీవు క్రిందకు పడవేయుము, నేను వానిని తిందునని చెప్పెను. 
అవ్పుడు. ఎలుగుబంటి, మేము. ఇద్దణము. ఒక చెట్టు మీద ఆధారపడి 
కూర్చొని యున్నాము, కనుక వానిని క్రిందికి నెట్టనని చెప్పెను. కాని 
బోయవాడు. కృతఘ్నుడు. అతడు ఎలుగుబంటిని మోసగించి నిర్వయగ 
(క్రీందకు పడత్రోసెన, అప్పుడు పులి “నిన్ను ఎవరైతే రక్షించారో 
దొనిని నీవు చంపుటకు సిద్దపడినావు.” అని మనిషితోచెస్పెను. సజ్జ 
నుల ఉపకారం దుర్షనులు మరచిపోయెదరు. వారి కర్తవ్యం వారు 
నిర్వహించరు. నజ్జనులై నపురుషులు, వారి గుణమును, సదాచారమును 
ఎల్లప్పుడు _ రక్షించుదురు. 


సీత హనుమంతునితో, కుమారా! విరోధనునకు బదులు (ప్రేమను 


త్త 


యివ్వవనలెను. ' రాక్షస స్త్రీలు రావణుని అజ్ఞననుసరించి, నన్ను విసీగిం 
చిరి. కాని ఈ దుఃఖము కర్మ యొక్క ఫలము ఇవ్పుడు నేను అయోధ్య 
వెళ్ళుచున్నాను. వీరిపై నాకు దయగల్లుచున్నది. ఈ రాక్షసులకు 
ఏదైన వరము యిచ్చి వెళ్ళనలెనని నాకు కోర్కెగా యున్నదని పలికెను. 


రాముడు రాక్షసులతో యుద్దము చేయునప్పుడు అవ్పుడవుడు చాల 
కరినుడయ్యెను. సీతకు రాశ్షస స్త్రీలపై దయగలిగినది. రామునకు 
అప్పుడప్పుడు కోసము వచ్చెను, కాని సీతమనస్సులో ఎవ్వరివైన చెడ్డ 
భావము లేదు. సీతమాత రాశ్షసులను చంపుటకు నిరాకరించినప్పుడు, 
హనుమంతుడు సీతతో, “అమ్మా! ఇంత దయగల స్త్రీని, జగత్తులో 
నేను ఎక్కడ చూడలేదు”. రామునకు తల్లి కౌసల్య. కాని పీతకు తల్లి 
ఎవ్వరు లేరు. సీతానూత అందరికి తల్లి. అందరిలోకి ఆమె గొప్పది. 
లోకమాతకు. తల్లి ఎవరు కావలెను? సీత యొక్క జననము, అసా 
ధారణము, దివ్యము నయిఉన్నది. సీతాదేవి భూమి నుండి వచ్చినది. 
భూమిలోనే కలిసి పోయినది. సీత యొక్క కష్టము చాలా శుభకరమైనది. 


16. సీతా రాముల విత్య సంయోగము: 


వాల్మీకి రామాయణంలో శ్రీరాముడు, ఆఖరియజ్జం నై మిశారణ్యంలో 
చేసినట్లు, అచ్చట జలపాతము ఉన్నట్టు వ్రాసెను. అచ్చట సీతమ్మ 
భూమిలో కలసీపోయెను. రాముని యజ్ఞము యొక్క ఆహ్వానము వాల్మీ 
కికి వెళ్ళెను. వాల్మీకి ఏ విధముగనయిన సీతరాములు బంగారపు సింహా 
సనం మీద కలసి శోభిల్లునప్పుడు కనులార వారిని దర్శించవలయునని 
కోరుకొ నెను. 


ఒకసారి రాముని కొలువులో వాల్మీకి యీ విధముగ చెప్పెను, అరు 
వది వేల సం.లు నేను తపస్సు చేసినాను. మనస్తొ వాచా, కర్మణ్యా 
నేను ఎప్పుడు తెలిసి తప్పు చేయలేదు. ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. నేను 
ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను. సీతొదేవి చాల పవిత్రురాలు. పూర్తిగ 
నిర్గోషీ. ఆమె నొ ఆశ్రమంలో ఉంటున్నది. రాముడు మీకు సేవచేయు 


శ్రే 


చున్నాడు కాని మీరు-రాముని గుర్తించుటకు ప్రయత్నం చేయుటలేదు. 
సీత్త మహనీయురాలు అట్లు కాకున్న నాకు దుర్గతి పడుతుంది. అవి 
వాల్మీకి మహర్షి అయోధ్య ప్రజలతో ప్రతిజ్ఞ చేసి చెప్పెను. 


సీత యొక్క స్మరణ సలుపుచూూ సలుపుచూ బుషుల హృదయాలు 
కరగి వారు గద్గద కంఠముతో, అయోధ్య ప్రజలకు చెప్పుట మొదలు 
సెట్టిరి.. మీకు సీతమ్మ తల్లిపై దయకల్గుట లేదా? మీరు రాము 
నితో తల్లిని త్వరగా యింటికి తీసికొని రావలసినదని, లేకున్న మేము 
అన్నము, నీళ్ళు విడచి ప్రాణత్యాగం చేస్తామని చెప్పండి లేత్రా చేది 
పూర్తిగ. నిర్దోషి. 


తరువాత బుషి రామునితో, మీవి అన్ని బాగున్నవి కాని " సీతను 
విడిచిపెట్టుట భొవ్యముగ లేదు. సీత నా పుత్రిక “గొప్ప పతివతి 
అనెను. 


రాముడు సింహాసనము నుండి దిగి వాల్మీకి కాళ్ళు పట్టుకొనిరి. బుషి 

దములపై తల ఉంచి, నాకు సీత్రాదేవి నిర్ణోషి అని తెలుసును. 
కాని అయోధ్య ప్రజలు మనసులోనిమాట చెప్పినారు. ప్రజలకు పవిత్ర 
మార్గమున ఆదర్శంగా నుండుటకు, నాకు ఇష్టం లేక పోయినప్పటికి, 
నేను ఆమెను పరిత్యజించితిని.. సీత అయోధ్య వచ్చి ఏదయిన మహ 
త్యము చూపించిన, దాని వలన అయోధ్య ప్రజలు ఆమె నిర్లోషి అని 
విశ్వసించిన, నేను ఆమెను తిరిగి పొందుటకు సిద్దము అని పళికెను. 
వాల్మీకి ఆశ్రమమునకు తిరిగి వచ్చి, సీతతో, నీవు ఒకసారి అయోధ్యకు 
తప్పక వెళ్ళవలయును. నేను కూడ నీవెంట వస్తాను అని చెప్పెను. 
అప్పుడు వాల్మీకి రాముని వద్దకు వచ్చి సీతను తిరిగి పంపుటకు దినము 
నిర్ష్ణయంచవలసినదని చెప్పెను. రాముడు ఒక మంచి రోజు నిక్షయించెమ, 


వాల్మీకితో పాటు సీత రాముని కొలువుకు వచ్చెను. ఆ రోజు 
కొలువు పూర్తిగ నిండిపోయెను. అయోధ్యలోని మొత్తం ప్రజలక్క డక 
సీ్‌త్ర యొక్క మహత్మ్యము చూచుటకు వచ్చిరి. సీత వద్ద వాస్తవిక 
సౌందర్యము తప్ప ఏ అలంకరణ లేదు. రాముని. విరహం వలన అన్నము 


త్త 


తినలేదు. తల్లి యొక్క. శరీరము. బలహీనముగ నున్నది. లనకుశులు 
ఆమె వెనుక వచ్చిరి. అయోధ్య ప్రజలు సీతను దర్శించుచున్నారు. 
సెంహాసనం మీద రాముడు కూల్చొవెను. సీతాదేవి ఆయనకు, నమస్క 
రించి ఇట్లు చెప్పెను. నేను రాముని తన్బ ఏ పురుషుని న్మరించ లేదు. 
పతివ్రత ధర్మమును పొటించినొను. మనునోవాక్కాయకర్మలా, రామునే 
స్మరించినాను. ఇప్పుడు. నేను చెప్పిన వన్నియు నిజమైన ఓ భూమాతా! 
నీవు నాకు మార్గము ఇవ్వు, నేను ఈ విశ్వంలో ఉండవలసిన ఫని 
లేదు. సీత నోటి వెంట ఈ విధముగ మాటలు వచ్చుట తోటనే 
భూమి. నుండి బంగారపు సింహాసనము బయటకు వచ్చినది. భూడేవి 
వెంటనే సీతను లేపుకొని సింహాసనము మీద కూర్చొనబెట్టుకొనెను. సీత 
అసీనురాలవగానే, లవకుశులు కంగారు పడిరి. ఏడెనిమిది సం.ల పిల్లలు 
వారు. రొముడు మీ తండ్రి ఆయనకు సేవ చేయండి అని తల్లీ ఆశీర్వ 
దించి చెప్పెను. అందు చూచుచుండగనే సీత సింహాసనముతో పాటు 
భూమిలోనికి దిగిపోయెను. సీతాదేవి చరిత్ర అంత దివ్యము. ఆమె 
మొట్స జన్మ, జీవనము ప్రవర్తన మరియు ఆమె ఆఖరి లీల అన్నియు 
దివ్యములే. సృధర్మమును ఆచరించిన వారి పేరు భగవంతునకు ప్రీతి 
కరముగా. నుండును. మీరు ధర్మమార్షముననుసరించి యుండవలెను. 
ఇంటిలో భర్తకు జబ్బు. చేసిన ఆయన సేవ చేయుట మాని భార్య 
దేవాలయములకు. వెళ్ళుట మంచిది కాదు. భగవంతుడు అట్టి సేవను 
స్వీకరించడు.. సీతారాములు బంగారు సీంహాసనంలో సదా విరాజిల్లుచుం 
దుర్కు వారికి ఎడబాటు లేదు. నిజమైన వైష్ణవులు ఎల్లప్పుడు “సీతా 
రాములను మాత్రమే దర్శింతురు, 


క్షే, శీ రామాయణ దర్శనము:- 


శ్రీరామ నామము:- శంకర భగవానుడు, రామాయణమునకు ప్రధా 
నగురువు. రామచరిత్ర వక్షన శివుడు 100 కోట్లు శ్యోకములలో చేసెను. 
రామకథ సముద్రము వంటిది. రొముని కథ నేను తయారు చేస్తు 
న్నాన్సు కాని రాముడు ఎటువంటివాడన్నది నాకు పూర్తిగ తెళియలేదని 


ర! 


శివుడు చెప్పెను. ఇది శివుని యొక్క జ్ఞానము. రామనామము అన్ని 
వేదములసౌరము. అది తారక నుంత్రము కూడ. 


ఒకసౌరి శంకరునీ కొలువునకు, దేవతలు బుషులు, రాక్షసులు 
అందటు వచ్చిరి. శంకర. భగవానుని కొలువున అందటికి ప్రవేశము 
కలదు. ఎప్పుడు వెళ్ళిననూ ఆయన దర్శనమగును. రాత్రి 12 గం.ల 
తరువాత రాముని దర్శనం కొకు వెళ్ళిన దర్శనం జరుగదు. ఎందు 
చేతనన రాముడు రాజాధిరాజు. శంకరుని కొలువు అన్ని వేళల తెరచి 
యుండును. ' సీతాదేవి దగ్గణ అందటికి ప్రవేశము దొఆఅకదు. రాముని 
కొలువులో, రాముని మర్యాదను పాటించు వారీ ప్రవేశము పొందుదురు. 
రాముని ద్వారంలో హనుమంతుడు నిలబడి యుండును. ఆయన అను 
మతి లేనిదే రాముని దర్శనము జరుగదు. అందువలన భక్తులు ముందు 
హనుమంతుని సేవింపవలయును. 


శంకరుని కొలువులో అందరికి ప్రవేశము కలదు. భూతు పిశాచ 
ములు కూడ వచ్చును, ఆయన కొలువు అందటి కొఆకు కాకున్న, 
పాపం భూత గణములు ఎచ్చటికి వెళ్ళును? శివుని కొలువునకు, దేవ 
తలు బుషులుు రామాయణము అడుగుటకు వచ్చిరి. ఈ రోజులలో 
పిల్లలు చౌకబారు శృంగారపు కథలు చదువుచున్నారు. దీనివలన వారి 
నునస్సు పొడగును. వారి జీవితము చెడిపోవుచున్నది. వీటి బదులు 
రామాయణం చదివిన అందీ పాపమునశించును. జ్ఞానము, వివేకము 
దనించును. 


కృష్ణ దేవాలయం విషయం. వేర్కు ఆయన నాదర్శనం కోరువారు. 
గోపిక వేషర వేసికొని, చీర కట్టుకొని ముక్కు - వుడక పెట్టుకొని రావ 
లయునని చెప్పెను. 

రాక్షసులకు కూడ రాముడు ప్రియమైన వ్యక్తి. వారు కూడ రామా 
యణము చదువుదురు. వీరు శివుని దగ్గణకు వచ్చి మాకు రామాయణం 


యివ్వవలసినదని కోరుదురు. రామాయణము శ్లోకములు 100 కోట్టు. 
దేవతలకు, బుషులకు మరియు రాక్షసులకు థివుడు చాటిని సమానంగ 


తశ స 


పంచెను. చివరికి ఒక శ్లోకం మిగిలెను. దానిని గురించి ముగ్గురు పోట్లు 
డుకొనసాగిరి. మహాదేవుడు అందరికి 10 ఇత్షరముల చొన్సన యిచ్చెను. 
ఇంకను రెండక్షరములు మిగిలెను. ఇది రాముని పేరు. నేను ఎవ్వరికి 
ఇన్వననెను.. శివుని కోవెలలో గణపతి మహారాజు శోభిల్లుచుందును. 
ఆయన వాహనం ఎలుక్క శివుని మెడలో పాము ఉండును. పొముకు, 
ఎలుకకు పుట్టుకతోనే విరోధముకలదు. కాని అవి శివుని సమక్షంలో 
శతృత్వమును మరచి పోయెను. 


శివుని వాహనము నంది. షొర్వతి వాహవము సింహము. ఈ రెండీం 
టికి కూడ పుట్టుకతోనే విరోధము కలదు. కాశీలో విశాలాక్షి మందిరము 
కలదు. కంచిలో కామాక్షి మరియు మధురలో మీనాశ్షి యొక్క మంచి 
దేవాలయములు కలవు. కాని పీఠములో సింహము ప్రతిస్పించబడినది. 
గరుడునకు పొమునకు విరోధమైనప్పటికి శ్రీ, నారాయణుని సమక్షంలో 
అవి శతృత్వమును నురచిపోవును. 


రామనామము అన్ని వేదముల యొక్క సారము, చాల సులభము. 
చాల మధురముకూడ. రామనానుమును పారాయణ చేయు భాగ్య 
శాలురగుభక్తులు ఆస్మరణలోనే భగవదానుభూతిని పొందగలరు. శివుని 
కంఠములో రామనానుము సదా ఉందును. అందువలన శివుడు నిషము 
త్రాగినను అది అమృతమయ్యెను. మీ కుమారుడు మీ మాట వినక 
పోయినను, చివరికి ఎవరయిన మిమ్ములను నిందించినను అది మీకు 
విషం వలె అనిపీంచును. ఆ సమయమున రామనొనుం జపించిన ఆ 
విషము కూడ అమృత మగును. 


18. శ్రీ రాముడు మరియు శ్రీశ్యాముడు ఫ్‌ 


శంకర భగవానుడు కంఠంలో శ్రీశొమనామము ధరించెను. మీరు 
జపము చేయునప్పుడు రామ నామము ఒక్కటే చేయవద్దు. శ్రీరా 
మనానుము చేయనలయును, విడిగా ఒక్కరాను నామముచేసిన ఎక్కువ 
లాభముండదు. సరియయిన గృహస్తునకు ,శ్రీ/దేవి కృఏపకూడ అవసరము. 


శ్రీ అనగా లక్ష్మి అని అర్హము. 


శీర్‌ 


ఒ *'శరమాత్మను (ప్రేమించుట వలన నెమ్మదిగ స్వభావము బాగుప 
డును, మనస్సుకు శాంతికల్లును. సంసారములో నుంటూ మనస్సు 
యొక్క పవిత్రతను కాపాడుకొనవలయునన్న భగవన్నామముపై అభిలాష 
కలియుండుము. సదా నామజపము చేయుము. 


శీ,రామునికి "సేవచేసిన మీ మనస్సులో నుండు రావణ రూపము 
గల కామము నశించును. కామము నశించినప్పుడే కృష్ణ పరమాత్మ వచ్చి 
చేరును. రాముని తరువాత మాత్రమే కృష్ణ దర్శనమగును. కామ 
వాసనలను జయించినవారు మాత్రమే కృష్ణలీలను దర్శించగలరు. వాసన 
'రెండురకములు., అవి స్టూలము మరియు సూక్ష్మము. ఇంద్రియములను 
బంధించునవి స్టూలవాసనలు. మనసుతోను, బుద్దితోను తెలిసికొనునని 
సూక్ష్మవాసనలు అగును. సూక్ష్మ వాసనలు శ్రీరామ మరియు శ్రీకృష్ణ 
జపము చేయుట వలన మాత్రమే నశించును. 


రాముడు సూర్య వంశములో జన్మించెను. కృష్ణుడు చంద్రవంశములో 
జన్మించెను. చంద్రుడు మనస్సునకు, సూర్యుడు బుద్దికి అధిపతులు. 
మోహము నశించకుండ వాసన నశించదు. మోహము నశించకుండ 
ముక్తి లభించదు. ఆత్మ సదా బంధనరహితము. మనస్సు మోహబం 
ధమును కోరును. తులసీదాసు దీనికి చక్కని ఉదాహరణ యిచ్చెను. 
జీవుడు ఈశ్వరుని రూపమైనప్పటికి, అజ్ఞానము నలన _సుఖదుఃఖముల 
ఆలోపణము జీవుడు తన మీడ వేసికొను చున్నాడు. వేటగాడు. చిలకను 
మరియు. కోతిని పట్టుకొనుటకు ఉపాయము పన్నెను. చిలుక దానిలో 
చిక్కుకొని, అజ్జునము వలన ఎవరో నన్ను పట్టుకొని ఉంచినారని భావిం 
చును. చివరకు నిజంగానే వేటగాడు దీనిని పట్టుకొనును. 


కోతికూడ అ'స్లే చేయును. కోతి కుండలో నుండి శనగలు తీసి 
కొనుటకు. రెండు. చేతులు దానిలో పెట్టును. కొని గుప్పిట నిండా 
శనగలుండుట వలన కుండ నుండిచేతులు బయటకురావు. అప్పుడు కోతి 
ఏదో భూతము నన్ను పట్టుకొనినదని భావించును. చేతులలోని శనగలు 
వదలిన కోతి యొక్క చేతులు బయటకు వచ్చును. ఈ విధముగనేసంసా 


శ 


రము. ఒక కుండ వంటిది. విషయవాసనలు శనగలు మరియు మనస్సు 
కోతి అయి ఉన్నవి. మనస్సు విషయ. వాసనలను పట్టుకొని యుండుట 
వలన బంధములను పొందుచున్నది. జీవుడు మూత్రము పరమాత్మతో 
కలసియుండును. _ వివేకము కళిగి సూక్ష్మ వాననలను నశింపజేయుము, 
ఇందుకు నూక్యచంద్రులను తప్పక పూజించుము. 


మనుష్యుడ్లు కూడ రామునివలె మర్యాదను పాటించిన అప్పుడు 
కృష్ణకీల యొక్క రహన్యం తెలిసికొనుటకు సాధ్యమగును. వేదముల 
మర్యాదను /ఆచరించిన మనస్సు శుద్ది అగును. మరియు భక్తి యొక్క 
అనుభవము కల్లును. శ్రీరాముడు మర్యాద కల ఉత్తమ పురుషుడు. 
శ్రీకృష్ణుని (ప్రేమను జీవితంలో ఆచరించిన సుఖము. కల్లును. ,శ్రీరా 
ముడు మరియు. శ్రీ కృష్ణుడు, పరిపూర్షమయిన పరమాత్మ యొక్క 
అవతారములు, ఒక పరిమితి గల జీవుల నుద్దరించుటకు ఎవరైతే జీవు 
డుగా పుస్టైదరో, అట్టివారిని అంశావతారులనియు, సమస్త జీవుల నుడ్డ 
రంచుటకు ఉద్భవించిన అవతావము సంపూర్థావతారమని మహాపురుషులు 
చెప 
భక్త పై విరోధముంచరాడు.. శ్రీ రామునిలో రెందు లక్షణములు 
లేవు అనుకొనవద్దు. వెండు అవతారములు పరిపూరక్షమయినవి. రాముడు 
చక్రవర్తి. ఆయన గో సేవ చేయటకు ఎవరు అవకొశమిన్వలేదు. 
య. కృష్ణుడుగ. గోసేవ చేయుటకు అవతార మెత్తెను. రానూ 

తారములో లక్ష్మణుడు రామునికి చాల సేవ చేసెను... అందుచేత 
దాని ఫకీతముగ కృష్ణావతారంలో లక్ష్మణుడు కృష్ణుని పెద్దన్న _బలకా 
మునిగ జన్మించెను. అన్ని కళలకు నిలయమయిన ఈశ్వరునకు మనమీద 
దయగలిగినప్తుడు, శ్రీరాముడు అవతారము ధరించియున్నాడు. ఈ అన 
తొారములో తండ్రి ఆజ్ఞను పాఠించుటక్కు ధర్మపత్ని సీ సీతతోను మరియు 
తమ్ముడు లక్ష్మణునితోను కలసి వనవాసమునకు వెళ్ళెను... రామకృష్ణుల 
శీలలలో ఏమియు. తేడా లేదు. శా,స్త్రములలో. ముక్తి తెండు విధములని 
చెప్పబడినది. క్రమ ముక్తి సద్యోముక్తి. రాముడు జీవునకుసమయొను 


శ 


కూభలంగా ముక్తి నిచ్చును. కృష్ణుడు జీవునకు యోగి కానప్పటికీ. ముక్తీ 
నిచ్చును. ఇద్దరి లీల వేరువేరుగా. నున్నది. ఒకరు దశరథుని మహలులో 
పు్టైను. మరి ఒకరు కంసుని కారాగారములో జన్మించెను. ఒకరు 
పగలు 12 గం.లకు ఉద్భవించెను. రెండవవారు రాత్రి 12 గం.లకు 
పుట్టను. మనిషి రోజుకు రెండుసార్లు త్రోవ తప్పును. వగలు 12 
గం.కు ఆకలి కారణము వలన రాత్రి. 12 గం.లకు విషయ వాంఛ వలన 
మీరు ఈ రెందు. ఆకలులను నిగ్రహించ గలిగిన ప్రయోజనము కల్లును. 
ప్రతి దినము పగలు శ్రీరాముని, రాత్రి శ్రీ, కృష్ణుని స్మరించుము. 
ఇద్దణు ఈశ్వరులు మిమ్ముల అనుగ్రహింతురు. మీవై దయచూపెదరు. 


కృష్ణుని జీవిత రహస్యము తెలిసికొనుట కష్టము. రాముని మర్యాదను 
పాటించుట. చాలా కష్టం. మీరు ఏదేవుని నమ్మి సేవించుచున్నను, 
ఏ సంప్రదాయమునకు చెందినవారై నప్పటికి రాముని సేవ చేయవలసియే 
యుండును. ఆయన లేక జీవితం ఉద్దరింపబడదు. జగత్తులో ఎంత 
మంది దేవుళ్ళున్నారో వారి అందరి లీలలు ఆచరించుటకు సాధ్యం 
కాదు. కాని రాముని లీల ఆచరణ సాధ్యము. శివుడు శరీరము పై 
భస్మమును పూసుకొనును. మనం భన్మం పూసుకొన్న స్నానం చేయ 
వలసి యుండును. శివుడు విషం త్రాగెను. మనం కొంచెమైన విషం 
త్రాగ గలమా? 


10. రామలీల మరియు కృష్ణలీల:- 


ఒకసారి మన్మథుడు శంకరుని వద్దకు వెళ్ళెను. శివుడు కళ్ళు తెరచి 
చూచుట తోడనే కాముడు వశమైపోయెను. బాలకృష్ణుడు వెన్నదొంగ 
అని చెప్పుటగలదు. గోపికలయిండ్లలో వెన్న తినవలయునన్న కోర్కె కృమ్లు 
నకు కల్లెను. కృష్ణుడు _దొంగిలించును. సాధువులు ఇట్లు ఎప్పుడు 
చెప్పలేదు. ఎందుచేతననగా గోపికలు (ప్రేమతో మా కన్నయ్య వెన్నదొంగ 
అని చెప్పిరి. గోపికలు అట్టు చెప్పగలిగిరి కాని మనం చెప్పరాదు. 


తాళం పగలకొట్టి దొంగతనం చేసిన వారిని దొంగ అందురు. గోపి 
కలు తను సర్వస్వము కృష్ణునకు నమర్చించిరి. కృష్ణుడు కాళీయ సర్పము 


క్రి 


మీద, నాట్యము. చేసెను. కాని మనకు పామును చూసిన వెంటనే 
భయము కల్లును. విషమును పిండిన తరువాత కృష్టలీలలో, శివుని అను 
కరణ కూడ చేసెదరు. కృష్ణలీలలు వినుట కొజుకే! కాని ఆచరించుటకు 
కాదు. రాసలీల విషయ వాంఛలపై విజయము సాధించుటకు మాత్రమే, 
రాసలీల జీవుని నురియు ఈశ్వరుని యొక్క వవిత్ర సంగనుము. 


మన్మధునకు ఒకసారి గర్వము కలిగెను. ఆయన గర్విష్పియై కృష్ణుని 
వద్దకు వెళ్ళెను. మీకు నాకు వందెమని చెప్పెను. అవ్వడు కృమ్ణుడు 
“థివుడు నిన్ను భస్మము చేసినాడు అది మరచితివా” అనెను. అప్పుడు 
మన్మధుడు “నేను  సమయాసమయములు తెలిసికొనకుండ వెళ్ళినాను 
అందువలన ఓడిపోయినాను. దీనిలో ఆశ్చర్యపడవలసీన పని లేదు. తరు 
వాత రామావతారములో మీరు నుర్యాదను ఆచరించినారు. అందరి 
్త్తీలను మాతృ సమౌనులుగ చూసినారు. ఏకపత్నీ వ్రతమును పొటించి 
నారు. అందుచేతనే మీరు రావణుని ఓడించగలిగినారు. దీనిలో కూడ 
ఆశ్చర్యములేదు.  ఎందుకనగ మీరు కృష్ణావతారంలో శరత్‌ పూర్షిను 
రాత్రిలో అనేక మంది స్త్రీలతో బృందావనంలో విహరించుచున్నవుడు 
కూడ నేను ప్రయత్నించెదను. అప్పుడు నేను మీ వై భాణములు 
వేసెదను. మీరు నిర్వికారముగ నున్నచో గెలుపు మీది కామాధీనులయిన 
గెలుపు నాది” అని చెప్పెను. కృన్ణుడు నీకు అట్టు కోర్కెయున్నచో 
అటులనే చేసెదము అనెను. స్త్రీలకు దూరంగా అడవిలో చెట్ల 
(శ్రీంద కూర్చొని కామమును జయించిన దీనిలో ఆశ్చర్యము లేదు. శ్రీ/ 
కృష్ణుడు శరత్‌ పూర్షిమ రోజున స్త్రీల మధ్య నుండి “కొమముపై 
విజయము పొందెను. మన్మథుని ప్రభావము అధికమైనప్పుడు రాసలీల 
కాక కామలీల కథ జరుగును. 


కృష్ణలీలలు అనుసరించుటకు కొదు. ఆయన లీలలు విని తన్మయుల 
గుటకొఅక్సే రాముని ఆదర్శలీల అనుసరించుటకు. కృమ్ణుడు ఏది చెప్పునో 
అది చేయుము. రాముడు ఏది చేపెనో అది చేయుము. రాముడు 


పూర్ష పురుషోత్తముడై నప్పటికిి నునుష్యునకు ఆదర్శమౌర్గము వేర్చెను. 


త్తి 


రాముడు సద్గుణ సంపన్నుడు కనుకనే ఆయన మర్యాద పుర్గుష్లోత్తముడని 
శ్‌ర్తి ంపబడెను. " 


“రాముడు ఏ స్త్రీని తృష్ణ తో చూడలేదు. ఆయన మాతృప్రేమ, 
పిత్భ్యప్రేను, వికపత్నీవ్రతం, నిగ్రహత్యు సదాచారము, దయాగుణము, 
మనుష్య జీవితంలో ఆచరించుటకు యోగ్యమైనవి. రాముడు మనుష్యుని 
వలె ప్రవర్తించెను, అలాగే జీనించెను. సాధకుని ఇక్షణములు రాముని 
వలె యుండవలెను. 


రామలీలలు సరళము. రాముడు తల్లి అయిన కౌసల్యను ఎప్పుడు 
చిసిగించలేదు. కన్నయ్య అమ్మ అయిన యశోదను చాలా విసిగించెను. 
అమ్మా! రాత్రి, పగలు కూడ నన్ను ఒడిలో ఉంచుకొని కూర్చొనమని 
కృష్ణుడు కోరెను. తళ్లీ గిక్షంచవలెననుకొన్న ఆమె చేతికి చిక్కెడివాడు 
కొడు. రాముని బాల్యలీలలో అన్ని సగౌరముగనుండెను. తమ్ములతో 
ఆడునప్పుడు, తనంతటతాను ఓడిపోయి, లక్ష్మణ, భరత్క శతృఘ్నులు 
'గెలుచునట్లు చూచెను. రాముడు తల్లి-దండ్రుల ఆజ్ఞ లేకుండ ఎవ 
రియింటికి వెళ్ళలేదు. కృమ్ణుడు ఎవరి ఆజ్ఞ తిసికొనలేదు. మనస్సుకు 
తోచినట్టు తిరుగుచుండెను, + 


అయోధ్యవాసులు మీరు మాయింటికి రావలసీనదని ఆహ్వానించిన 
రాముడు, అమ్మగారు. అనునుతి ఇచ్చినప్పుడు నేను వస్తానని చెప్పెను. 
అప్పుడు ప్రజలు కౌసల్యతో రాముని మాయింటికి పంపమని ప్రాల్హించెడి 
వారు. కౌసల్య అనుమతించిన తరువాత రాముడు వెళ్ళెడివాడు. కన్నయ్య 
ఏ ఒక్కరి నిక్షయం లేకుండ గోపికల యిళ్ళకు వెళ్ళుచుండెడివాడు. 
(ప్రేమ ఉన్నచోటుకు తప్పక వెళ్ళెడివాడు. 


కన్నయ్య ఒక గోపిక యింటిలో చాల వెన్న తినెను. అప్పుడు గోపిక 
కన్నయ్యను. పట్టుకొనెను. “నీ భర్తపై ఒట్టు పెట్టుకొని చెప్పుతున్నాను, 
మరల ఎప్పుడురాను” అని గోపికతో కన్నయ్య చెప్పెను. గోపిక నీవు 
నాభర్త పై ఎందుకు ఒట్టు పెట్టుకొను చున్నావని అడిగెను. కన్నయ్య 

వన్‌ ర లు ళు ల 
నీ తండ్రిపై ఒట్టు” సరిపోవునా? అని చెప్పెను, నీవు ప్రతి రోజు 


శ్‌0 


కథకు వెళ్ళుచున్నావు, అందుచేత నీకు నాకు సన్నిహిత్వము విడివడదు. 
వేను ఈ యింటి యజమానిని అని కన్నయ్య చలికెను. గోపిక నీవు 
వెన్న ఎందుకు తిన్నావు? అని అడిగెను. లాలా ఈ వెన్నలో “చీమలు 
ఉన్నాయి వాటిని తీస్తున్నాను, అంతలో నీవు వచ్చావు అని జవాబు 
చెప్పెను. కన్నయ్యకు వలె తెలివి తేటలతో, యుక్తిగా మాట్టాడుట ఎవ 
రికి రాదు. అప్పుడు గోపిక లాలొను యింటిలో త్రాదుతో స్టంభమునకు 
కస్టైను. లాలా కంటి వెంట నీరు వచ్చెను. అప్పుడు గోపిక్క నీకు 
బొధగా నున్నదా అని అడిగెను. లాలా, నాకు చాలా నొప్పి పెట్టు 
చున్నది. త్రాడు కొంచెము వదులు చేయుము అని చెప్పెను. గోపిక 
త్రాడు కొంచెము వదులు చేయుట తోడనే లాలా పారిపోయెను. 


మీరు ఎక్కువ భక్తి కలిగి యుండండి కాని దానికి ఎక్కువ విలువ 
యివ్వవద్దు. డానికి ప్రసిద్ది యిచ్చిన చేతికొచ్చిన భగవంతుడు. వెళ్ళిపో 
వును. గోపికలకు యదార్థ _ కృమ్ణుని స్పర్శ కలుగుచుండెను. వారికి 
బ్రహ్మసంబంధము. కలిగెను. గోపిక నన్ను విదువుమని కోరెను. లాలా 
నా తళ్లి నాకు బంధించుటయే నేర్చెను. విడుచుటరాదు అని చెప్పును. 
కృష్ణలీలలు చాల నిగూఢమైనది. కొంచెము కూడ _ ఆచరించదగినవి 
కాదు, యోచించవలసినవి మాత్రమే. 


శ్రీ, కృష్ణుని తెలిసికొనుట కష్టం. శ్రీ, రాముని తెలిసికొనుట చాల 
తేలిక కాని రాముని మర్యాద యీ జీవితంలో ఆచరించుట చాలా 
కష్టం. కన్నయ్య యశోదమ్మ వెనుక పరుగెత్తుచుండెడివాడు. తల్లీ అత 
నిక్సి వెన్న, పటిక బెల్లము. యిచ్చుచుండెను. రాముడు తల్లిని ఎప్పుడు 
అడిగెడువాడు కాదు. మర్యాదగా ఉండెడివాడు. ఇంద్రియ నిగ్రహం 
ఉన్నచో జీవితం ధన్యమగును. ఎవరి జీవితంలో కఠినత్వముండునో 
వారి భక్తి భగవంతునికి నచ్చదు. ఎవ్వరిని తృణీకరించరాదు. కొందరు 
పూజ చేయుదురు కొని వారి హృదయము మొత్రము రాయివలె కరిన 
ముగ నుండును. 


హృదయము. సున్నితంగా ఉంచుకొనుటకు మర్యాదను పొటించవల 


హి! 


యును... కర్కశముగ.. మొట్లాడుటు మోసము చేయుట ఎవరినైన 
అననూనించుట, సాటివారిని తక్కువగా చూచుట, చేయరాని పనులు, 
జీవుడు ఈశ్వరుని అంశము. అందటిలోను భగవద్భానముంచి, వ్యవహ 
రించు వారి జీవితము ధన్యమగును. అట్టివారి చేతి ప్రపొదము భగవం 
తుడు. స్వీకరించును. కన్నయ్య. పీలువకయే గోపికల యింటికి వెళ్ళు 
చుండెను, దానికి గోపికల యొక్క భక్తి భావమే కారణము. 


భగవంతుడు దుర్యోధనుని యింటిలో పంచభక్ష్యపరమాన్నములు తిన 
లేదు. కాని విదురుని ఇంటి కూరలు తినెను. గొప్ప బుషులుు మునుల 
ఆ(శ్రమములకు వెళ్ళలేదు కాని శబరి గుడిసెకు వెళ్ళెను. గృహము పెద్దదిగ 
ఉన్నంత మాత్రమున భగవంతుడు వెళ్ళడు. గొప్ప హృదయము కలవారి 
దగ్గణకు మాత్రమే భగవంతుడు వెళ్ళును. రాముని 'పేరు అతి తేరికగ 
ఉండును. కృమ్ణుని పేరులో నున్న రెండక్షరములు సంయుక్తాక్షరముళే. 
రాముడు నిలుచున్నప్పటికి తిన్నగా నుండును. కన్నయ్య వంకరగా నిలబ 
డును, ఇందువలన ఆయనకు “బాంకే బిహారిలాల్‌ ” అని పేరు వచ్చెను. 
రాముడు అందజితోను నిష్కపటముగ నుండెను. కృష్ణుడు సజ్జనునితో 
సజ్జనుడుగొను దుర్హనునితో కఠినముగ నుండెను. సుధాముడు కలిసి కొను 
టకు వచ్చినప్పుడు, కృష్ణుడు సింహాసనము నుండి దుమికి, ఆ పేదవానిని 
కౌగలించుకొనెను. కొని ఆ కృష్ణుడే మహాభారత యుద్ధంలో దోణాచా 
ర్యులు, సంపన్న వేద బ్రాహ్మణుడయినప్పటికి కఠినముగనే యుండును. 


ద్రోణాచార్యునకు యుద్దం చేయుట బ్రాహ్మణ ధర్మము కాదని తెలి 
సినప్పటికి యుద్దం చేసి దుర్యోధనునికి సహాయము చేసెను. మహాభారత 
యుద్ధంలో, అశ్వద్దాము. పేరు గల ఏనుగుచనిపోయిన తరువాత ధర్మ 
రాజు ద్రోణాచార్యునితో ఆయన కుమారుడు అశ్వద్దామ చనిపోయెనని 
అబద్దం చెప్పెను, ద్రోణాచార్యుడు, ధర్మరాజు ఎప్పుడు అబద్ధం చెప్పడని 
విశ్వసించెను. కాని కృష్ణుడు ధర్మరాజుతో '“అశ్వద్దాని చనిపోయెనని 
చెప్పమని చెప్పెను. 


కృష్ణుడు కపటముతో ద్రోణాచార్యుని చంపెను. రామాయణంలో 


రై 


రాముడు రావణుడు క్షతగాత్రుడై పడిపోయినప్పుడు), అతనితో యింటికి 
వెళ్ళి విశ్రాంత్రి తీసికో రేపు యుద్ధం చేయవచ్చని చెప్పెను, 


రాముడు మరియు కృష్ణునితో నమొానముగ హితము చేయువారు, 
మరియెన్వరులేరు. వాలిని చంపిన తరువాత కిష్కింధరాజ్యం రామునికి 
వచ్చెను. కాని ప్రభువు సుగ్రీవున కిచ్చెను. రావణుని చంపిన తరువాత 
లంకారాజ్యమును విభీషణినికిచ్చెను. 


కంసుని చంపిన తరువాత మథుర రాజ్యం ,శ్రీ, కృష్ణుడు తీసికొనలేదు. 
ఉగ్రసేనున కిచ్చెను. పరమాత్మ అత్యంత దయగలవాడు. జీవునకు 
అర్హత లేకున్నను భగవంతుడు జీవునిపై దయచూవును. శ్రీరాముని 
దయ, ప్రజలపై ఆయనకు గల (ప్రేమ, ప్రవంచనులో సాటిలేనివి. 
రాముడు అతనిపై వైరము గల రాక్షసులకు కూడ మోక్షము నిచ్చెను. 
శ్రీ. కృష్ణుడు కూడ శిశుపాలుడు దేవవక్రుడు మొదలగు పాపాత్ము 
లకు కూడ ముక్తి నిచ్చెను. రాముడు మరియు కృష్ణుడు ఒక్కరే ఒకే 
పరమాత్మ యొక్క రెండు అవతారములు. 


20. రామాయణ సత్సంగము :- 


రాముని తరువాత కృష్ణావతారము వచ్చెను. రామాయణము యొక్క 
సత్సంగమును ఉద్దరించెను. రామాయణము నేర్చుకొనిన మనుష్యునకు 
అతని తప్పులు తెలియును. రాముని చరిత్ర ఆదర్శమై యున్నది. 
రామాయణంలో ప్రతి మనిషికి ఉపదేశం. లభించును. రామాయణము 
మననము చేసి కొన్న మీ మనస్సు రామ తత్వమును తెలిసికొనును. 


మనుష్యుడు ఇతరుల తప్పులను త్వరగా గ్రహించును కాని తన 
తప్పును. తెలిసికొనలేడు. తనమ తాను నిరపరాధిగ భావించు వారు 
మహాపాపాత్ములు. ప్రపంచములో నిర్జోషులు శ్రీరాముడు మరియు శ్రీ 
కృష్ణుడు మాత్రమే. తప్పు చేయని వారెవ్వరు ఈ లోకములో నుండరు. 
పాపము చేయనివాడు మనిషికాదు దేవుడు. పోవమునకు పశ్చాత్తాపము 
చెందకున్నను లేక పాపము ఒప్పుకొనకున్నను, అది పెద్ద అపరాధము. 


5 


సాధువులు. చేసిన పుణ్యములను రహస్యంగా నుంచనుని పొపమును 
అందటి సమక్షంలో చెప్పమని చెప్పుచున్నారు. పాపము చెప్పు కొన్న 
పొపము చేయు అలవాటు పోవును. పొపమువలన జీవితము చెడిపోవును. 
పాపము మనస్సులోను, నోటిద్వారా, చేతల ద్వారా చేయబడును. 
తెలియక పాపము జరిగినచో పశ్చాత్తాపము పొందవలెను. దాచిన పొప 
మునకు శిక్ష భయంకరముగా నుండును. పాపము చేసిన పిమ్మట, అది 
పాపమని తెలియని వారు, మనుష్యులుకారు. రామాయణ కధ వినుట 
నలన జీవితము ధన్యమగును. ప్రభువు యొక్క _ ధర్శనమగును. ఏ 
మహాత్ముని దర్శించుట కయినా తగిన అర్హత కలిగి యుండవలెను. ప్రభు 
వును దర్శించు అర్హత పొందుటకు, ప్రయత్నము చేయనలయును. మీ 
హృదయం పరిశుద్దముగానున్నప్తుడు పరమాత్మ ప్రవేశించును. 


మనిష్కి శరీరమునకు బదులు నాలుకతోను నాలుకకు బదులు కళ్ళ 
తోను, కళ్ళకు బదులు మనస్సుతోను, ఎక్కువ పాపము చేయును. 
ఇంద్రియములకు పాపముచేయు అలవాటు ఉన్నంత వరకు భక్తిరసము 
లభించదు. ఎప్పుడయిన. తెలియకుండ తప్పయిన, భగవంతుని ముందు, 
దుఃఖించి 'క్షమి ను వేడుకొనుము. 


రామాయణ సత్సంగము జీవితమును చక్కచేయును. మనుష్యుడు 
క్రొత్త పాపములు చేయకుండ రక్షింపబడును. కథ విన్నంతనే ఎక్కడ 
యిన నేను తప్పు చేశానా అని ఆత్మావలోకనము చేసికొనును. మనిషి 
తనను నిరపరాధిగ భావించును. ఇది చెడ్డ అలవాటు. 


రామకథ విన్నవారికి తమ తప్పు తెలిసికొను జ్ఞానం కలుగును. 


ఒక మనిష, అతని కుమారునితో దేవుని దర్శించుకొనుటకు ముంది 
రమునకు. వెళ్ళ దలచినచో తప్పక వెళ్ళుము. కాని కథ వినుటకు 
వెళ్ళవద్దని చెప్పి ఉంచెను. కథ వినుట వలన మన వ్యాపారం చెడిపో 
తుంది. అతని వ్యాపారం దొంగతనం. ఒక రోజు కుర్రవాడు అడవిలోని 
త్రోవలో వెళ్ళుచుండెను. కాలిలో- ముల్లు గుచ్చుకొనెను ఆ ముల్లు 
తీయుటకు కూర్చొనెను. అక్కడ కథ జరుగుచుండెను. ఈ లోపున 


వ! 


అతని చెవిలోనికి కథలోని కొంచెము భాగము వినవచ్చెను. దానినలన 
అతడు భగవంతుడు సర్వము చూచునని తెలిసికొనెను. 


తండ్రి కొడుకులు ఒక పొలములో దొంగిలించుటకు వెళ్ళిరి. తండ్రి 
కొడుకుతో “నేను చెట్టు ఎక్కి నూమిడి కాయలు కోయుదును”. 
అంతవరకు ఎవవైనా వస్తారేమో చూస్తూండుము అని చెప్పెను. తండ్రి 
చెట్టు ఎక్కిన వెంటవే కొడుకు భగవంతుడు చూచుచున్నాడని చెప్ప 
సాగెను. రామకథ మిమ్ములను తప్పు చేయకుండ ఆపును. మనస్సును 
నిర్మలవముగ ముంచుకొనుటకు, రామాయణముతో సహవాసము అవస 
రము. ఎన్నో జన్మాంతరముల నుండి వచ్చు పావము చేయు అలవాటు 
భగవన్నామముపై శ్రద్ధ కలిగిన వదలిపోవును. భగవన్నామము భగవం 
తుని కన్న ఎక్కువ శుభములు కలుగజేయుశక్తి కలిగియున్నది. 


రామాయణంలో. కోతులు రాళ్ళపై రామనామము వవ్రాస్తి వానిని 
ముద్రంలో. వేసినప్పుడు అది మునగక తేలెనని ఒక కథలో వచ్చెను 
ముడు నాపేరుతో రాళ్ళు తేలుచున్నవి. నా చేతితో వేసిన ఎందుకు 
అవని ఆలోచించెను. ఒకసారి నేసి చూసెదనని రాముడు సముద్రంలో 
యిచిసరగా, అది మునిగి పోయెను. హనుమంతుడు ఇది చూచుచుండెను. 


తల జ 


ల 


రాముడు హనుమంతునితో “నేను నాచేతితో _ వేసిన రాయి ముని 
గినది. ఎందుచేత? అని అడిగెను. అప్పుడు హనుమంతుడు వీరు 
వదఠినవి ఎట్టు తేలును? నేను కథలో రాముడు దేనిని తనదని భావిం 
చునో అది తేలును అని విన్నాను. సముద్రంలో తేలుచున్న రాళ్ళపై 
మీ పేరు వ్రాసియున్నది. అని చెప్పెను. ఇందువలన హనుమంతుడు, 
బుద్ధిశాలి మరియు బలశాలి ,అని చెప్పబడినాడు. రాముని సత్సంగము 
కన్న (శ్రీ రామాయణ సత్సంగము ఎక్కువ ప్రభావితులను చేయును. 

కొంతమంది. రొముని దర్శించిన తరువాత కూడ మంచి మార్గ 
మునకు రాలేరు. వారు రావణుని వంటివారు. _ దుర్యోధనుడు 
ద్వారకానాథుని దర్శనం చేసి కూడ మంచిమార్గమునకు రాలేదు. భగ 
వంతుడు వారికి తెలియజెప్పటానికి వెళ్ళెను. అయినను “పేరు వినలేదు. 


ఠ్‌స్‌ 


కొంతమంది భగనంతుడు శిక్షించి నస్పుడు మత్రమే మంచినూర్గము 
నకు వత్తురు. అట్టివారికి రానూయణ కథ, ,శ్రీరామనాము జసము 
అత్యవసరం మరియు శ్మేనమదొయకం కూడ, 


కలియుగంలో దుర్యోధనుని వంశము వారు పెరిగినారు. ఎవరి కన్ను 
అలో కామ ముండునో, మరియు పరస్త్రీలను గురించి యోచించుదురో 
వారు రావణుని వంటివారు, 


రావణుడు బ్రాహ్మణుడు నురియు బుషుల వంశమున బుళఘ్టును. 
అయినప్పటికి ఆయన రాక్షసునిగ గుర్తింపబడేను. కళ్ళు ప్రకాశించును. 
ఆ కళ్ళ ప్రకాశంలో మీరు (శ్రీరాముని దర్శించండి. జగత్తును ఉదాసీన 
భావముతోను పరమాత్మను అసేక్షభానముతోను చూడుము. శరీర 
సౌందర్యమును అవలోకీంచువారు, భగవంతుని భక్తి ఏమిచేయుదురు? 


కళ్ళు చెడనంత వరకు మనస్సు చెడదు. రావణుని మనస్సు చెడి 
నంత మాత్రమున పూర్తి జీవితం చెడలేదు. మన పిల్లల పేర్లు “రామి 
అని పెట్టుచున్నాము. కాని. రావణుడని సెట్టుకొనుటలేదు. రావ 
ణుని వలె ప్రవర్తించిన రామాయణకథ విన్న ఏమి ప్రయోజనం లేదు. 
పరమాత్ముని కథామృతము సామాన్యమైనది కాదు. చాల గొప్పది. 
దివ్యము, శుభకరము కూడ అయిజఉన్నది. పరమాత్ముడు దయతో 
మనకు రెండు అమృతములను ప్రసాదించెను. నామామృతము మరియు 
కథామృతము. కథామృతము, మనుష్య జీవితమునకు మంచి మార్గము 
చూపును, మరియు సద్గతి కలిగించును. 


అందణీని భక్షించునది మృత్యువు. మృత్యువును నశింపడేయువాడు 
శ్రీరామచంద్రుడు. రావణుని చంపుటకు ఆయనకు ఇంత ప్రయాసపడన 
లసీన సనియేమున్నది. ఆయన సంకల్పించిన రొవణుడు చనిపోయెడివాడు. 
రాముడు ఈ లీల అంత ఎందుకు చేసెననగాా ప్రజలు రామాయణం 
చదివి వింటారని చేసెను. రాముడు జగత్తులో ఉద్భవించినప్పుడు, 
కొద్దినుంది . జీవులను మాత్రమే ఉద్దరించెను. కొని రామాయణము 
కోట్ల కొలది భక్తులకు శుభము కల్లించినది మరియు. కల్గించుచున్నది. 


ర్‌ 


ఇందువలన రామాయణం రాముని కన్న గొప్పది. కొంతనుంది గుడికి 
వెళ్ళి భగవంతుని దర్శించుకొని వత్తురు. బయటికి వచ్చి పాపము చేయు 
దురు. వారి స్వభావం మారదు. మనిషి యొక్క కార్యాచరణ శుద్రముగ 
నున్నవ్పుడే భక్తిలో ఆనందము ఫొందగలరు. కొంత మంది వ్యవహార 
ములో పానము జరిగిన తప్పులేదని భావింతురు. కాని భగవంతుడు నేను 
సమస్తము చూస్తానని చెప్పినాడు కనుక పాసము దానంతటదే నశిం 
చుననెడి అలోచన తప్పు, 


మీరు ఎక్కువ భక్తి చేయలేక పోయిన ఇబ్బంది లేదు. వ్యవహారము 
శుభ్రముగ చేయుము. పొవమ్సు అగ్ని, శత్రువు, రోగము, మరియు 
బుణము ఇవి సామాన్యమైనవి కొవు. మీరు చేతితో తప్పు చేయకుండ 
ఉండవలేనని కోరుకొన్న, అందరిని పరమాత్మ రూపవులుగ చూచు అల 
వాటు చేసికొనుము. దొంగతనము, హింస, వ్యభిచారము చాల తప్పు, 
ఇవియే. కాక ఇంకా చిన్నా-పెద్ద పావములనేకం ఉన్నాయి. జ్ఞాని 
ప్రపంచమును ఈశ్వర రూపముననే చూచును. ఈశ్వరుడు ఒక్కడే! 
ఆకాశంలో సూర్యుడు ఒక్కడే! కుండలో మీరు ఎంత నీరు పోసిన 
అంత మీకు సూర్యుని ప్రతిబింబము కన్పించును. విరుద్ధమైన ఆలోచన 
కల చోట వికారము మేల్కొనును. మరియు మోహమును కలిగించును. 
స్వార్థం 'మొలకెత్తును. 


భక్తి మార్గంలో శ్రీ, రాముని మరచిపోవుట మహాపొవము. మనం 
భగవంతుని సన్నిధికి చేరవలయును కాని పొపముు చావుపుట్టుకల (భ్రమ 
ణఇంలోనికి తీసికొని వెళ్ళును. భగవంతుడు ఎవరెవరికి ఏయే ధర్మములు 
నిర్ణయించెనో వాటిని తప్పక ఆచరించవలెను. జ్ఞానమొగ్గంలో (శ్రేష్టుల 
మనే అహంభావం కలిగి యుండుట చాల పొవం. భక్తి మౌర్గంలో 
భగవంతుని మరచుట కూడ పావమే. పాపము నుండి బయట వడ 
నలయుననిన అందరిలోను భగవద్భావముంచి పనిచేయుము. సమదృష్టి 
అలవరచుకొనుము. | 


అన్నిటిలోను ఒక్క పరమాత్మయే నిండియున్నాడు ఇట్లు భావించుచు 


ర్‌? 


పనిబ్లేయు. చున్న మీ యొక్క, ప్రతిపని . భక్తిమయమగును.. రామదాస 
స్వామి దాసబోధ లో పనిసరిగా చేయుటరాని వారు భక్తి నూత్రం 
ఏమి చేయుదురని వ్రాసెను. 


వృత్తి. ద్వారా పాపము చేయరాదు. ఎవరితోను కపటంగా వ్యవ 
హరించరాదు. కొంతమంది ఇతరులతో (ప్రేమగాను, తన సోదరులతో 
కపటముగౌను వ్యవహరింతురు. వృత్తిలో కపటముగ వ్యవహరించు వారిక్తి 
భక్తిలో ఆనందము ఎప్పుడు కల్లదు. పాపము చేసిన డబ్బు చాల లభిం 
చునను ఆలోచన తప్పు. డబ్బు పుణ్యము చేసిన దానిని బట్టి మాత్రమే 
లభించును. శాస్త్రములలో, సంపద సంతానము, మరియు సంసారసు 
ఖము పూర్వజన్మ పుణ్యమును, బట్టి లభించునని చెప్పబడెను. మనస్సు 
పవిత్రంగా ఉంచుకొన్నప్పుడు మాత్రమే భక్తి లో అనందము పొందగలరు. 
భక్తికి _తనువ్వు ధనము అవసరం లేదు. మనస్సు మరియు ఆచరణ, 
ముఖ్యమై యున్నవి. వృత్తి శుభ్రముగ చేయుటకు రామాయణం చదు 
వుము. స్త్రీ ధర్మము, భర్త సోదర్శ పుత్ర ధర్మములను, తల్లి దండ్రుల 
బాద్యత గురుళిష్యుల యొక్క బాధ్యత, సనూజము యొక్క ధర్మము, 
మరియు రాజు యొక్క ధర్మము, ఇవి అన్నియు మీకు రామాయణములో 
వినుటకు, మరియు తెలిసికొనుటకు లభించును. రామాయణంలోని ప్రతి 
యొక్క పాత్ర దివ్వమైనది. తల్లిదండ్రులతో కలసి, పుత్రుడు సుఖమును, 
అనుకూలతను పొందగోరును. ఎందుకనగ తల్లి-దండ్రుల సేవ చేయుటకు 
ఇష్ట్రపడకుండిన ఇది ఎట్టు కుదురును? ఇది చాల గొప్ప పాపమునకు 
దారి. తీయును. 


రామకథ విన్న యొడల ఉత్తను జీవితమును గడపుటకు, మంచి 
మార్గము లభించును. పవిత్ర జీవితం గడపవలెనన్న రామాయణముతో 
సత్సంగము చేయుము. రాముని 'సేవించుము, ప్రపంచములో శ్రీరాముని 
వంటి పుత్రుడు జన్మించలేదు. దశరధుని వంటి తండ్రి కలుగలేదు. 
రాముడు అడవికి వెళ్ళినప్పుడు దశరధుడు, కౌశల్యతో రాముడు లేకుండ 
నేను జీవించ లేనని చెప్పెను. రామాయణము లోని ఒక్కొక్క పాత్ర 


ర్‌రి 


అద్వితీయమైనది. 
21. ఆదికవి వాల్మీకీ థి 


“శామాయణ కథలో దయకు ్రాధాన్యతయివ్వబడినది. బాలకాండ 
విడిచి మిగిఠిన అన్ని కాండములలోను దయయే ఎక్కువగా నిండియున్నది. 
రామాయణము వ్రాసిన తరువాత వాల్మీకి ఆనంద రామాయణమును 
వ్రాసెను. దానిలో దుఃఖకర _సన్సివేశమొకటి కూడలేదు.. భాగవత 
రచన గంగ ఒడ్డున చేసిరి. రామాయణ రచన తమసొనది ఒడ్డున 
చేయబడినది. రామాయణము ఆదికావ్యము. వ ఆదికవి. వాల్మీకి 
రామునితో నేను “*నీనామజపము తిరగవేసి చేసినాను. అయినప్పటికి, 
నాకు _ ప్రసిద్ది లభించినది. అని చెప్పెను. కథ చెపుప మరియు 
వినుట చాల సులభము. కాని భగవన్నామము జపించుట చాల కఠి 
నము. మనిషికి పొపమును విడిచిపెట్టవలెనని కోర్కె యుండును. కొని 
పొపము. విడువడు. మహాభారతంలో దుర్యోధనుడు నాకు ధర్మాధర్మ 
ములు తెలియును కాని పాపమును విడువలేకున్నాను, ధర్మము నాయొక్క 
నడవడి కాకున్నది ఏమి చేయను? అని చెప్పెను. భగవంతుడు ఎల్ల 
వుడు మంచిపనులే చేయును. ఎపుడు పాపము చేయడు. మనస్సులో 
నున్న _ ఎన్నో జన్మాంతరముల కర్మ ఫలము వలన, జమ అయిన 
సంస్కారములు మనిషిని పాపము చేయుటకు ప్రోత్సహించును. 


జపము చేయక జీవితము ఉద్ధరించబడదు. స్వభావము, తిర్పస్నానం 
చేయుటవలన లేక విష్ణు యజ్ఞం. చేసిన బాగుపడదు. కాని భగవంతుని 
నామజపముచే. బొగుపడును. స్నానంచే శరీరం స్సుభ్రపడును. జపంచే, 
మనస్సు శుభ్రపడును. మనస్సులోని మఠినములను దూరం చేయుటకు 
రొమ జపం అత్యవసరం సంసోరము గురించి ఆలోచించిన మనస్సు చెడి 
పోవును. ఆ మనస్సు రాముని గురించి యోచించినప్తుడు బాగువడును. 
మనస్సు నీరులాంటిది. నీటి స్వభావము పల్లమునకు. ప్రవహించుటయే. 
అడే వీధముగ మనస్సు నంసార విషయముల వైపు పోవును. మరియు 
పాపము చేయును. నీటికి యంత్ర సహాయమున్న పైకి ఎక్కును. ఈ 


రఫి 


రీతిగ మనస్సును పైకి తీసికొని పోవుటకు నామజపము చేయవలయును. 


నున పాపములను మనమే అనుభవించ నలసియుండును. సుఖసం 
తోషములలో అందఆు తోడ్చడుదురు. కష్టములలో ఎవ్వరు తోడ్చడరు. 


మనుష్యుడు ప్రతిదినము 211,600 సార్టు శ్వాస తీసికొనును. అందు 
వలన శ్వాసలో భగవన్నామము జతపరచెదముగాక! రామనామ జసము 
వలన వాల్మీకికి రాముని దర్శనము అయ్యెను. ప్రారంభములో వాల్మీకి 
దొంగతనము నురియు కూర కృత్యములు చేస్తూ కుటుంబమును పోషిం 
చుచుండెను. ఆయనకు జ్ఞానోదయనుయిన తరువాత్య చెడ్డపనిని విడచి, 
భగవన్నామము జపించుట మొదలు సెస్టైను. నాల్మీకి 'రామనామి 
జపము చేయ కూర్చుండెను. మహాపొపీ అయిన ఆయన నోటినుండి 
రామనామము పూర్తిగ వెలువడలేదు. ఆయన రామారాను అనుటకు 
బదులుగ మరా-మరా అని జపము చేయ మొదలిడెను. అయినప్పటికి 
ఆయన పాపము నశించెను. నమ్మకము మరియు శ్రద్ద. చాల గొప్ప 
విషయములు, ఈ రెండు భక్తికి మూలస్టంభములు. 


భగవంతుని దర్శించిన తరువాత కూడ జ్ఞానులకు ప్రారబ్ద్షము అను 
భవించ వలసి యుండును. ణ్డానము పొందుట వలన సంచిత నురియు 
ఆగామి కర్మలు నశించును. కాని ప్రారబ్ధ్బము నశించదు. సాధువుల జీవి 
తములో కూడ దుఃఖమయ ఘటనలు జరిగెను. అయినప్పటికి దుఃఖము 
యొక్క ప్రభావము వారిపై పడలేదు. నామ జపము వలన విధివ్రాత 
కూడ మారునని విధాత ప్రారబ్బములో వ్రాసెను. అది కూడ సాధా 
రణమైన స్వల్ప జపము కాక్క తీవ్రమైన జపము, తన్మయులై సతతము 
చేసిన వారు శీఘ్రముగ ఫలితమును పొందుదురు. రెండు నియ 
మములను తప్పక పాటించవలెను. తెలియని వారి దగ్గర నురియు 
అపవిత్రమైన యింటిలో భోజనము చేయరాదు. రెండవది బ్రహ్మ 
చర్యము ' పొటించవలెను. అప్పుడే నామ జవము యొక్క _ పుణ్యము 
కల్లును. రానుదాసస్వామి దాసబోధలో 18. కోట్ల రామనామ జపము 
చేసిన భగవంతుడు సాక్షాత్కరించునని తెల్చెను. భగవన్నామస్మరణ 


వలన ఆయన దయ _పొందనగును. 


సాధువుల చరిత్ర చదివినచో, వారు ఏ గురువు వద్ద చదువు కొనుటకు 
వెళ్ళనట్లు తెలియుచున్నది. పండితుడు వుస్తకములు చదివి చెప్పును. 
సాధువులు భగవంతుని దర్శించి చెప్పుదురు. జపము వల్ల ఇప్పుడు 
అనుభవించు కర్మలు, పారబ్ద కర్మలు నశించును. జస ఫలను వెంటనే 
కన్చించక పోయిన, పూర్వజన్మలో చేసిన పాపముల ప్రభావము బాధ 
కలిగించు చున్నదని తెలిసికొనవలయును, 


విద్యారణ్యస్వామి చరిత్రలో ఆయన ధనము పొందుటకు గాయత్రి 
మంత్రము 24 సార్లు చేసెను. కాని ఏమీ ఫలితము కన్పించలేదు. తరు 
వాత స్వామి విరక్తి చెంది సన్యాసము తీసికొనెను. అప్పుడు గాయత్రి 
మాత దర్శన మిచ్చెనని వరము కోరుకొనమని కోరినట్లు వ్రాయబడినది. 
అప్పుడు విద్యారణ్యుడు అమ్మా! నాకు ఇప్పుడు నీ అవసర మేమున్నది? 
నేను సన్యసించితిని అని చెప్పెను. అమ్మా నీవు వెనుకకు చూడు 
అని చెప్పెను. స్వామి అప్పుడు వెనుకకు తిరిగి చూచెను. 24 కొండలు 
మండు చుండెను. అమ్మ “నీ పాపము ఇంత ఉన్నది. అది నశించిన 
తరువాత నాదర్శనము కలిగినది” అని చెప్పెను. స్వామి, అమ్మా నీ 
దయవలన నా పాపపుకొండలు భస్మమైనవి. ఇప్పుడు నాకు ఏమీ వద్దు. 
నేను ధన్యుడనైతిని అని చెప్పెను. ఆ తరువాత ఎల్లపుడు భగవత్‌ 
చింతన కలిగియుండెను. *'భగవంతుని దయవలన “పంచదశి అను పేరు 
గల ఉత్తమ _ [గ్రంధమును రచించెను. భగవన్నానుములో చెప్పలేనంత 
దివ్యశక్తిగలదు. వాల్మీకి రామనామ జపము ద్వారా గొప్ప జ్ఞాని అయ్యి 
రామాయణము రచించెను మరియు భగవంతుని ప్రత్యక్షముగ దర్శించి, 
వరమ వూజ్యుడయ్యెను' 


శ్రీ? రొముడు ధనుర్భాణములు లేకుండ అడవిలో కాని రాజ సింహా 
సనం మీద కాన్సి లేక సీత ప్రక్కన కూర్చొని కాని దర్శన మీయలేదు. 
ఎక్కడున్నా చేతిలో ధనుస్సు బొణములు కలవు. రామనామ స్వరూ 
వమే రామాయణము, సతతము హరినామ స్మరణ చేయు అలవాటు 


61 


చేసికొన్న వారి మనస్సులో పొపము ప్రవేశించజాలదు. 


ప్రాపంచిక చిషయ వాసనలను పరమాత్మ పై వ్రీతిచే తొలగించవలెను. 
త్త పురుషులు. పరస్పరము కలిసికొనవలెనను భౌతికమైన కోర్కె 
ప్రొపంచిక వాసన, పరమాత్మను కలన వలెననెడి పవిత్రమైన కోర్కె 
అలౌకిక వాసన, అలౌకిక మైన వాంఛల వలన మనస్సు _ శుద్దమగును 
ఆలోచనలు పవిత్రముగ నుండును. 


నామము పవిత్రముగ చేసిన భక్తిలో ఆనందము కల్గును. శరీరంలో 
ఏదయిన _ భాగమునకు జబ్బు చేసిన దానిని మొర్చవచ్చును. కాని 
మనస్సు మార్చుటకు కుదరదు. చనిపోయిన తరువాత కూడ మనస్సు 
మన వెంట వచ్చును. నామజపము భక్తితో చేసిన మనస్సు పవిత్రముగా 
నుండును. ప్రభువు తన రూపమును మనదగ్గణ దాచి ఉంచెను. కాని 
పేరులో మొత్రము దాపరికములేదు. అందువలన పేరు పై భక్తి కలిగి 
యుండుము. ఈ ప్రపంచం మొత్తం పరమాత్మ యొక్క అఆధీనంలోను, 
పరమాత్మ నామం యొక్క అధీనంలోను ఉండెను. ఆయన నామజపం 
వలన అంతఃకరణ శుద్ది అగును. 


రామాయణము. రాముని యొక్క గుణము మరియు నామలీలద్దై 
యున్నది. రామాయణము యొక్క ఒక్కొక్క కాండము రాముని 
యొక్క ఒకొక అవయన మైయున్నది. బాలకాండ రాముని పాదములు 

లౌ ఖలొ రు 

అయోధ్యకాండ రాముని తొడడ్దై యున్నది. అరణ్యకాండము రాముని 
ఉదరము, కిష్కింధ కాండ రాముని హృదయము సుందరకాండరాముని 
కంఠము లంకా కాండ రాముని ముఖము ఉత్తర కాండ రాముని తల 
అయి ఉన్నది. 


22, మోశ్షమునకు 7 మొర్గములు:- 


రామాయణములోని 7 కాండములు మనిషి ఉన్నతికి 7 మార్గ 
ములు, రామాయణం యొక్క ప్రధమ కాండము "పేరు బాల కాండము. 
భక్తి మార్గములో ముందుకు పోయిన కొలది మీ మవస్పు బాలుని వలె 


62 


యుండును. మీ జ్ఞానము గౌరవము, ధనము పెరిగినప్పటికి మనస్సు 
మూత్రము బాలకుని వలె ముండును. బాలుని మనస్సు స్వచ్చముగాను, 
నిష్క్రపటముగాను ఉండుమ. బాలకుని మనస్సులో చెడువాసన లుండవు 
బాలకుని అభిమానము, గర్వము స్పృశించవు. వానికి అబద్ధం చెప్పులు 
రాదు. 


ఒక చోట ఇంటియజమాని ఎవరో డబ్బు అడుగుటకు ఇంటికి 
వచ్చుట కిటికీలో గుండ చూచెను... ఇంటిలో పిల్లవాడు కలడు. 
యజమాని పిల్లవానితో, వచ్చే వ్యాపారితో మా తండ్రి ఇంటి వద్ద 
లేడని చెప్పవలసినదని చెప్పెను. పిల్లవాడు నాన్నా మీరు యింటిలోనే 
యున్నారు. నేను ఎలా చెప్పగలవని తండ్రిని అడిగెను. 


అపుడు తండ్రి పిల్లవానిని తిట్టి తనమాట చెప్పమని చెప్పెను. 
పెల్లవాడు బయటకు. వచ్చి వ్యాపారితో “నాన్నగారు ఇంటిలో లేరు” 
ఎందుకనగా ఆయన అట్లు. చెప్పమని చెప్పెననెను. బాలకుడు సాధుశిలి, 
అమౌయకుడు. అతని కళ్ళు నిర్మలముగ, బుద్ది నిష్కపటముగ నుండును. 


హృదయమును. నిర్మలముగ నుంచుకొనువాశే శ్రీరాముని _పేమను 
పొందగలరు. బాల కాండ నునకు మనస్సు వాక్కు, కర్మ ఒకటిగ 
నుంచవలయునని, అప్పుడే. భక్తిలో ఆనందము. కల్గునని చెప్పుచున్నది. 
మనస్సులో ఎలా ఉన్న అలాగే మాట్లాడ వలయును. అలాగే ఆచరిం 
చుము. పిల్లలలో చెడు తలంపు లుండవు. జీవుని దగ్గణ అహంభావము 
చెందుటకు ఏమీలేదు. అందుచేత ఎవ్వరిని అల్బంగా తలంచి, అహం 
కారము. పడవద్దు. జీవితంలో కొద్ది కొడ్డిగా నిగ్రహం పెంచుకొనుచు 
పోయిన, బాలకుల వలె వ్యామోహము లేకుండ నుండగలదు. 


తరువాత అయోధ్య కాండ వచ్చును. ఎవరి మనస్సు బాల కాండ 
వలె. శుభ్రముగ నుండునో, ఎవరి శరీరము అయోధ్య అయినదో, 
ఎక్కడ యుద్ధమ్చు పోట్టాట్క, విరోధము పరస్పర వాదోపవాదములు, 
దుక్చుడ్డి లేదో అడే అయోధ్య కాండ. అచ్చటనే రాముడు అవతార మెత్తి 
తిరుగుచుండును.. క్రైకేయి మనస్సులో. దుర్చుడ్ది కలిగినప్పుడు, రాముడు 


63 


అయోధ్య విడచి వెళ్ళెను, 


లోకములో ఏప్రాణిపైన అయిన విరోధముంచిన మీమనస్సు పొడ 
గును. చేసిన కర్మల _ ఫలము అందజు అనుభవించవలసియుండును. 
కొంచెము కూడ పాపము చేయనివారు. మరల జన్మ పొందవలసిన 
పనిలేదు. అయోధ్యకొండ నాకెవ్వరు శతృవులు లేరని తెలుపుచున్నది. 
“వా. నిజమైన స్నేహితుడు పరమాత్మ” మీరు సద్గురువు అనే భక్తి 
ఒడ్డున ఉన్నచో మీ యిల్లు మరియు మనస్సు అయోధ్య అగును. 


కధ సంవూర్షము అగును కొని భక్తికి ముగింపు లేదు దానిని విడు 
నరాదు. కొంతమంది సొథువుల కళ్ళు ఎప్పుడు శుభ్రముగ నుండును, 
కొంతమంది ఒకటి రెండు గంటలు భగవంతుని వూజించి, తరువాత 
నిద్రింపజేయుదురు. భక్తి జీవితంలో అఖరి శ్వాస ఉన్నంత వరకు 
చేయవలెను. 


ఒక సోదరుడు నన్ను మహారాజా! నేను ఒక కోటి రామ నామ 
జపము చేసినాను. ఇప్పుడు పూర్ణాహుతి చేయవలెనని ఉన్నది. ఏమి 
చేయవలెనని అడిగెను. ఎవ్వరు కూడ నేను చిన్నప్పటి నుండి పప్పు 
అన్నం తిను చున్నాను. దానిని పూర్జాహతి చేస్తానని రాలేదు. మంచి 
పనికి పూర్ణాహుతి ఎప్పుడు ఉండదు. ఆఖరి శ్వాస వరకు సతతము 
భజన మరియు నామజపము చేస్తూ ఉండ వలెను. 


భక్తిని విడవక యుండు వారి శరీరం అయోధ్య అగును. భక్తి 
"అనగా (ప్రేమ, అన్నదమ్ముల మధ్య, తండ్రి కొడుకుల మధ్య భార్యా 
భర్తల మధ్య ప్రభువూప్రజల మధ్య పరస్పర (పేమ ఉండనలయును. 
అయోధ్య కాండ చదివిన వారి యింటిలో తగవులు రావు. అట్టి వారిని 
ఎవర్రైన దెబ్బలాటకు పిలిచిన్సా ఓడించలేరు, 


ఈ కలియుగంలో ఇద్దరు సోదరులు ఒక యింటిలో కలిసి ఉండరు. 
పెళ్ళయిన ' వెంటనే విడిగా ఉండుటకు ప్రయత్నింతురు. ఉమ్మడి 
కుటుంబ పద్ధతి మన ఇతి హాసముల ఆదర్శం. 


న! 


శ్రీ కృష్ణ బలరాములు ఇద్దజు కాని ఇల్లు ఒక్కళే, శ్రీ, రాముని 
సోదరులు ఆయనతో కలిపి నలుగురు పాండవులు ఐదుగురు. అయిన 
ప్పటికి ఒక యింటిలోవే ఉండిరి. మీరు మీ యింటిని పుణ్యస్తలము 
వలె పవిత్రముగ నుంచిన అయోధ్య అగును. 


అయోధ్య కాండ యొక్క ఫలశ్ళతి;:- అయోధ్య కాండ చదివిన వారి 
యింటిలో ఎప్పుడు జగడమురాదు. రాముడు స్వర్గమునకు వెళ్ళెను 
కాని హనుమంతుడు అచ్చటనే ఉండెను. మీరు అయోధ్య సందర్శిం 
చుటకు వెళ్ళిన, అచ్చట సరయూనది ఒడ్డున అవేక పర్వత పంక్తులు 
కలవు. వానిలో ఒక దాని పేరు గుష ఘాట్‌. ప్రజలు రాముడు 
అచ్చట నుండే స్వర్గమునకు వెళ్ళెనని చెప్పుదురు. రాముడు హనుమం 
తునితో నీవు కూడ రావలసినదని కోరెను. అప్పుడు హనుమంతుడు, 
లోకములో రామకథ ఉన్నంత వరకు నే నిచ్చటనే ఉందునని, నాకు 
కథ వినుటలోనే ఆనందము కల్గునని చెప్పెను. 


రామకథ జరుగుచున్న ప్రతిచోటుకు హనుమంతుడు అదృశ్య రూపిటైై 
వెళ్ళును. చేతులు జోడించి తన్మయుడై. వినును. కథలో కుంభకర్ణుని 
భార్య కథ కూడ వచ్చును. కుంభకర్ణుని భార్య విధవ అయినప్పుడు పర 
మాత్మను ఇప్పుడు నేను ఎవరి ఆశ్రయములో ఉండను అని అడిగెను. 
భగవంతుడా మెకు సరిటైన మార్గమును చూపెను. 


జపమాల తీసికొని జపము చేయునప్పుడే నిదెక్కువ ఇబ్బంది పెట్టును. 
నాటకము, సినిమా చూచుటలో నిద్రరాదు. కథ నవ్వుటకు కాదు మన 
హీన పరిస్తితులను గుర్తించి దుఃఖపడవలయును. 


ఏకనాధ మహారాజు సుందర కాండ చెప్పుచుండెను. హనుమంతుడు 
రోజూ వచ్చి. వినుచుండెను. మహారాజు కథలో హనుమంతుడు అశోక 
వనమునకు వచ్చినప్పుడు అచ్చటి చెట్లకు తెల్లని పూలుపూసి ఉన్న 
వని. చెప్పెను. హనుమంతుడు ఓర్చుకొనలేక వెంటనే ప్రత్యక్షమయి, 
మహారాజుతో. మీరు తప్పు చెప్పుచున్నారనెను.. నేను అశోక వనములో 
చూసిన పూలు ఎర్రగా నున్నవి. తెలువుకాదు ఏకనాధ మహారాజు 


ళ్‌ 


హనుమంతునితో నేను సీతారాములను సంతుష్టులను చేయుటక్కు వారి 
కృపవలన ఈ కథ చెప్పుచున్నాను. ఏమి తప్పు చెప్పుటలేదు. తప్పు కథ 
నానోటి నుండి రాదు అని చెప్పెను. చివరికి తగవు రాముని వద్దకు 
వెళ్ళెను. భగవంతుడు విని మీ రిద్దరు చెప్పుచున్నది నిజమే! యదార్హ 
ముగ పూలు తెల్లగ నుండెను. ఆ సమయంలో హనుమంతుని కళ్ళు 
కోపము. వలన ఎర్రనయినవి. అందుచేత ఆయనకు పువ్వులు ఎర్రగా 
కనించినవి అని చెప్పెను. నిజమైన భక్తికి నిదర్శనం ఇదే జీనితంలో 
ఎప్పుడయిన కష్ట పరిస్తితులు వచ్చిన హనుమంతునికి, రామాయణం విని 
పించండి. దీని వలన మీ పాపము తొలగును. ప్రపంచములోని అన్ని 
భాషలలోను *“రానూయణంి కలదు. కొంతమంది సమయం దొరికి 
నప్పుడు 'వ్రక్కవారితో ఊసులాడుదురు. ఎవరి యొక్క ఇంటికి కూడ 
పని లేకుండ వెళ్ళరాదు. వ్యక్తసంభాషణ పనికిరాదు. విశ్రాంతి సమ 
యంలో హనుమంతునికి రామాయణం వినిపించండి! రామాయణ కద 
దివ్యమైన కథ, 


శ్రీరాముడు సద్గుణ సంపన్నుడు, లక్ష్మణుడు వివేకవంతుడు, భర 
తుడు విరాగి శతృఘ్నుడు జ్ఞాని భరత శత్రుఘ్నలు అయోధ్యలో నున్నంత 
వరకు దశరధుడు క్రైకేయికి లొంగలేదు. రామునికి రాజు కావలెననెడి 
వాంఛ లేదు.. రాముడు తన తమ్ముల సుఖము కొఆకు సంతోషముతో 
అడవికి. వెళ్ళెను... భరతుడు, ఈ రాజ్యము మాపెద్దన్నది. నేను 
అయన సేవకుడను అని చెప్పెను. 


రామాయణంలోని 7 కాండములలో ఆరింటిలో యుద్దముల కథ 
వచ్చును. బాల కాండలో రామునికి, రాక్షసులకు యుద్ధం జరుగును. 
అరణ్య కొండలో ఖర-దూషణుల యుద్దము, కిష్కింధ కాండలో వాలి- 
సుగ్రీవుల మధ్య యుద్దము. సుందర కొండలో హనుమంతునికి రాక్షసు 
లకు, లంకా కాండలో రామ రావణులకు యుద్దము, ఉత్తర కాండలో 
దిగ్విజయ యుద్దము. ఒక్క అయోధ్య కాండలో మాత్రము యుద్ద 
కథ లేదు. మీరు ఎవరిపైన విరోధము ఉంచకున్న భగవంతుడు మీ 


శత్రువులకు తగిన శిక్ష విధించును. 


అయోధ్య కాండ తరువాత అరణ్య కాండ వచ్చును. అరణ్య కాండ 
నెమ్మది నెమ్మదిగా ఇంద్రియ నిగ్రహమును పెంచుకొని వాసనాక్షయము 
గావించి నిర్వికారి కావలయునని నేర్చు చున్నది. రాముడు వశిష్థునితో 
గురుదేవా! వేను నిజమైన వీరుడు ఇలాంటి వాడని నమ్ముచున్నాను. 
ఈ శరీరమనే సాగరములో పుష్ట, వాసనలనే, అలలలో మునిగిపోకుండ, 
ఈద గరిగిన వాడు, నిగ్రహముతో తీరము చేరిన వాడు. అగ్నిలో 
నెయ్యి అర్చించిన ఎలా శాంతించదో, అలాగే సుఖములు అనుభవించిన, 
కోర్కెలు శాంతించవు, విషయ వొసనలు తమంతట అవి కావలయునని 
కోరవ్వు మన ్రీతి వలననే దాని చక్రములో తగుల్కొని యుండుము. 
వివేకము మరియు నిగ్రహము వలననే వాసనలు శాంతించును. జీవి 
తంలో నిరాడంబరత, సంతోషము మరియు నిగ్రహము ఉన్నప్పుడే శాంతి 
లభించును. సుఖము అనుభవించవలెననెడి కోర్కెయే. దుఖ కారణము. 
ఎక్కువ సుఖములు అనుభవించిన కూడ మనస్సు చెడిపోవును. కోర్కె 
లను నెమ్మది నెమ్మదిగ కొంచెము కొంచెము నశింప చేసికొనవలయును. 
ఇంద్రియ నిగ్రహము కలిగి గౌరవముతో జీవించుమని శా, స్త్రములలో చెప్ప 
బడినది. 


గృహస్తుని గృహము కామౌనికి పుట్టినిల్లు భోగలాలస భక్తిని కలు 
గనివ్వదు. భక్తికి మనస్సులో శాంతి మరియు సత్‌ ప్రవర్తన చాల 
అవసరము. ఇంటిలో ఒక్కొక్క _ వస్తువుపై మనుష్యునికి అభిలాష 
కల్లును. గృహాస్తుడు ఇంటిలో సమభానముతో నుండజాలడు. గృహాస్థ న్యన 
హారములలో కొంత చెడు చేయవలసి వచ్చును. నాలుకపై నిగ్రహత కలగి 
పరిమితముగ మౌట్టాడుట చేయుచున్న నెమ్మది నెమ్మదిగ కోర్కెలు 
తగ్గును. మనస్సు శుభ్రపడి నప్పుడు భక్తిలో ఆనందము కల్లును. 


శరీరారోగ్యము చెడినప్పుడు గాలి మౌర్చు కొజకు మనుష్యులు అవ్య 
ప్రదేశములకు వెళ్ళుదురు. అ మౌదిరిగనే మనస్సును స్వస్థపరచుటకు 
దైన పుణ్య ప్రదేశములో నుండుట అవసరము ఏీకాంతములో ఈశ్వర 


67 


భజన చేయండి. అజ్జునముతో సంవత్సరమంతా సంసార రుంరూట 
ముతో ప్రాపంచిక వాసనలతో గడుపు వారికి జ్ఞానమ్సు భక్తి పెరగవు. 
అందువలన ఏకాంతముగ భగవంతుని స్మరించుట, భజన చేయుట అవ 
సరము, 


ఈ రోజులలో వృద్దులకు యింటిలో అవమానము కల్లుచున్నది. పిల్లలు 
వారిని అగౌరవముగ చూచెదరు అయినను వారు యిల్లు వదలరు. 5 
సం, వయస్సు కల _భక్తధృవుడు. అడవికి తపస్సుక వెళ్ళెను. భగవం 
తుని దర్శించెను. వృద్దాప్యము చాల కష్ట్రమయినది. జనులకు ఎక్కువ 
యిబ్బంది కల్షించును. ఇంటిలో ఎవరు గౌరవించరు. అయినప్పటికి 
ఇంటిపై మమకారము పోదు. మృత్యువు వచ్చినప్పుడు ఇల్లు వదలవలసియే 
వచ్చును. 


ఒకటి. రెండు. నెలలు ఏదయిన పుష్యస్థ్టలములో నుండయిన, భగ 
వంతుని భజన చేయుము. రాముడు అడవిలో అన్నము తినలేదు. 
ఫలములు మౌొత్రమే తిసికొనెను. అన్నములో రజో గుణము కలదు. 
రజోగుణము. వలన కామము జనించును. సాత్విక ఆహారముతో తప్ప 
ఇంద్రియములను వశములో నుంచలేము. రాముడు అడవిలో ఏ లోహ 
ముతో చేసిన పాత్రను కూడ ముట్టలేదు. యువకుడుగ అడదిలోనికి 
వెళ్ళెను. సీత వెంటనుండెను. అయినప్పటికి పూర్తి నిగ్రహము కలగి 
యుండెను. రాముడు అడనికి వెళ్ళినప్పుడు 26 సం. వయస్సు కల్లి 
యుండెను. సీతకు 18 సం. వయస్సు ఉండెను. 


గృహస్థాశ్రమములో ఇం(ద్రియ ని[గగ్రహమునకు ఆదర్శము శ్రీరాముడు, 
మొదట తపస్సు చేసి తరువాత రాముడు రాజయ్యెను. ప్రపంచ 
ములో నున్న మహా పురుషుల చరిత్రలు చదివిన, వారు పవిత్రమైన 
నిగ్రహముతో జీవించి, కోర్కెల పై విజయము. పొందిరని తెలియుచున్నది. 


అరణ్య కాండ్క కోర్కెలు నశింపజేయుటక్కు భజనలు సాధువులతో 
సత్సంగము "చేయవలెనని బోధించుచున్నది. సాధు జీవితము గడుపుచు 
సాత్విక భోజనము చేయుము. భగవన్నామము జపించుము. బీద భక్తు 


68 


లక్కు విమ యజ్ఞము చేయుటకు తగిన స్తోమత లేకున్న వారు గంగ 
ఒడ్డున విష్ణు సహస్రనామము చదువవచ్చును. లేక 1,200 సార్దు రామ 
నామము జపించిన ఒక విష్ణు యజ్ఞము చేసిన పుణ్యము కల్లును. దీనికి 
ఒక పైస కూడ ఖర్చు కాదు. 


కొంత మంది పుణ్యక్షేత్రములకు వెళ్ళినప్పటికి ప్రతి రోజు వార్తాపత్రిక 
పఠించెదరు.. వారు బొంబాయిలో అహమ్మదాబొదులో ఏమీ జరిగినది 
తెలిసికొన గోరుడురు. కాని దీని వలన ఏమీ ప్రయోజనముండదు. 
పుణ్యక్షేత్రములో. ఒక నెల పేపరు చదవకండి. ఉత్తర ప్రత్యుత్తరములు 
లేకుండ ఉండండి. భగవంతుడు మీ యింటిని, మనస్సును సుకక్షితముగ 
నుంచును. భగవంతుని పై విశ్చాసముంచండి వాంఛల బాధల నుండి 
ఎవరు విడివడుడురో వారు ముక్తి పొందుదురు. వాసనలపై జయము 
పొందవలయునన్న జీవితమును సాధు వర్తనముగనుంచవలయును. అరణ్య 
కాండములో శూర్చణఖ అనే మోహమాయ కలసెను మరియు శబరి 
అను శుద్ద భక్తురాలు కలసెను. భగవంతుడు మోహమును గాక భక్తిని 
చూచును. 


కిష్కింధ కాండలో రామునికి సుగ్రీవునితో స్నేహము కుదిరెను, మను 
ష్యునకు విషయానండము పై మక్కువ యున్నంత వరకు బ్రహ్మానందము 
కల్లడు.. గీతలో. భగవంతుడు, కామము శ్షణిక సుఖము మొత్రమే 
నని చెప్పెను సుగ్రీవునితో స్నేహము హనుమంతుని ద్వారా కుదురును. 
బ్రహ్మచర్యము ఆచరించక మనస్సుకు ఏకాగ్రత కలుగదు.  కొవముము 
మరియు రాముడు ఒక చోట నుండలేరు. వెలుతురు, చీకటి ఒకే చోట 
నుండనట్ల మనస్సులో కూడ కామము ళేక భగవంతుడు, ఒక్కరికే 
స్ట్థానముండును. కన్నుల ద్వారా కామము, మనస్సులో చేరును. రావ 
ణరూపి అయిన కామము 10 (దశ) ఇంద్రియములలో ఉండును ($5 
జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియములు) రాముని వలె నిర్వికొరి కాగలి 
గిన రావణ రూపికామము నశించును. రాముడు రక్షించిన వారెవ్వరు, 
ఎపుడూ కామాంధులు కాలేరు. ఈశ్వరుడే (ప్రేమించ దగిన వాడు, 


69 


ఆయనతో సహవాసము చేసిన జీవితము ఆనందమయమగును. 


ఇప్పుడు సుందర కాండ వచ్చినది. ప్రతిరోజు రాత్రి నిద్రించునప్పుడు, 
ఈ రోజునా. చేతుల ద్వారా ఏమీ పాపము జరుగలేదు కదా భగ 
వంతుడు కోపించునటువంటిపని ఏమీ నేను చేయలేదు కదా అని ఆలో 
చించండి. కుటుంబమునక్రై కాకి కూడ జీవించును. పరోపకారమునక్రై 
జీవించుట మనిషి ధర్మము. పరమాత్మతో స్నేహము చేయుదుము గాక 


ఆయనతోనే జీవితము ఆనందమయమగును, 


సుందర కాండలో హనుమంతుని శౌర్య కథ కలదు. ఈ కాండములోనే 
హనుమంతుడు సముద్రము దాటి లంక చేరును. సీతను దర్శించును. 
జీవితంలో బ్రహ్మ చర్యమును పాటించుచు రామనామ బలమును కలిగి 
యున్న వారు మాత్రమే యీ భవసాగరమును దాటగలరు. అలాంటి 
మహాబలవంతుడు ఒక హనుమంతుడు మాత్రమే! 


సముద్రము దాటునప్పుడు హనుమంతుని సురస అనే రాక్షస స్త్రీ 
విసిగించును. చిభిన్న రుచులకు నిలయమైన నాలుకయే సురస. సంసార 
సముద్రమును దాటదలచిన వారు నాలుకను అదుపులో నుంచుకొనవ 
లెను... సుందరకాండ తరువాత యుద్ధ _ కాండవచ్చును. కామము 
క్రోధము, మోహము లోభములనునదియే రాక్షసులు. ఈ దుర్లుణ 
ములు పోనంతవరకు భక్తిని సరిగాపొందలేరు. ఈ మానవ జన్మయే 
చివరి జన్మ అయిన వారికి ఈ వికారములుండవు. అందుచేత సాధారణ 
మనుష్యులు భక్తికఠలిగి యుండుటయే, ఈ దుర్గణములను దూరము 
చేసికొనుటకు ఉపాయము. “భక్తి మహారాణి” దర్శనమయిన తరువాత, 
రావణ లక్షణమైన అజ్ఞానము నశించును. భగవంతుని స్వరూపము పై 
(ప్రేమ కల్లకున్నంత వరకు వాంఛలు చావవు. 

వాసనలలో 6 దోషము లుండును. కామ, శోధ లోభ మోహ, 

దృ మాత్సర్యములు, రామునిలో 6 సద్దుణములు కలవు. అవి ఐశ్వ 
ర్యమ్సు, వీరత్వము, కీర్తి సంపద, జ్ఞానము మరియు వైరాగ్యము, రాముని 
యొక్క ఒక్కొక్క. సద్గుణము మనస్సులో నిండినచో ఒక్కొక్క దుర్లు 


70 


అము నాశనమగును. అందుచేత శ్రీ, రాముని వై అనన్య భక్తిని 
కలిగి యుండవలెను. 


యుద్ద కొండ తరువాత ఉత్తర కాండ వచ్చును. అందులో జీవితము 
ధన్యమగును. యవ్వనంలో కానుమును జయించిన నారి వృడ్దావ్యము 
ఆనందమయమగును.. వృద్దాప్యంలో. భక్తి కలుగును, భగవంతుని మౌర్ల 
ములో ప్రవేశము కల్లును మరియు ముక్తి కల్లును. 


రామచరిత నమూనస యొక్క ఉత్తరకాండలో, కాగ్‌ భుషుండీ కి మరియు 
గరుడునకు సంభాషణ వచ్చును. కాగ్‌ భుషుండి, గరుడునితో, లోమస్‌్‌ 
మునితో జరిగిన ప్రసంగము గురించి వర్షించి చెప్పును. లోమన్‌ ముని 
నిర్ష్ణణబ్రహ్మోపాసకుడు.. కాగ్‌ భుషుండి రాముని యొక్క అనన్యభక్తుడు. 
కాగ్‌ భుషుండి ప్రతివాదము వలన _లోమన్‌ మునికి కోపము వచ్చెను. 
ఆయన బ్రహ్మను పూజించు వారికి ఎప్పుడు కోపము రాకూడదని భావిం 
చెను. జ్ఞానముతోపాటు భక్తికూడ తప్పక కఠిగియుండవలెను. జ్ఞానము, 
మరియు. భక్తి దీనిలో ఎప్పుడు తేడాలేదు. యీరెండును జననమరణ 
ముల చక్రము నుండి తప్పించును. భక్తిలేకుండ జ్ఞానము లభించదు. 
భక్తి యొక్క చివరి మెట్టుజ్ఞానము. జ్ఞానమునకు ముందు మెట్టు భక్తి 
అయి. ఉన్నవి. ఈశ్వరునిపూజించగ్యా పూజించగొ, సాధకునకు ఇప్పుడు 
భగవంతుడు నావద్ద ఉన్నాడను భావము కల్లును. దేహభావనన మరచిన 
వాడు, తొనే భగవంతునిగ అనిపించును. అప్పుడు జ్ఞానము మరియు భక్తి 
ఒక్క అగును. ఇప్పుడు జీవితము ధన్యమగును. మరియు అలౌకిక 


న! కల్లును. 


కాగ్‌ భుషుండి జ్ఞాన మార్గము చాల కష్టమని దీని ద్యారా కైవల్య 

జా త మ్‌ 
ముక్తి లభించునని చెప్పెను. కాని భక్తుడు ముక్తి కోరడు. అతడు 
భగవంతుని పాదముల చెంత నుండి నిత్యము స్వామి "సేవ చేయవలెనని 
కోరుకొనును. అపుడు భక్తుడు మరియు భగవంతుడు. వేరుగా నుండ 
లేరు. భక్తిలో ఆనందము అధించనివారు ముక్తి కోరుకొందురు. సేవ, 
స్మరణ వలన తన్మయులగువాప ఎక్కడ కూర్చొన్న అక్కడనే ముక్తి 


పొందుదురు, 


శీ రామాయణము అమృతకథ, రాముని చరిత్ర, మనుష్యునకు, 
ప్రాణము. పోయినను స్వధర్మము అఆచర్గించవలెనని బోధించుచున్నది. 
ధనము గొప్పదికాదు. ధర్మము గొప్పది. మనుష్యునకు ధనము సంపా 
దించుటకు దానిని వృద్ధి చేయుటకు మరియు రక్షించుటకు చాల 
కష్టపడవలసి యుండును. ధర్మము ఈ లోకములోను పరలోకములోను 
కూడ మనలను కాపాడును మరియు శాంతినిచ్చును. పరమాత్ముని సన్ని 
ధికి చేర్చును. మరణానంతరము ధనము వెంటరాదు. కాని ధర్మము 
వచ్చును. (శ్రేయోభిలాషి వలె సహాయము చేయును. 


మీరు మీ సంతానమునకు మంచి సంస్కార మార్గము నేర్చండి. 
దానివల్ల లభించు సుఖము వారికి ఎంత సంపద ఉన్నప్పటికి లభించదు. 
సంస్కారము గల సంతానము ద్వారా కుటుంబమునకే గొక సమాజము 
నకు కూడ మంచి జరుగును. అందటికి (శ్రేయస్సు కల్లును. శాస్త్రములలో 
ధర్మ, అర్హ కామ, మోక్షములనెడి నాలుగు పురుషార్హములు చెప్పబడినవి. 
వీనిలో మొదట ధర్మము చివర మోక్షము ఉన్నవి. అర్హ, కామములు 
'శెండు ధర్మము యొక్క మర్యాదను పౌటించి పొందవలెను. మనుష్య 
సృష్టి చక్రనేమి [క్రమముగ కొనసాగుటకు భగవంతుడు చేసిన నియమము 
యొక్క సాధారణ నామమే, ధర్మము. ధర్మమును గక్షించుటక్కు ప్రాణ 
మును కూడ _త్యజించవలసి యుండును. రామాయణంలో జటాయు 
కథ వచ్చును. వేల సంవత్సరములయినప్పటికి, రామాయణం విన్న 
లేక చదివిన మనస్సు పవిత్రమగును. చిత్తశుద్ది కల్గును మరియు మంచి 
ఆలోచనలు కల్లును. రామచరిత్ర అద్వితీయ మైనది. సీతారాముని యొక్క 
ఒక్కొక్క గుణము మీ జీవితంలో ఆచరించిన మీ జీవితము ధన్యమగును. 


239, వరమాత్మ అనంద స్వరూపమై యున్నాదు:- 


శ్రీ రాముడు పరమౌనంద స్వరూప్పుడు. నిరాకారమయిన ఆనం 
దము రాముని రూపంలో ప్రకటితమైనది. ఆకారము లేని వస్తువు 


72 


కంటితో చూడనలవికాదు కొని దానికి కూడ మహత్మ్యము. కలదు. 
కళ్ళతో చూడగల శక్తి భగవంతుడిచ్చెనని జ్ఞాని విశ్వసించును.. కళ్ళతో 
మనస్సు కలియకున్న వస్తువు ఎదురుగ నున్నప్పటికి మనకు కన్పించదు. 


ద్హాని ఈశ్వరుడు సర్వాంతర్యామియనియు అన్నిటికి సాక్షి అనియు 
నమ్మును, కళ్ళతో భగవంతుని దర్శనంకాదు కాని బాహ్యాదృష్టిని నిరో 
"ధించిన (కళ్ళు మూసి కొన్న) లోపలి జ్ఞాన నేత్రములు తెరచుకొనును. 
మరియు ఈశ్వరుని చూడగల్లుదుము. రాముడు సాక్షాత్తు పరమాత్మ 
అయి. ఉన్నాడు. నిరాకారవస్తువుపై మనుష్యుడు (ప్రేమ చూపలేదు. 
అందుచేత ప్రభువు ఆకారము. ధరించెను. రాముని యొక్క మొత్తం 
శరీరం ఆనందముచే నిండియున్నది. 


మీరు మందిరములో రాముని దర్శించునప్పుడు మీకు నావలెనే భగ 
వంతునికి. కూడ కాళ్ళు, చేతులు కలవనిపించును. కొని మనము 
ఆలోచించినప్పుడు మాత్రం, మనశరీరంలో ఉండే ఎముకలు మొంసము 
రాముని స్వరూపంలో లేవని తెలియును. జీవునకు పూర్వజన్మ కర్మల 
ననుసరించి శరీరము లభించు చున్నది. భగవంతుడు స్వతంత్రముగ శరీ 
రధారణ చేయును. జీవుడు మాయకులోబడి ప్రపంచమున జన్మించును. 
భగవంతుడు ఏ కర్మకులోబడి యుండడు. 


బంగారముతో మూర్తి మరియు ఆభరణములు తయూరుచేయబడును. 
అదే విధముగ ఈశ్వరుని రూపములో ఆనందమే అనందము. పంచ 
దారతో చేసిన తినుపదార్థము పంచదారయే అగును. భగవంతుని సిద్దాంత 
మును అర్హం చేసికొనుటకు, ప్రాపంచిక నిరూపణ తీసికొనవలసివచ్చెను. 
ఇందుచేత లౌకిక జీవితములో అలౌకిక భావము కళీగి యుండవలెను. 


రాత్రి 12 గం.ల వరకు ఒక తమ్ముడు పడక మీద పడుకొనును 
అయినప్పటికి నిద్రరాదు. అతడు నిద్ర ఎందుకు వచ్చుటలేదని ఆలో 
చించెను బహుశ రోజు టీ త్రాగే అలవాటు కలదు. ఈ రోజు 
టీ లభించ లేదు. భార్య పుట్టింటికి వెళ్ళినది, డబ్బాలో పంచదార 
లేదు. అప్పుడు పంచదారతో చేసిన ఒక బొమ్మను టీలో వేసెను. టీ 


గ 


తయారయినది: టీపై గల మక్కువ ఆరోగ్యమును పొడుచేయును. 
షూ 


“టీని విడనండి' అలా చెప్పుటకు నాకు భయముగా నున్నది. ఎందు 
కనగా చెప్పినప్పటికీ మీరు టీ విడిచి పెట్టరు. రాత్రి 12 గం.లకు టీ 
కొణకు పంచదార వెదకుటకు బయలుదేరుదురు కాని నిద్రరాకున్న మాల 
తీసికొని జపము. చేయుటకు కూర్చొనరు. అప్పుడు జపము చేయుట, 
శారీరకముగను, మానసికముగను కూడ చాల లాభదాయకము. 


శాంతముగ ఆలోచించిన మీ యొక్క నిజమైన స్వరూపము కూడ 
ఆనందమని తెలిసికొనగలరు. జీవుడు ఈశ్వరుని అంశము. సుఖదు?ఖ 
ములు మనిషి యొక్క _ వాస్తవిక ధర్మములు కావు. నీటి యొక్క 
స్వరూపము చల్లదనము. సుఖదు:ఖములు మనస్సు యొక్క ధర్మములు. 
ఆత్మ పరమాత్మ యొక్క అంశము. దానికి సుఖదుఃఖములు కలుగవు. 


ఏ సోదరుడయిన నిరుత్సాహముగ కన్పించిన, అతనిని ఎందుకు దిచార 
ముగ నున్నావని మీరు ప్రశ్నించుదురు. కాని అతడే ఆనందముగ కూర్చొని 
యున్న మీకు అడుగుటకు మనస్సు ఒప్పదు. ఆనందము ఆత్మ 
యొక్క సహజ స్వరూపము, జీవుడు ఆనంద  _ స్వరూపుడయికూడ, 
అజ్ఞానము వలన సంసారములో ఆనందము కొఆకు వెదకును. ఎందు 
కనగ ఆనందము మీ లోపలనే కలదు, దానివలననే శాంతి లభించును. 
మీరు అంతర్ముఖులు కావలయును. 


ఈ మహారాజు ఏమి చెప్పిన, మీకు స్వాదిష్ట భోజనము లభించినచో 
అనందము కల్గునని అనిపించును. కాని ఈ విషయం వాస్తవముగ నిజం 
కాదు. మీరు కోరుకొన్న షడ్రసోపేతమైన భోజనము లభించి తినుచున్నా 
రని భావింపుడు. ఇంతలో యింటిలో, తాత లేక తాతమ్మ చనిపోయి 
నారనుకొండి. మీరు కోరుకొన్న ఆ స్వాదివ్ట భోజనములో ఆనందము 
పొందలేరు. కొంతమంది భోజనము చేయునప్పుడు దర్వాజా మూసి 
యుంచుడురు.. మీరు చెడ్డపని చేసి ఎవ్వరికి చెడు తగలకుండ ఉండా 
అంటే ఎలా సాధ్యము, ఈ విషయములపై ఆలోచించిన ఆనందము 


7 


స్వాదివ్మ భోజసములో లేదని తెలియుచున్నది. ఎండుకనగ జడవస్తువుపై 
ఏ ఆనందము. కన్చించుననిపీంచునో అది చైతన్య స్వరూపములో కూడ 
కన్చించును. భగవంతుడు జడ చైతన్యములతో నిండిన ఆనందమయుడు. 
ఎటువంటి రసానందమయిన ఆయన యొక్క అముగ్రహమే. 


ఏకాగ్రత వలన హృదయంలో ఆత్మ యొక్క ్రితవీంబము, పడిన 
అనందము యొక్క వాసన కలుగును. ఆనందము బయటి వస్తువులలో 
ఎప్పుడు అభించదు. మనము అన్ని చిషయములను మరచిన నిద్రవచ్చును. 
నిద్రలో ఆనందము పొందనగునని మనం ప్రతి రోజు తెలిసీకొను వివ 
యము. కొందరు నిద్ర కొజకు మొత్రలు వేసికొందురు. మనిషికి 
నిద్రరాకున్న అతను పిచ్చి వాని వలె అగును, దానికి కారణము నిద్రలో 
శాంతి. ఆనందము కల్గుట. నిద్రలో అన్ని ఇంద్రియములు విశ్రాంతి 
తీసికొనును. మనిషికి అన్ని విడచి నిద్రపోవలయునని కోర్కె. కలుగును. 
ఇందు వలన ఆనందము, బయటి వస్తువులలో లేదని స్పష్టమగుచున్నది. 
నిద్రలో మనస్సు ఎంత శాంతితోను నిర్మలముగను ఉండున్నో జాగ్రదా 
వస్టలో కూడ అటులనే ఉన్నచో ఆనందమే ఆనందము. 


సంసారము పట్ల మోహము విడచి యుండుటకు మరియు సంసార 
మును మనస్సు నుండి తొలగించుటకు ప్రయత్నం చేయండి. భగవంతుని 
స్మరించుట వలన మనస్సులో నుండి సంసారము చిడిపోవును. ప్రభువు 
స్మరణ అలవాటు చేసికొనండి. నామ జవము చేయు లక్షణము ఏర్ప 
రచుకొనండి. / 


జీవి జన్మించినప్పుడు ఎవ్వరు అతనికి పతిగొని, సత్నిగొని అవ్వరు. 


తత్వదృష్టితో చూచిన కూడ అందటు ఈశ్వరుని సంతానము. 
ఇందుమూలమున కొడ అన్ని ప్రాణులు ఆనంద స్వరూపులు. ఇది 
సత్యము. జీవుడు అతని యా రూపము నుండి జగత్తుతో సంబం 
ధము జతపరచుకొనెను. జీవుడు ఈశ్వరుని యొక్క సూక్ష్మరూపమై 
యున్నాడు. జీవుడు ఈశ్వరునుండి వేరెట్టగును? ఎందుకగును? ఈ 


75 


విషయమును గురించి ఆలోచించిన ఏమీ 'ప్రయోజనముండదు. రోగము 
వచ్చిన దాని నివారణ కొఆకు చికిత్స చేయండి, 


“ప్రేమ్‌” పేరు గల సోదరుడు బట్టలను చాల అందముగ ధరించు 
ఆడంబర స్వభావము కలవాడు. ఒకరోజు ధోవతికి మరక అగుట 
అతను గుర్తించెను ఈ మరక ఏ విధముగ పడినదని ఆలోచించ 
మొదలిడెను. దీని వలన ప్రయోజనము లేదు. సబ్బు తీసికొని ఉతికి 
నీటిలో జాడించినచో అది శుభ్రపడును. 


జీవునికి ఈశ్వరుని వియోగము కల్లును. జీవుడు సోమరిటైై ఆనంద 
మును వెదకుచున్నాడు. అందుచేత అతను ఆనందమును పొందళేకు 
న్నాడు. మనస్వా వాచా కర్మణ్యా ఇతరులకు సేవ చేసినచో స్వచమైన 
అనందము. కల్లును. శ్రీరాముడు సుఖదుఃఖములు ఇచ్చినను, ఇవ్వ 
కున్నను ఆనందమును మాత్రము తప్పక యిచ్చును. ఆనందమునకు 
వ్యతిశేక పదము లేదు. పరమాత్మ ఆనంద స్వదాపుడు. కాలము, 
మరియు. కామము. జీవుని వెంటపడినవి. ఈ జీవుడు శ్రీరాముని 
సేవచేసిన కేక అతనితో స్నేహము చేసినప్పుడే ఆనందము లభించును. 
నిజమైన ఆనందము. రాముడు ఇచ్చును. కాలమును మొసఠితో పోల్చిరి. 
ఈ సంసారమనే సరోవరములో జీవుడు స్త్రీ చేతకాన్సి పిల్లలచేత కాని 
(ప్రేమింప బడుచ్చు (ప్రేమించుచు ఉన్న అతను మరణించవలసిన కాలము 
మౌత్రము నిక్షయించబడి ఉన్నది. మనుష్యుడు కామమును అనుభవించు 
చున్నానని భాదించును. ఈతలంపు తప్పు. రాముడు నివసించు వారి 
హృదయములో కామము చేరలేదు. భగవంతుని సేవలో తనను తాను 
సమర్చణ చేసికొన్నవార్కు కామ మోహములను జయించగల్లుదురు. 


ఎవరైతే పరమాత్మ అధీనములో ఉందురో అతనిని కామము ఏమీ 
చేయలేదు. రామునితో స్నేహము మరియు (ప్రేమ కలిగి యుండుము, 
అప్పుడు కామము నశించును. ఈ సంసారము కామ మయమై 
యున్నది. మనుష్యుడు బాహ్యముగ జీవించు చున్నప్తుడు కామము 
కన్చించును. ఎప్పుడు భగవంతునితో ఉండుట్క మరియు భక్తి చేయుట 


76 


అలవాటు చేసికొనిన కామము నఠించును. రామాయణంలో రాముడు 
ఉద్భవించెనని అతడు పుట్టలేదని చెప్పబడెను. కృమ్ణుడు దేవకి గర్భము 
నుండి జన్మించలేదు. 


భగవంతుడు అవతారము ధరించవలసి వచ్చినప్పుడు అతని శరీరము, 
తల్లి-దండ్రుల శరీరము ద్వారా నిర్మాణము కాదు. భగవంతుడు జన్మించ 
వలసి యున్నప్పుడు మాయ యొక్క ప్రభావము దూరమగును. ఎక్కడ 
రామాయణ. కథ జరుగునో లేక రామనామ జపం జరుగునో అచ్చట 
ప్రభువు అదృశ్య రూపములో ప్రకాశించును. మనుష్యుని కళ్ళు చెడిపో 
వుట వలన కళ్ళ నుండే అన్ని పాపములు మనస్సులో ప్రవేశించును. 
ప్రభువు తన పేరు ప్రకటించి ఉంచెను. కాని రూపము దాచి ఉంచెను. 
భగవంతుని అపారముగ (ప్రేమించు వారికి ఆయన తన దర్శన మిచ్చును. 


24, జయ విజయుల యొక్క శాపము :- 


మీకు స్నేహితులు కాని వారికి యింటిలో నున్న బంగొరము, వెండి 
దలగు వానిని గురించి మీరు చెప్పరు. నమ్మకము గల స్నేహితునికి 
మాత్రమే. బీరువాలో నున్న సొమ్ములు చూపెట్టి దాని తాళపు చది 
కూడ యిచ్చెదరు. భగవంతుని లీలలు అగమ్యము. ఆయన దయవలననే 


ఆ రహస్యము తెకిసికొనబడును. 


భగవాన్‌ శంకరుడు పార్వతీ దేదికి రామకథ వినిపించెను. పార్వతి 
దేది రాముడు ఎందుకు ఉద్బదించెనని అడిగెను. అప్పుడు శంకరుడు, 
“ఈశ్వరుడు ప్రపంచములోనికి వచ్చునప్పుడు స్వేచ్చగా ఉద్బృవించును. 
భగవంతుని అవతారమునకు ఉపయోగముండును. ధర్మమును రక్షించు 
టకు, అధర్మమును నశింపజేయుటకు, భక్తులకు, మిక్కిలి ఆనందము 
ప్రసాదించుటకు జన్మించునూ అని చెప్పెను. 

మను మహారాజు సత్‌ దూపరాణి అనేక సంవత్సరములు తపస్సు 
చేయుట వలన, మనువు దశరధునిగాను, కౌశల్యగా సత్‌ రూప కాగలిగిరి. 
తరువాత రాముడు వారీ ఒడిలోనికి వచ్చెను. 


భగవంతుని అవతారమునకు అనేక కారణములుండును. భగవంతుని 
ప్రతిలీల జీవులకు శుభము కళ్గించుటకు మొత్రమే జరుగును. బ్రహ్మదే 
వుని దీగ్గణకు సనత్‌ కునూరుడు వెళ్ళి నేను (శ్రీమన్నారాయణుని 
దర్శించుకుము . వైకుంఠమునకు. వెళ్ళితినని చెప్పెను. 


“ల. వేదాంత్‌నులో అంతఃకరణకు 4 భేదములు కలవు. అంతఃకరణమున 
సంకల్బములో వికల్పము కలిగిన దానికి మనస్సనియు, మరియు నిక్ష 
యము కల్గిన బుద్దియనియు. చెప్పబడును. అంతకరణములో రాముని 
స్మరణ చేసిన - చిత్తమనియు, అభిమానము కల్గిన అహంకార మనియు 
చెప్పబడును. భగవంతుని దర్శించుటకు, ఈ నాల్లింటిని శుభ్రపరచు కొన 
వలెను. భగవంతుడు అందటి హృదయములను చూచును. కొని వేష 
భూషణములను చూడడు. 


వ్రైస్మవ సిద్దాంతముననుసరించి, వె కుంఠము అన్నిటికంటె ముఖ్యమై 
న. నా మ. న. 
నదని చెప్పబడినది. అది భగవంతుని యొక్క దివ్య సన్నిధి. ఎచ్చట 
కొమ్మ క్రోధ, లోళు మోహములు లేవో, అదే వైకుంఠము. వైకుం 
ఠమునకు 7 ద్వారములు కలవు. ప్రతి ద్వారము వద్ద యిద్దజు 
ద్వారపాలకులు కూర్చుని యుందురు. వారందరు భగవంతుని వళె 
కన్చించుదురు. వారు శంఖాచక్రములుు గదా పద్మములు ధరించిన 
చతుర్చుజులు. జీవుడు దానము చేయునప్పుడు తన కొజఅకు కొంత 
ఉంచుకొని చేయును. కొని పరమాత్మ చాలదయగలవాడు. ఆయనకు 
ఇచ్చుటలో సంకోచము ఏమాత్రము ఉండదు. 


చాలమంది ధనవంతుల యిండ్లలో తి రకముల బియ్యం వండబ 
డును. పనివారికొఆకు వేరు, సాధువుల కొఆకు వేరు మరియు వారికై 
మంచి బాసునుతి బియ్యం విడిగా వండబడును. భోజనంలో తేడా 
చూపకూడదు. అట్టు చూపిన ముందు జన్మలో కుష్ణురోగము వచ్చును. 


సనత్‌ కుమారుడు భగవంతుని సన్నిధిమైన వైకుంఠము యొక్క 
7వ ద్వారము వద్దకు వచ్చెను. అక్కడ జయవిజయులు కాపలా ఉండిరి. 
సనత్‌, కుమారుడు మేము నూతల్లి-దండ్రులను కలిసికొనుటకు వెళ్ళుచు 


78 


న్నాము. మీరు మమ్ములను ఎందుకు ఆపుచున్నారని అడిగేను. జయ 
విజయులు అజ్ఞానము వలన శ్రోధముతో మహారాజా! లోపలి నుండి 
అమమతి వచ్చినప్పుడు మాత్రమే వెళ్ళ నిచ్చెద మని చెప్పిరి. 


జ్ఞానులను కామము బంధించదు కొని క్రోధము బాధించును. గృహ 
స్తునకు కామము విడచుట్కు క్రోధము విడచుటంత కష్టము కాదు. సాధు 
వులకు, సిద్దులకు శక్తులపై మోహము విడచుట్క క్రోధము విడచుటంత 
కష్టము కాదు. క్రోధము చాల నష్టము కలిగించును. జ్ఞానులకు భ్రమను 
దూరము చేయుటకు అపరోక్ష అనుభూతి మంచిది. ఇందు వలన 
జ్ఞాని సంసారమాయలో పడడు. ప్రపంచములో కొంత మంది కామనులో 
విజయము పొంది కూడ అపుడపుడు మాయాకృతిలో బంధింపబడుట 
కన్చించు చున్నది. కామము యొక్క మోహము విడచును కాని మాయ 
యొక్క మోహము విడువడు. 


సనత్‌ కుమారుడు జయవిజయులకు మీరు తిసార్లు రాక్షస కులంలో 
పుట్టుదురు గాక యని శపించెను. ,శ్రీధరస్వామి వైకుంఠములో ప్రవే 
శము లభించిన తరువాత మరల జన్మ పాందుట ఉచితము కాదని 
వాసెను.. కాని క్రోధము వలన అట్లు జరుగుచున్నది. భగవంతుడు 
ఇష్టపూర్వకముగ్‌ జయ విజయులలో ఆ సమయంలో ఆ అజ్ఞానము కళ 
గించెను. 


భగవంతుని సన్నిధి అయిన వైకుంఠమునకు చేరిన వ్యక్తి కూడ తప్పి 
దము చేయును. ఎందుచేతననగ అతనిలో కామమ్సు క్రోధము మరియు 
లోభము ఉండును. ఈ  వికారముల వలన జీవుడు పద భ్రష్టుడగును. 
అప్పుడు చెడ్డ గుణములు బయటికి వచ్చును. అందుచేత మనస్సులో భక్తి 
యొక్క అంకుశమ్యు సత్సంగము ఎల్లప్పుడు ఉంచవలయును. అప్పుడు 
ఈ వికారములు శాంతించును.. భగవంతుడు బయటకు వచ్చి సనత్‌ 
కుమారునకు దర్శనము యిచ్చెను. సనత్‌ కుమారుడు నిర్వికారుడై, 
భగవంతుని క్షమించమని వేడుకొనెను. భగవంతుడు, జయదిజయులను 
మీకు 8 అవతారములు కలుగునని ఓదార్చెను. మిమ్ముల నుద్దరించుటకు 


7వ 


వేను 4 అవతారము లెత్తెదనని చెప్పెను. 


మొదటి జన్మలో జయవిజయులు, హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపులయిరి. 
రెండవ జన్మలో రావణ కుంభ కర్ణులైరి. 8వ జన్మలో శిశుపాల 
దంత వక్తుంలుగ జన్మించిరి. హిరణ్యాక్ష్య హిరణ్యగర్భులు లోభమునకు 
చిహ్నము. రావణ-కుంభ కర్గులు కామమునకు గుర్తు. శిశుపాల-దంత 
వక్తురలు - క్రోధమునకు చిహ్నము. కామ, క్రోధ, లోభములనెడి యీ 
మూడు గుణములు నరక ద్వారములు, జ్ఞానమార్గమును క్రోధము ఆటంక 
పరచును. కర్మమార్గమును కామము ఆటంకపరచును. భక్తి మూర్గమును 
లోభము ఆటంక పరచును. క్రోధము వలన జ్ఞానము నాశనమగును. 
కొమము వలన కర్మనాశనమగును. లోభము వలన భక్తి నాశనమగును. 
లోభి భక్తి చేయలేడు. మనుష్యుడు భగవంతుని కొఆకు స్వల్బమయిన 
వానిని వినియోగించును. తన కొజకు మంచి వాటిని వాడును. 


ఈ కథకు బయలుదేరు నప్పుడు 200 రూ. పట్టుచీర ధరింతురు. 
భగవంతునికి బట్టలు ధరింపజేయవలసినప్పుడు, (త్రాడు ఎక్కడున్నదని 
అడుగును. భగవంతుడు కుమారా! నేను కూడ నీకొరకు త్రాడు 
తయారుచేసి ఉంచినానని చెప్పుచున్నాడు. 


జయవిజయులకు. చెప్పిన ప్రకారము భగవంతుడు శ అవతారములు 
పొందెను. వరాహ నరసింహ అవతారములు ధరించి హిరణ్యాక్ష హిరణ్య 
కశ్యపులను వధించెను. రామావతారము ధరించి రావణ కుంభ కర్ణులను 
సంహరించెను. కృష్ణావతారములో శిశుపాల దంతవక్తుంలను చంపెను. 
తి జన్మల తరువాత జయవిజయులు మరల భగవంతునిసన్నిధికి చేరిరి. 
రామావతారము, మనువు మరియు సత్‌రూపకు యిచ్చిన వరములకని 
రుజువయ్యెను, 


25. నీవంటి పుత్రుడే కావలెను :- 


జీవితం చివరి భాగంలో మను మహారాజు నత్‌రూపరాణి తమ 
కుమారునికి రాజ్యం అప్పగించి తపస్సు చేసికొనుటకు వానప్రస్తులుగ 


80 


వైమిశారణ్యమునకు. వెళ్ళిరి. అచ్చట గోమతీనది ఒడ్డున నివసించిరి. 
సౌధుపుంగవుల వల్ల పురాణములు వింటూ, ద్వాదశ అక్షర మంత్రము 
జపించుచు బ్రహ్మచింతన చేయు చుండిరి. నెన్ముది నెమ్మదిగ భక్తి పెరి 
గిన కొలది, ఫలములను కూడ త్యజించి, పరిశుద్ధమైన నీటిని మాత్రమే 
త్రాగి భగవన్నామస్మరణ చేయుచుండిరి. భగవంతుని కొరకు సర్వ సుఖ 
ములను త్యజించువారుు ఆయనకు అత్యంత ప్రీతి పాత్రులు. ఇంటిలో 
ఏదయిన బాధ వచ్చిన జనులు పొలు త్రాగన్తు నెయ్యి త్రాగనని 
(వ్రతము చేయుదురు. 


మనువు యొక్క. తపస్సు పెరుగుతూ. వచ్చెను. ఒకరోజు బ్రహ్మ 
ఇతర దేవతలతో వారి వద్దకు వచ్చెను. వారికి చాల వరము లిచ్చుటకు 
సిద్దమయ్యెను. ఇంద్రుడు కూడ మనిషీ యొక్క భక్తికి విఘ్నము 
కలిగించును. ఇందువలన మను మహాంజు సత్‌ టాపిరాణి వారి 
యొక్క సత్సంగమునకు ఎటువంటి ఆటంకము కళ్షించనలదని దేవతలను 
వేడుకొనవలసి వచ్చెను. ఇంద్రుడు మీరు ఎక్కువ తపస్సు చేసిన యెడల 
మా శిరస్సులపై పాడములుంచి భగవత్‌ సన్నిధికి వెళ్ళుదురని చెప్పెను. 


భగవంతుడు మనువు మరియు సత్‌రూపిరాణి తపస్స్పునకు సంతు 
మ్టుడై వరము. కోరుకొనమని చెప్పెను. వారు మీవంటి కునూరుడు 
కలుగ వలెనని కోరిరి. భగవంతుడు నేనే మీ పుత్రునిగా జన్మించెదనని 
చెప్పెను. ఆ వరము ననుసరించి. తరువాత జన్మలో మనువు దశ 
రథ మహారాజుగను, సత్‌ దూపిరాణి కౌశల్యగాను జన్మించిరి. భగవంతుడు 
తాను యిచ్చిన మాట నిలబెట్టుకొనుటకు, శ్రీ, రాముడుగ జన్మించెను. 
ప్రతి సృష్టిలోను భక్తుల ప్రార్ధనపై, ధర్మమును గక్షించుటకు భగవంతుడు 
అవతారమును ధరించుచున్నాడు. 


28. భగవంతునికి నారద శౌనము :- 


పార్వతికి కథ వినుట తోడనే చాల ఆశ్చర్యము కల్లి ఆమె, శంకరు 

నితో నారదుడు. గొప్ప వైష్ణవుడు గదా! ఆయన భగవంతునికి శాపము 
షా 

ఎందుకిచ్చెను.. ఆ కథ చెప్పమని కోరెను. అప్పుడు శివుడు మనుష్య 


81 


శరీరం లో ఇంద్రియములను 9 రంధ్రములు గలవు. ఈ రంధ్రముల 
ద్వారా జ్ఞానము బయటికి పోవును. జ్ఞానము స్టిరపరచుకొనుటకు వాస 
నలను నశింపడేయుట అత్యవసరము. శ నవరంధ్రములలో ఒకటి లేక 
అర ద్వారము తెరచి యున్నట్టయిన జ్డ్‌న దీపము ఆరిఫోన్స్‌ను. సాధా 
రణ నియమొనుసారము పుస్తకములు చడువుట నలన పొందు జ్ఞానము 
నిల్వడు. పుస్తక పఠనము వలన మంచి విద్వాంసుడు కాగలడు, మంచి 
భక్తుడు మరియు మహా పురుషుడు కూడ కాగలడు. విద్వాంసుడు 
శాస్త్రముల వెంట పరుగెత్తును. అప్పుడు శాస్త్రములు మహా పురుషుల 
'వెంటపడును. సాధువులకు మంచి జ్ఞానము ప్రభువు యొక్క కృప వలన 
స్వయముగ లభించును. శాస్త్రముల పై పాండిత్యముతో నిండిన విమర్శ 
చేయు వారికి లౌకిక సిద్ధి ప్రతిష్ట మరియు సంపద కల్లును. కాని ముక్తి 
ఎప్పటికి దొజకదు. నిగ్రహమును పొటించువారికి మనస్సు మరియు 
బుద్ధి పరిశుభ్రముగ నుండును. భగవంతుని కృప వలన లభించిన జ్ఞానము 
నిల్బును. మీరు అందజు శాంతముగ కూర్చుందురు కాని ఇంటికి వెళ్ళిన 
తరువాత పలహారము సిద్ధముగ  చేయకున్న కోపగించెదరు. కోపములో 
అపసవ్యముగ ఏదో ఒకటి మాట్టాడుదురు. 

ఒకసారి నారదుడు సంచారము చేయుచు హిమాలయములలో గంగా 
ది ఒద్దుకు వచ్చుట సంభదించెను. ఆయన ఈ భూమి మీద పర 
త్ముని ధ్యానించు కోర్కె. కలుగుచున్నది. అప్లే మరచిపోవుట కూడ 
జరుగుచున్నదని భావించెను. గృహస్టుని యిల్లు భోగానికి నిలయం. భోగ 
భూమిలో. భక్తి పెరగదు. నారదుడు ధ్యాన సమాధిలో దేహభావము 
మరచి పోయెను. 


ఇంద్రునికి నారదుడు ఇంత పెద్ద తపస్సు ఎందుకు చేస్తున్నాడని 
సందేహము కల్లెను ఆయనకు స్వర్గ రాజ్యము కావలెనా ఏమి! అనియో 
చించి వెంటనే ఇంద్రుడు మన్మధునితో సహా నారదుడు తపస్సు చేయు 
స్థలమునకు చేరెను. దృష్టి రెండు దిధములు.. ఒకటి అ కెండు 
ఉపేక్ష జగత్తును విసక్షనా భావముతో చూచు అలవాటు చేసికొనుము. 


రై 


ఈ జగత్తును నిర్మీంచిన తట! చాల సుందరుడు. అందము 
మనస్సు మృదువైన కల్పన. శ్రీ, రాముని వలననే ఈ. పమస్త 
(ప్రపంచము ముగ కన్చించుచున్నది. 


చ 


ఎందుకన శ్రీ రొముడు లోకానికంతటికి  మమాత్మ లలు 


ఎవరికైతే నొ సౌందర్యము: క్రన్ఫిషచుచు మరియు సంసా 
విషయములో మోహము కలుగునో వారు భక్తీ సాధన చేయలేరు. మోహో 
సంసారమును. కోరువారు. మాయమ ్రభునున్న కోరువార్ను. భక్తిని 
పొందుదురు... నారదుడు సదా భగ్రవంతుని ,స్మేరించును. మన్మధుడు 
నారదుని విచరితునిచేయ లేకపోయెను. నారదునకు నమస్కరించి మీరు 
మహానుభావులని చెప్పెను. 


మరల నారదుడు కైలాసమునకు వెళ్ళెను. శంకర భగవానుడు లేచి 
నారదునకు స్వాగతము: పల్కెను. సత్కారము అయిన తరువాత శంక 
రుడు ఇన్ని రోజులు నీవు ఎక్కడున్నావని నారదుని అడిగెను. నారదుడు 
నేను సమాధిలో నుండి భగవంతుని ధ్యానించుచున్నానని చెప్పెను. కొని 
నాధ్యానము భగ్నము చేయుటకు చాల మంది వచ్చిరి అనెను. శివుడు 
నీధ్యానమునకు ఆటంకము కళ్లించుటకు ఎవరెవరు వచ్చారని అడిగెను, 
నారదుడు ముందు మన్మధుడు వచ్చెననెను. శంకరుడు మరల ఏమి 
జరిగెనని అడిగెను. ఆయన అటలు నా దగ్గణ ఏమిసాగును? వేను 
నిర్వికారముగ ఉన్నాను. అతను ఎలా వచ్చెనో అలాగే వెళ్ళెనని నార 
దుడు శంకరునితో చెప్పెను. నారదుడు ఆత్మస్తుతి మొదలు పెళ్టగా, 
శంకర భగవానుడు నీవు అలాంటి మాటలు న చెప్ప 
వడ్డని చెప్పెను. 


నారదునకు శంకరుడు అట్టు అద్దు చెప్పట మంచిదనిపించలేదు. 
అతను. శివునికి తనమీద అసూయ కల్షినదని భోవించెను. నేను 
కామము'పై విజయము పొందినాను ఇది చెప్పటలో దోష మేమున్నదని 
తలపో సెను. " 


న! 


తరువాత నారదుడు వైకుంఠమునకు వెళ్ళెను. భగవంతుడు లక్ష్మీ 
దేనితో. ఆసీనుడైయుండెను... శివుడు తెలియ జెప్పి పంపినప్పటికి 
నారదుడు, తనంతట తాను తన కథ మొదలు పెట్టును. నేను గంగ 
ఒద్దున మీ యొక్క ధ్యానం చేయుచున్నాను. అప్పుడు ఇంద్రుడు మన్మ 
ధుని నాదగ్గజికి పంపినప్పటికి నామనస్సులో ఏమి వికారము రాలేదు. 
నేను కదలకుండ వున్నాను. ఈ విషయం ఒకరు వేరొకని వద్దకు వెళ్ళి 
గొప్పగా చెప్పుకొనరాదు. అయినప్పటికి డానియెన నారదుడు గర్వముగా 

తూ 6౬ 

చెప్పుకొనెను. ఈ విషయం ఈశ్వరునికి మంచిదనిపించలేదు. దురభిమా 
నము మనుసునకు శత్రువు గర్వము వలన చెడ్డ గుణములు వచ్చును. 
మనుష్యులలో దీనత్వము, నమ్రత వినయము ఉండవలయును. 


నారదుడు భగవంతునితో నేను కామముపై విజయము పొందగల్లు 
టకు మీ అనుగ్రహమే కారణమని చెప్పెను. భగవానుడు నారదునకు 
ఇప్పూడే గర్వము వచ్చినప్లైతే అతడు చెడిపోవును. అని తలచెను. 
భగవంతుడు తన లీల చూపెను. 


నారదుడు వైకుంఠమునకు వెళ్ళెను. అక్కడ ఒక విచిత్ర దృశ్యము 
కన్చించెను. అక్కడ భూలోకము యొక్క అందమైన రాజధాని ఉండెను. 
అక్కడ శీలనిధి నామము గల రాజు పొఠించు చుండెను. అచ్చటి 
'త్తీ/-పురుషులు మన్మధుని వలె అందమైన వారు. రాజకుమారి విశ్వమో 
హైనికి స్వయంవరం జరుగుచున్నది. నారదుడు రాజమహలుకు వెళ్ళగా, 
రాజు ఆయనను ఆహ్వానించెను. రాజకుమారి విశ్వమోహిని కూడ నము 
స్కరించెను. నారదుని మనస్సులో కన్య చాల అందముగ నున్నదని 


అనిపించెను. 


భగవంతుని మాయనుండి తప్పించుకొనుట చాల కష్టము. మనుష్యుడు 
లోభమున్సు కోపమును విడువవచ్చును కాని కామమును జయించుట చాల 
కష్టము, బ్రహ్మ చర్యమును పొటించవలసినవార్కు ఇం[ద్రియముల పై ఏ 
మాత్రము చిశ్చాసముంచరాదు, కామము వలన గొప్ప జ్ఞానులు కూడ 
పతనమయ్యిరి. తమ అస్థిత్వాన్నే మరిచిపోయిరి. 


రశ 


పరాశర మహర్షి 60 వేల సంవత్సరములు తపస్సుచేసి చాలా నిగ్ర 
హముగల జ్ఞాని అయ్యెను. ఒకసారి నావలో కూర్చొని యమున 
దాటుచుండిను. నావ నడుపువాని కుమార్తె మత్స్యగంధి నావ 
నడుపుచుండెను. ఆమెను చూసి బుషి మనస్సు చలించెను, ఆయన 
మోహవశుడై కామమునకు లోనయ్యెను. మత్స్యకన్య నేను శూద్ర 
జాతి కన్యను మీరు పవిత్రమయిన బ్రాహ్మణులు మరియు ఇప్పుడు పగటి 
సమయము శాస్త్రములు ప్రకారము పగటి పూట అట్టి పనిచేయుట 
విరుద్దము అనెను. పరాశరుడు తన తపశ్శక్తిచే ఒక మేఘముతో 
సూర్యుని మరుగు పరచెను. ఆయన కామవాసనను నిలుపలేకపోయెను. 
కామవుబను జయించుట చాల కష్టము, 


నారదుడు రాజుతో “నీ కుమార్తై చేయి నేను చూడవలెను” అని 
చెప్పెను. రాజు ఒప్పూకొ నెను. నారదుడు రాజకన్య హస్తవాసి చూసి 
ఆమెకు ఏ పురుషునితో వివాహము జరుగునో అతను ఎప్పుడూ చిరం 
జీవిగా నుండునని గ్రహించెను... చివరకు నారదుడు విష్ణుభగవానుని, 
నేను ఆయన అందమైన సుందర రూపము కావలెనని కోరుకొననా అని 
తలపోసెను. ఎందుకనగా నారదునకు స్వయంగా తానే ఆ కన్యను వివా 
హము చేసికొనవలయునని కోర్కె కలిగెను. ఈ ముసలి ముని రూపము 
చూచి ఎప్పటికి జయమాల తన మెడలో వేయదని గ్రహించెను. మరల 
నేను వైకుంఠమునకు వెళ్ళి వచ్చునప్పటికి ఈ స్వయం వరము పూర్తి 
అగును. కనుక్కు భగవంతుని ఇచ్చటకు పిలుచుకు మంచిదని నారదుడు 
భావించెను. నారదుడు లగ్నం చేసికొన్న తరువాత కూడ భగవంతునికి 
తెలియకుండ రహస్యంగా ఉంచవలయునని కూడ _ఆలోచించెను, 


వెంటనే నారదుడు భగవంతుని స్మరింప మొదలు పెట్టను. భగవం 
తుడతనికి _ప్రత్యక్షమయ్యెను. నాకు మీలాంటి సుందర రూపం దానం 
చెయ్యండని భగవానుని కోరెను, భగవానుడు. ఈ త్రిలోకసంచారి మన 
స్సులో కామము ్రవేశించినదని గ్రహించెను. ఈ రోగమునకు మందు 
'వేయవళెనని అర్హము చేసికొనెను. భగవంతుడు నారదునకు ఈ కన్యతో 
వివాహము జరుగుకుండుటయే శుభమని భావించెను. భగవానుడు నార 


త్‌ 


దునితో మీరు సుందర రూపము పొందారు అని చెప్పెను. నారదునకు 
"అప్పుడు అద్దము చూచుకొనగా తాను నారాయణుడంతటి సుందరుడనని 
:పీంచెను...!కొని ప్రజలకు నారదుని రూపము కోతి వలె అనిపించెను. ఇది 
నకగవంతని. మహిమ. నారదుడు 'స్వయంవరములోనికి వెళ్ళి కూర్చొనెను, 

మోహిని వరమాలతో మండపము పైకి వచ్చినది. రుద్రగణము 
ఏవరైతే నారదుని కోతి రూపములో చూచిరో వారు నీరూపము 
,థగవానుని వలె నున్నదని పరిహాసమౌడిరి. రాజకన్య నారదుని వద్దకు 
వత్చినప్పుడు ఆమెకు నారదుని రూపము కోతివలె కన్పించెను. నారదుడు 
“శోమాంథుడయ్యెను. భగవంతుడు కూడ _ స్వయంవరమునకువెళ్ళెను. 
ఆయనకు రాజకన్య వరమాల వేసెను. 


నారదునికి చాల విచారముకల్లి భగవంతుని అడిగెను. అద్దంలో 
చూడగా తన స్వరూపము కోతివలె కన్చించెను. నారదునికి కోపము 
వచ్చెను. భగవంతుడు నీవు _ నిరుత్సాహంగా ఉన్నావేమని నారదుని 
అడిగెను. అప్పుడు నారదుడు మీరు ఎవరి సంతోషము చూడలేరని భగ 
వంతునితో అనెను. సముదమధన సమయంలో మీరు విషం, శంకరుని 
చేత త్రాగించినారు. రాక్షసులచే సురాపానం చేయించినారు. మీశేమో 
లక్ష్మీదేవిని తీసికొన్నారు. ఈ రోజు నేను మీకు శిక్ష విధిస్తాను. మీరు 
తీ వియోగంతో, నన్ను ఎలా ఏడిపించారో, అలాగే మీరు కూడ 
ఏడ్చెదరని నారదుడు భగవానుని శపించెను. మీరు నాకు ఏ కోతి 
రూపం యిచ్చార్తో దీని ఫరితం మీరు కూడ అనుభవించ వలె ఈ 
కోతులతోనే మీరు స్నేహము చేయవలసి యున్నది. మీ మొన మర్యా 
దల గక్షణకు మీరు కోతుల సహాయమే తీసికొనవలసి వచ్చును. 


కుఫెతుడై నారదుడు ఇట్లు పలికెను కాని తరువాత పశ్చాత్తాపము 
చెంది. కలవరపడసాగెను. భగవంతుని పాదములపైపడి ప్రణామము 
చేస్తి నా పోపములు నాశనమగుటకు తగు సత్కర్మ చెప్పవలసినదని 
'వేడుకొనెను. భగవంతుడు, నీవు శివునిపై విరోధముతో అపరాధము 
'చేసినావు.' చివరికి సీవు ఆయన పేరు జపము చేసిన నీ పాపము నశిం 


86 


చునని చెప్పెను. నారదుడు నేను కోపముతో మీకు యిచ్చిన శాపము 
అబద్ధమగునట్లు వరమిమ్మని వేడుకొనెను. భగవంతుడు నవ్వి, నీశావము 
విజమగునని చెప్పెను. నేను కోతుల సహాయం పొందనలసిన సృష్టి చేసె 
దనని పలికెను. 


27. రామావతారము యొక్క ముఖ్య కొరణము :;- 


రామావతారము ఎందుకు జరిగినది దీనికి అనేక కారణములు కలవు, 
ఒక కారణము ఇది కూడ అయి ఉన్నది. పూర్వజన్మలో దశరధు 
నకు భగవంతుడు వరమిచ్చెను. దశరథుడు పూర్వజన్మలో బ్రాహ్మణుడై 
ఉండెను. ఒక వెయ్యి తులసీదళములను ప్రతిదినము భగవంతునికి అర్చించు 
చుండెను. ఆయనకు ఓకరోజు జ్వరము వచ్చెను. ఆయన జ్వరముతో నేను 
భగవంతుని సేవ చేసి వత్తున్తు అంతవరకు నీవు దూరముగ నుండుము, 
తరువాత నా దగ్గరకు రమ్మని చెప్పెను. బ్రాహ్మణుడు తలంచిన వెంటనే 
జ్వరము తగ్గిపోయెను. బ్రాహ్మణుడు తులసీదళములు సమర్చించునప్పుడు, 
ఒక పిశాచము యొక్క ఏడుపు వినిపించెను. బ్రాహ్మణునికి దయగలిగెను. 
భగవంతునితో నామొత్తం పుణ్యం ఈ జీవి ఉద్ధరింపబడుటకు సమర్చిం 
చుచున్నానని చెప్పెను. ఈ అమాయకుని ఉద్ధరించండని కూడ కోరెను. 
అప్పుడు భగవంతుడు వచ్చే జన్మలో నీవు అయోధ్యకు రాజయ్యెదవు. 
ఈ పిశాచము నీ భార్య అగును. నేను నీ పుత్రుని జన్మించెదనని 
చెప్పెను. 


శంకరుడు పార్వతీదేవికి రామకథ వినిపించు చుండెను. ఈ విధ 
ముగ రావణ  కుంభకర్ణుల పాపము సపెరుగుచుండెను. రావణుడు చాల 
తపస్సు చేసెను. బ్రహ్మ ్రత్యక్షమయ్యెను. ఆయన రావణునకు నరవా 
నరులు మినహాయించి మిగిఠిన వారెవ్వరు నిన్ను చంపలేరని వరమిచ్చెను. 

ఈ వరం పొంది రావణుడు నిర్భయుడయ్యెను. ఆయన అత్యాచా 
రములు చాల పెరిగెను. రావణుడు బ్రాహ్మణ వంశములో పుట్టను. 
ఆయన చాల తపస్సు చేసెమ.. అయినప్పటికి అతడు రాక్షసుడుగ 
పరిగణింపబడెను. తమ శక్తిని ఇతరులను హింసించుటకు, భోగ విలాస 


87 


ములకు వినియోగించువారు రాక్షసులు. రావణునకు 10 తలలు కలవు. 
రావణాసురుడు కామమునకు మరియు మోహమునకు ప్రతిరూపము. ఈ 
జీవుడు అనేక జన్మల నుండి ఇంద్రియ సుఖము ననుభవించుచు వచ్చెను. 
అందుచేత భోగము వలన ఏమీ శాంతిలభించదు. కుబేరుడు ఒకసారి 
శివున్సి “నేను మీకు ఏమిసేవ చేయగలను” అని అడిగెను. పార్వతి 
ఒక మహలు నిర్మించమని చెప్పెను. అప్పుడు శంకరుడు పరుల సేవ 
పొందువారు వైష్ణవులు కొరని చెప్పెను. 


కుబేరుడు బంగారు మందిరమును నిర్మించెను. నూతన గృహములో 
నివసించుటకు ముందు, గృహప్రవేశ ఉత్సవము జరుపవలయును. రాన 
ణుడు బ్రాహ్మణుడు. అందుచేత శివుడు పూజకై అతనిని పిలిచెను. 
పూజపూర్తి అయ్యెను. శివుడు రావణుని దక్షిణగా ఏమి కావలయునో 
కోరుకొనమనెను. రావణుడు దక్షిణగా బంగారు గృహమును కోరెను. 
శివుడు దానిని యిచ్చెను. తరువాత రావణుడు మహలు యిచ్చారు 
బాగానే వుందికాని యిప్పుడు పార్వతిని కూడ యివ్వండి అని అడీ 
గెను. అప్పుడు శివుదు నీకు కావలసియున్న తీసికొని వెళ్ళమని చెప్పెను. 
పార్వతీమాతకు రావణుని వెంట వెళ్ళుటకు యిష్టము లేదు. ఆమె 
పరమాత్మ శ్రీ మన్నారాయణుని స్మరించెను. 


పరమాత్మ బ్రాహ్మణుని రూపంలో త్రోవలో వచ్చి ఎవరిని తీసికొని 
వెళ్ళుచున్నావని అడిగెను. శివుడు నాకు పార్వతి నిచ్చెనని రావణుడు 
చెప్పెను. పరమాత్మ, పార్వతి శరీరము నుండి మంచి వాసన వచ్చును. 
ఈమె శరీరము నుండి చెడ్డ వాసన _ వచ్చుచున్నది కాబట్టి నీవు 
'మోసపోయానవ్వు. ఈమె పార్వతి కాదు అని చెప్పెను. అమ్మకు కూడ 
రావణుని వెంట వెళ్ళుట యిష్టము లేదు కనుక ఆమె తన శరీరము 
నుండి దుర్గంధము వచ్చునట్టు చేసెను. అవ్వడు రావణునికి తలనొప్పీ 
వచ్చెను. అతను అమ్మను అక్కడే వదలి ' వెళ్ళిపోయెను. పరమాత్మ 
అక్కడ *“మాతి ను ప్రతిష్టించెను. ఆమెయే ద్వైపాయనీ దేవి అయినది. 


రావణుడు “సమస్త బుషులక్కు దేవతలకు ఇబ్బంది కల్షించుచుం డెను. 


868 


దేవతలు భగవంతుని, మీరు వెంటనే అవతారము ధరించవలయునని వేడు 
కొనిరి భగవంతుడు. నేను సూర్య వంశములో జన్మింతునని ఓదార్నెను. 
అప్పుడు దేవతలు సంతసించిరి. దేవతలందజు కోతుల రూపము ధరిం 
చిర. భగవంతుడు రామావతారము ధరించిన తరువాత సేవ మరియు 
సహాయం చేయుటకు భూమి మీద అక్కడక్కడ ఉండసాగిరి. మరియు 
భగవంతుని జననము కొరకు చాల ఆతురతతో ఎదురు చూడసొగిరి. 


28. బాలకాండ - సూర్య వంశము:;- 


శ్రీనాముడు సూర్యవంశములో పుస్టను. సూర్యవంశమునకు మూల 
పురుషుడు మనువు. భగవంతుని బొడ్డు నుండి కమలము పుట్టినది. 
కమలము నుండి బ్రహ్మ జన్మించెను. బ్రహ్మ దేవుని కుమారుడు మరీచి, 
మరీచి కుమారుడు సూర్యుడు. ఆయన కుమారుడు ఆద్యదేవ. ఈ 
ఆద్యదేవయే. వైవస్వత మనువు. ఈయన పేరు దగ్గణ నుండి సూర్య 
వంశము మొదలైనది. మనువు యొక్క _ జేష్టపుత్రుడు ఇక్ష్వాకుడు. 
ఆయన సరయూనది ఒడ్డున అయోధ్యా రాజ్యమును నిర్మించెను. ఒకసారి 
రాత్షసులక్కు దేవతలకు పోట్లాట వచ్చెను. దానిలో దేవతలు ఓడిపో 
యిరి. అప్పుడు ఇంద్రుడు ఇక్య్వాకుని కుమారుడైన మాంధాత నుండి 
సహాయము కోరెను. చివరకు రాక్షసులు ఓడింవబడిరి. మాంధాత సప్త 
ద్వీపములను. గెలిచెను. ఆయన మొత్తము భూమిపై ఏకఛత్రాధిపత్యం 
బొందెను. మాంధాత తరువాత సత్యవ్రతుడు వచ్చెను. ఆయన గొప్ప 
సత్యనిష్టుడు, ఉదారుడు, ధర్మ నిష్టుడు నురియు జితేంద్రియుడు. ఆయ 
నకు ఒక పర్యాయము సశరీరంగా స్వర్గమునకు వెళ్ళుటకు, యజ్ఞం 
చేయవలెనని కోర్కె గలిగెను. ఆయన వశిష్ణుని ఈ యజ్ఞము చేయు 
టకు '్రార్తించెను. వశిష్ణుడు నిరాకరించిన పిమ్మట సత్యవ్రతుడు వశిష్టుని 
కుమారుని వద్దకు వెళ్ళెను. వశిష్టుడు సత్యవతునకు ఛండాల రూపము 
వచ్చుగాక యని శపించెను. దొని ప్రకారము సత్యవ్రతునకు ఛండాల 
దూపము. వచ్చెను. అప్పుడాయన పేరు త్రిశంకుడయ్యెను. ప్రారబ్దము 
ముందు. పురుషార్తమునకు ఏమి ఆధిక్యత ఉండదు. అయినప్పటికి 


రతీ 


సత్యవ్రతుడు ఆయన నిరయముపె సిరుడె యుండెను. 
లలి జా 6 ఉఒ 


విశ్వామిత్రుడు గొప్ప పౌరుషము గలవాడు. జన్మతః క్షత్రియుడై నప్ప 
టికి ఆయన బ్రహ్మబుష్షి కాగలిగెను. విశ్వామిత్రుడు సత్యవతుని కోర్కె 
తీర్చుటకు వాగ్దానము చేసెను. గొప్పయజ్ఞం చేయుటకు సన్నాహములు 
మొదలు పెస్టైను. అందరి బుషులకు ఆహ్వానములు పంపబడెను. విశ్వా 
మిదత్రుడు వశిష్టుని పుత్రులకు కూడ ఆహ్వానము పంపెను. కాని వారు 
రాలేదు. విశ్వామిత్రుడు కోపంతో వారిని శపించి వశిష్ట కునూరులను 
భస్మంచే సెను. 


విశ్వామిత్రుడు యజ్ఞం చేయించెను. దేవతలను ఆ యజ్జ్ఞఫలము 
తీసికొనుటకు ఆహ్వానించెను. కాని అప్పుడు దేవతలు రాకపోవుట నలన 
అతనికి కోపము వచ్చెను. త్రిశంకుని సశరీరునిగ ఆకాశమునకు పంపెను. 
క్రొత్త స్వర్గము సృష్టించెను. తపు సంపన్నులయినవారు తమ తపః శక్తి 
వలన అన్నీ చేయగలరు. 


సూర్యవంశములో త్రిశంకుని తరువాత అతని కుమారుడు హరిశ్చం 
ద్రుడు రాజయ్యెను. హరిశ్చంద్రుని తరువాత “సగర పేరుగల చక్రవర్తి 
రాజయ్యెను. సగరుడు అశ్వమేథ యాగము చేసెను. యజ్ఞాశ్వమును 
తీసికొని సగర కుమారులు భూప్రపంచమంతయు తిరుగుచుండిరి. వెళ్ళి 
వెళ్ళి ఆ యజ్ఞాశ్వం మహర్షి కపిలుని ఆశ్రమంలో దాగుకొనెను. 
సగరకుమారులు తపస్సు చేసికొనుచున్న కపిల మహర్షిని గుర్రము 
దొంగిలించినాడని తలంచి ఇబ్బంది పెట్టిరి. కపిల మహర్షి తపస్సు భంగ 
మయ్యెను. ఆయన (క్రోధముతో కళ్ళు తెరచెను. అప్పుడు వెంటనే సగర 
పుతులందరు మండి బూడిదయి పోయిరి. అప్పుడాయన కుమారులు 
తిరిగి రాకపోవుట వలన కపిల ముని-ఆశ్రమమునకు వెళ్ళి శాపం పొందిన 
సంగతి తెలిసికొనెను. ఆయన మునిని క్షమార్చణ కోర్కి శాపవిముక్తికి 
ఉపాయము అడిగెను. కపిలముని గంగామాతు స్వర్గం నుండి భూమి 
మీదకు రాగలిగిన వీరికి ముక్తి లభించునని చెప్పెను. 


అందరు మనుష్యులలో జ్ఞానము. ప్రకాశింప చేయునది పతితపావని 


ర 


అయిన, స్వర్గగంగ, ఇచ్చటికి వెడలి వచ్చిన సగరపుత్రులకు ముక్తి కలు 
గునవి అందటు తెలిసికొనిర, అంశు మాను గంగను స్వర్గం నుండి 
తెచ్చుటకు ఘోరతపస్సు చేసెను. తరువాత అయన కుమారుడు దిలీ 
వుడు. ఆతరువాత దిలీవుని కుమారుడు భాగీరధుడు ఘోళతపన్సు చేసెను, 
అపుడు గంగామాత ప్రత్యక్షమయ్యి భూమిపైకి వచ్చుటకు అంగీకరించెను. 


భాగీరధుడు. తపస్సు చేసి శివుని మెప్పించెను. భగీరధునీ ప్రార్ధన 
ననుసరించి శివుడు గంగా మాతను, తన జటారూటముల పై ధరిం 
చుటకు ఒప్పుకొనెను. ఈ విధముగ గంగ భూలోకమునకు తరలివచ్చెను, 
మరియు. భగీరథుని ్రార్హనానుసారము పాతాళమునకు చేరెను. సగర 
కుమారులకు ముక్తి లభించెను. శివుడు జ్ఞానగంగను తలపై నుంచుకొని 
తీర్థ గంగను జీవుల ఉద్దరణకు భూమి మీద ప్రవహింవజే సెను. 


భగీరధుని వంశములో ఖటవాంగుడను పేరుగల రొజు ఉద్భవించెను. 
ఆయన ఒక్క రూములో మృత్యువును ఉద్దరించుకొనెను. శరీరము 
నుత్యజించి ముక్తి పొందెను. ఖట్వాంగుని కుమారుడు దిలీపుడు. దిలీ 
పుని కుమారుడు రఘు చక్రవర్తి రాజయ్యెను. ఆయన తన సర్వస్వము 
మహర్షి వరతంత్‌ హు. శిష్యుడు కౌత్సునకు దానము చేసెను. ఈ 
మహానుభావుని మహాత్యాగము వలన సూర్య వంశమునకు రఘు వంశనని 
మరొక పేరు వచ్చెను. రఘు కుమారుడు *“అజి ఆయన కునూరుడు 
దశరధుడు అయిఉండిను. 


209. ప్రభువు జన్మించుట :- 


శివుడు రామాయణ కథను పొర్వతీదేవికి దినుపించు చుండెను. దశ 
రథ మహారాజునకు ముగ్గురు రాణు లుండిరి. అయినప్పటికి సంతానము 
కలుగలేదు. రాజు వశిష్ణునితో సంప్రదించెను. వకిష్థుడు మీరు గనుక 
“ఫుత్రేష్టి యజ్ఞము చేసినట్లయితే మీ యింటిలో పుత్రులు కన్నం దంగి 
చెప్పెను ఆ “సమయంలో అంగ దేశమును రాజా *రోమ పాదూో 
పరిపాలించు చుండెను. అక్కడ అనావృష్టి వలన కరవు కాటకము సంభ 
వించి ప్రజలు బాధ పఫడుచుండిరి. త్యాగము తెలిసికొని అర్హవంతముగ 


రై 


చేయవళెను. అజ్ఞానముతో చేసిన త్యాగము సత్తఠితమివ్వదు. అందు 
చేత వశిష్ణుడు, బుష్యశ్చంగ బుషీని అయోధ్యకు తిసికొని వచ్చి ఆయన 
చేతుల మీదుగ యజ్ఞము చేయించెను. ఆయజ్ఞములో దేనతలు స్వయ 
ముగ ప్రత్యక్షమయి, యజ్ఞఫలమును పొందిరి. పూర్జాహతి తరువాత 
యజ్ఞగుండమునుండి అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి దశరథ మహారాజుకు 
ప్రసాదముగ పాయసమును ఇచ్చెను. మరియు మహారాజుతో ఇది మీ 
రాణులకు తినిపించినచో, మీ యింటిలో. నలుగురు ఉత్తమ పుత్రులు 
జన్మింతురని, వారు మీ కీర్తిని వృద్ది పరచుదురని అగ్నిదేవుడు పలికెను. 


దశరథుడు సగం ప్రసొదము కౌసల్యకు యిచ్చెను. మిగతా సగమును 
రెండు భాగములు చేసి సుమిత్రకు కై కేయికి ఇచ్చెను. కై కేయికీ కోపము 
వచ్చి చివరకు. నాకు కొంచెం ప్రసాదం ఎందుకు యిచ్చారన్సి దానిని 
దూరంగా ఉంచెను. అప్పుడు దానిని ఒక గ్రద్ద అంజనీ డేది దగ్గణకు 
తీసికొని వెళ్ళెను. అంజనీ దేవి దానిని తినెను. దాని ప్రభావము 
వలన ఆమె గర్భము నుండి హనుమంతుడు జన్మించెను. 


ఈ విధముగ కైకేయి ప్రసాదం గ్రద్ద తీసికొని వెళ్ళెను. దాని 
మూలమున ముగ్గురు దుఖించిరి. కౌసల్య తన భాగంలోని కొంతప్ర 
సాదం కైకేయికి ఇచ్చెను. రాణులు గర్భవతులయిరి. సుమిత్ర నేను 
కౌశల్య సేవ చేసెదనని చెప్పెను. అప్పుడు. వశిష్ణుడు ఈమె కడుపున 
బుట్టు కువూరుడు మహాజ్ఞాని అగునని చెప్పెను. 


ఎప్పుడైతే పరమాత్మ కౌసల్య గర్భంలో ప్రవేశించెనో అప్పటి నుండి 
ఆమె పూర్తి. నివృతో రోజంత ధ్యానము, జపము చేయుచుండెను. 
అక్కడకు దశరథుడు వచ్చెను, ఇదికూడ ఆమెకు తెలియలేదు. దశర 
థుడు మీ కోర్కె ఏమని అడిగెను. అప్పుడు కౌసల్య కోర్కె దుఃఖమునకు 
కారణమని చెప్పెను. ఫలాన సుఖము అనుభవించవలె, అని తలచిన 
పుడు మనస్సు చెడిపోవును. వేదాంత శాస్త్రము, స్వార్థ ఆలోచనలు 
చేసిన మనస్సు చెడిపోవును, అందుచేత మనస్సును కోర్కెలు లేకుండ 
ఉంచుకొనవలయును. ఆలోచన చేయవలసి వచ్చిన భగవంతుని స్మరించిన 


02 


మనస్సు శుభ్రపదునని చెప్పుచున్నది. నైష్ణన ఆచార్యులు కూడ ఇదే 
చెప్పుచున్నారు. వశిష్టుడు కౌసల్య మాటల వలన మనకు భవిష్యత్తు 
చౌలా బాగా ఉన్నట్లు కన్చించు చున్నదని చెప్పెను. కౌసల్య దేవి లోవల 
(ప్రకాశించుచున్నది, భగవంతుడని దేవతలు గంధర్వులు మొదలగు వారు 
క్రీర్తించుచున్నారు. అమ్మకు ఇప్పుడు పరమాత్మ పుట్టటోవు చున్నాడని 
ఆశీర్వచనము యిచ్చిరి. 


$ నెలలు పూర్తి అయినవి. పరమ సవిత్రమైన రైత్రమాసంలో శుక్ల 
షక్షం, ప్రాతుకాలం బ్రహ్మ ముహూర్త సమయమున దశరధునకు ఒక 
స్వప్నము వచ్చెను. ఆయన అఆస్వప్న ఫలము తెలిసికొనుటకు వశిషుని 
వద్దకు వెళ్ళెను. ఆయనతో నేను సరయూనదిలో స్నానం చేసి లక్ష్మీ 
నారాయణునకు హారతి ఇచ్చుచున్నట్లు చక్కని మంచి కల కాంచితినని 
చెప్పెను. వశిష్టుడు రాజా స్వపష్నఫలము చాల మంచిది. మీ యింటిలో 
పరమాత్మ కలగనున్నాడని చెప్పెను. దశరథుడు వృద్దుడయ్యెను. పర 
మాత్మ కలుగ నున్నాడను ఆశీర్వచనము విని చాల సంతుమ్టుడయ్యెను. 


అయోధ్యలో సరయూనది ఒడ్డున సాధువులు గుమిగూడి విమ్ణ దర్శన 
మునకు ఆత్రుతతో ఎడురుచూచు చుండిరి. కౌసల్య భగవంతుని ధ్యానంలో 
తన్మయత్వంలో ఉండెను. శివుడు కైలాసము నుండి అయోధ్య చేర 
వృద్ధ బ్రాహ్మణ దాపము ధరించెను. ఒక సొధువు శివునితో మీ యొక్క 
శుభనామమేమని అడిగెను. శివుడు నాపేరు సదాగివ జోషీ అని 
చెప్పెను. 

దిక్కులు ప్రశాంతముగ నుండెను. చల్లని గాలి వీచుచుండిను. 
ఆకాశంలో దేవతలు, గంధర్వులు దుందుభులు (మోగించుచు పుష్ప 
వృష్టి కురిఫించిరి. పునర్వసు నక్షత్రంలో మధ్యాహ్నవేళ కౌసల్యాదేవి 
యొక్క గర్భము నుండి మూర్తీభవించిన రాముడు జన్మించెను. రాముని 
స్వరూపము. చాల సుందరమై యున్నది. ఆయన చేతిలో శంఖము, 
చక్రము గద, పద్మము కళ్లియుండెను. భగవంతుడు చతుర్భుజి రూపంతో 
జన్మించి భక్తులను నాల్లు ప్రక్కల నుండి నేను రక్షించుచున్నానని చెప్పెను. 


క్వి 


అప్పుడు కౌసల్య' భగమోనుని స్తుతించి మీరు రెండు చేతులు కల బాలునిగ 
మౌర్కి నా -ఒడిలో కూర్చొని నన్ను అమ్మ అనిపిలువవలెనని కోరెను. 
త్రీ రాముడు. రెందు. చేతుల మానవ రూపము కఠ శిశువయ్యెను. 
రఘునాథుడు క? సుందరుడు. 


ఒక దాసీకి లోపల గందర గోళము జరుగుచున్నట్లు తెలిసెను. 
బాలుడు కలనా? అని తలంచి లోపలకు వచ్చి చూసెను. కౌసల్య 
ఒడిలో రాముడు శోభిల్లు చుండెను. ఆమె దాసీకి ఒక హారం బహమతిగ 
యిచ్చెను. దాసి తీసికొనుటకు సంకోచించగా, కౌసల్య నీవు ఏది కోరిన 
అది యిచ్చెదనని చెప్పెను. దాసి కెందు నిమిషములు రాముని నా 
ఒడిలో ఉంచుకొనుటకు యివ్వండని కోళెను, కౌసల్య ఆమె కోర్కె 
తీర్చుట తోడనే దాసికి బ్రహ్మ సంబంధము కలిగి దేహభావము మర 
చెను. రెండవ దాసి దశరథుని వద్దకు వెళ్ళి మహారాజుతో పుత్రుడు 
కలఠీగెనని చెప్పెను. మహర్షులు మునీశ్వరులు కూడ రాముని వర్తించ 
లేక పోయినార్లు. నేను కేవలము దాసిని మీరు వచ్చి స్వయముగ 
-చోడండే. అని చెప్పెను. దశరథ మహారాజునకు చాల సంవత్సర 
ములు సంతానము ' కలుగకుండదుట వలన అలంకరించుకొనలేదు. సేవకులు 
"మహారాజుతో మీరు ఇప్పుడు తప్పక అలంకరించుకొనవలయునని కోరిరి. 
వళిష్ణుడు. వేదమంత్రములటు చెప్పుచు తేనెతో బాలకుని ఆయుష్తు, బలము, 
తేజస్సు పెరుగుగాకయని అభిమంతత్రించిరి. ఇప్పటి వారు థార్మిక ధిధికి 
చాల తక్కువ ప్రాధాన్యత యిచ్చుచున్నారు. లౌకిక విధికి ఎక్కువ 
విలున యిచ్చుచున్నారు.. దీనివలన చెడు జరశును. ఆడంబర ప్రదర్శన 
తప్పక విడువవలయును. 


కౌసల్య మందిరము జనసమూహముతో నిండెను. దేవతలు, బుషులు, 
మహాత్ములు సాధువులు, అందు రామళీలమ దర్శించుటకు వెళ్ళిరి, 
రామజన్మ మహోత్సవము వలన అందటికి ఆనందము కల్లిను. ఒక్క 
చంద్రునికి దుఃఖము కల్లెను. చంద్రుడు రాముని వద్దకు వెళ్ళి దుఃఖించు 
చున్నప్పుడ్కు ప్రభువు ఎందుకు ఏడ్చుచున్నావని అడిగెను. సూర్యుడు 


మీదర్శనం చేసికొని సంతుష్థుడయ్యెను. నాకు దర్శన _ భాగ్యమునకు 
అవకాశ మిచ్చుట లేదని చెప్పెను. అప్పుడు శ్రీరాముడు నేము మరల 
జన్మ ఎత్తునప్పుడ్సు రాత్రి 12 గం.లకు చంద్ర వంశములో జన్మింతునని 
చెప్పెను. నీకు తప్పక దర్శనమగును. మేల్కొని ఉండువారికి భగవంతుని 
దర్శనమగును. నిద్రించువారికి కలుగదు. మేలు కొన్నవారు మొత్రమే 
పరమాత్మ యొక్క ఆనందము అనుభవించ గలరు, మోహము చిడచిన 
వారిలో వివేకము వైరాగ్యము స్థిరముగ నిలచును. వారికి పరమాత్మ సై 
ప్రీతి కల్గును. వారు మాత్రమే పరమాత్మ యొక్క భక్తిని సల్బగలరు. 


దశరథ మహారాజు అంతవురమునకు వెళ్ళినప్పుడు దొసీలకు దేహ 
భావములేదు. పొపము వారు ఎవరికి చాటగుదురు? వారిలో వారు, 
ఈ. బాలుడు సాక్షాత్తు పరమాత్మ అనిపించుచున్నాడనుకొనిరి. దశర 
థునికి రాముని దర్శించవళెనని కోన్కెగా నున్నప్పుడు, వశిష్టుడు మీరు 
నా వెను వెంటనే రండని చెప్పెను. అప్పుడు దశరథునకు రాముని 
దర్శనమయ్యెను. ఎవరి దుస్తులైతే మురికిగనుండునో వారికీ భగవం 
తుని దర్శనం కాదు. కళ్ళు, హృదయము, పవిత్రముగ నున్న వారికి 
భగవంతుని దర్శనం కల్గును. దశరథుడు, వశిష్ణుని మంత్రము చెప్ప 
మని. అడుగగా వశిష్టుడు భగవంతుని దర్శనం చేసికొనిన తరువాత 
నేను నాపేశే మర్చిపోయాను, ఇంక మంత్రం ఏమి చెప్పననెను. ఈ 
భగవానుడు స్వయముగ మంత్రరూపుడనెను. 


స్రీలకు అంతఃపురములో. ప్రవేశము. కల్గెను.. ఎందుకనగా. స్త్రీలు 
సహనమునక్కు మర్యాదకు ప్రతిరూపములు. పురుషులు అభిమానమునకు 
ప్రతిరూపమగుటవలన వారికి ఈశ్వరుని కొలువులో (ప్రవేశము దొరకకు 
న్నది. కౌసల్య బయటకు రాముని తీసికొని రాగా అయోధ్య ప్రజలందటు 
రాముని. దర్శించిరి. ప్రజలందలు ఆనందోత్సాహముతో నిండినవారై 
రామునికి జయజయ ధ్యానములు చేసిరి. 


ఉత్సవ సమయాలలో భగవంతుని దర్శించుటలో ఆకలి దప్పులు 
మరువ వలయును. అపుడు ఉత్సవము. ఫలించును. భగవంతుని 


థిస్‌ 


హృదయంలో నింపిన ఆకలి, దాహము తీరును. కొంతమంది ఉత్సవము 
రోజులలో భగవంతుని బదులు, ప్రసాదముపై నిమగ్నులగుదురు. ఉత్ప 
వనము జీహ్వ తృప్తీ కొణకు కాదు. ఉత్సవ దినములలో ఈశ్వరుని 
సేవలో పూర్తిగ లీనమై మీ కంటి నుండి భక్తి (ప్రేమతో నిండిన రెండు 
కన్నీటి చుక్కలు కారిన అప్పుడు ఉత్సవము సత్సల మగును. ఇందుకు 
నుమత్క భక్తి ఆవశ్యకమై యున్నవి. 


80. రాముని యొక్క బాల్యలీలలు ఫం 


పరమాత్మ మధురలో లేక అయోధ్యలో ఎక్కడ జన్మించినా దీని 
వలన మనకు కల్గు గొప్ప లాభమేమిలేదు. ఎందుకనగ భగవంతుడు 
మనయింటిలోనికి రాగలిగినప్పుడు మాత్రమే మనకు శుభము. కల్లును. 
మీరు మీ ఇంటిని అయోధ్యవలి పవిత్రముగ తయారు చేసికొనండి. 
అప్పుడు రాముడు తప్పక ఆవిర్భవించును. అయోధ్య మహాబుషులు నివ 
సించు స్థలము. గంగ జ్ఞానులుండు తావు. యమున భక్తికి నిలయము 
మరియు అయోధ్య వైరాగ్య భూమి అయి ఉన్నవి. సంసార సుఖమును 
విడువకల్గువారు మాత్రమే జ్ఞాన, భక్తి మార్గములలో ముందుకు సాగి, 
వైరాగ్యమును పొందగలరు. ఈ జీవుడు అనేక జన్మల నుండి భోగము 
పొందుచు వచ్చుచుండెను కనుక దీనికి శాంతి ఎక్కడ లభించును? 
భోగము వలన శాంతి లభించదు. శాంతి వలన త్యాగము అలవడును 
మరియు సంసార సుఖముపై విముఖత కల్గును. పరమాత్మ లేకున్న 
అన్నీ వ్యర్థం అట్టి వైరాగ్యం కలుగనంత వరక్కు జ్ఞానము మరియు భక్తి 
సఫలత చెందవు. వైరాగ్యము వల్లనే జ్ఞానము మరియు భక్తి. దృఢ 
ముగా నుండును. అయోధ్యలో నుండు మహా పురుషులకు సమస్తము, 
సీతారాముడు యిచ్చుననిి నమ్మకము కలదు. రోజంతా వారు ఆయన 
పేరునే జపము. సల్బుదురు. 


భగవంతుని తోడ్చాటు పొందగోరు వారు అయోధ్యకు వెళ్ళి ఉండండి. 
దీనికంటే మీరు మీ యింటిని అయోధ్య చేయుట చాలామంచిది. 
డురభిమానము, విరోధము, కుటిలత గర్వము లేని చోట పరిశుద్ద 


(ప్రేమ కల్లును. అక్కడనే భగవంతుడు ఉండుము, మీరు మీ శరీర 
అయోధ్యగా మార్చవలయునన్న మనస్సులో లోకములో నాకు ఎవ్వరు 
శతృవులు. లేరని నిక్ణయించు కొనవలెను. నాకు ఏ సుఖదు*ఖములు 
కల్గుచున్ననో, అవి నా యొక్క కర్మ ఫలమని ఇతరులెవ్వరు నాకు 
సుఖదుఃఖములను కల్గించ లేరని భావించుము. అందజిలోను భగవంతుని 
దర్శించుము. ప్రపంచములో ఈశ్వరుడు మినహా శాశ్వతముగ నిలవగలి 
గిన వస్తువు ఏదీ లేదు. సంసారము మిధ్య, వైష్ణవులు ప్రపంచములో 
ఏది కలదో అది పరమాత్మ స్వరూపమని నమ్ముదురు. ఈ రెంటిలో 
ఏ ఒక్క సిద్దాంతమునైన మనస్సులో స్టిరపరచుకొనిన సంసారముపై గల 
వ్యామోహము తొలగును. భక్తిలో ఎటువంటి సంతోషమును అంగీక 
రించకున్నచాలు. 


జనులు ఉదయముననే స్నానం చేసి గంట లేక నెందు గంటలు 
పూజ సలిప్కే నేను భగవంతుని సేదించితినని తలంచెదరు. ఇది సరియై 
నదికాడు. భక్తి ఎల్లప్పుడు చేయవలెను. శ్వాస తీసికొనుట, భోజనము 
చేయుట నీరు త్రాగుట, వీని వలెనే పూజ కూడ ప్రతిదినము నియ 
మానుసొరము చేయవలయును. 


రాముడు పగలు 12 గం.లకు కృష్ణుడు రాత్రి 12 గం.లకు జన్మిం 
చిర. అందుచే ెండు సమయములలోను ఉత్సవములు జరుపవ 
అయును.. భక్తికి ధనము ముఖ్యము కాదు. సమయము మరియు 
(ప్రేమ అవసరము. మధ్యాహ్న భోజనమునకు ముందు మరియు 
రాత్రి నిద్రించుటకు ముందు రోజూ రెండు సార్హు ఉత్సవము చేయండి. 
మనుష్యులకు ఆకఠి వేసినపుడు వారు అన్నము పొందుటకు ప్రయత్నం 
చేయుదురు. వారికి భగవంతుడెక్కడ. గుర్తు వచ్చును? తినుచున్నప్పుడు 
భగవన్నామము. స్మరింపుము. భగవంతుని మీకృప వలననే నాకు యీ 
అన్నము లభించినదని ్రార్థింపుము. 


ఎవరైతే భగవంతుని ప్రార్హించి భోజనం చేయుడురో వారికి యజ్ఞం 
చేసినంత పుణ్యం. కలుగును. ప్రభుస్మరణ చేస్తూ చేస్తూ భోజనము 


సీ 


చేసిన మీ భోజనము భక్తీమయనుగును. ఆ భోజనమునకు దివ్యనుయిన 
రుచి వచ్చును. మధ్యరాత్రి సమయములో మనుష్యులు విరామముగా 
నున్న మోహాపరవశులగుదురు. ఇందుచేత రాత్రులపుడు కృష్ణుని స్మరిం 
చిన కామాధీనులు కారు. కృష్ణుడు నిగ్రహమునకు ప్రతిరూపము. 


శరీరము రథమైన, ఆత్మ రథము యొక్క యజమాని. బుద్ది రథసా 
రథి ఇంద్రియములు గుర్రములు, మనస్సు కళ్ళిము అయి ఉన్నవి. ఈ 

ఇంద్రియములను వశములో నుంచుకొనినప్పుడు, వారి రథము సరిగా 
నడచును. ఇంద్రియములను నశములో నుంచుకొననివారు భగవంతుని 
యొక్క భక్తి ఏమి చేయగలరు? ఇంద్రియలోలురు భక్తి చేయలేరు. 
నాహృదయములో మీరు ప్రకాశించుచూ. ఈ శరీర రథమును మీరు 
నడుపవలసినదని ప్రతిదినము భగవంతుని ్రార్దించవలయును. ప్రభువు 
తనను శరణు జొచ్చిన భక్తుల చావు బ్రతుకుల రెండింటిని ఉద్దరిం 
చును. అందుచేత భగవత్‌ భావముతో ఎల్లప్పుడు పూజ సలుప వలయును. 


గృహస్థాశ్రమము భక్తికి తోడ్పడును. కాని గృహముపై ఆసక్తి భక్తికి 
బంధనుగును. పత్ని భోగమునకు కాక్క ధర్మమును ఆచరించుటకు 
మాత్రమేనని తెలిసికొనవలయును. ఒక్కరే సంసార సాగరమును దాట 
లేరు. సంసార సాగరమును దాటుటకు ఒకరికి ఇంకొకరి సహాయము 
అత్యవసరము. పత్నీసహవాసము సత్సంగమైన, వారితో కల్గు అలౌకిక 
ఆనందము, తపస్పులోగాని, సమాధి ద్వారాగాని, అతికష్టంమీద కాని 
లభించదు. ఇల్లు విడచువారికి భగవంతుడు కన్చించును కాని ఈ 
విధంగా కాదు. ఇంటిలో ఉండి పవిత్ర జీవనం గడపీవచో అప్పుడు 
ఇంటిలో ఉన్న _ భగవంతుడు కన్పించును. ఇంటిలోనున్న, కామము, 
శ్రోధము మొదలగు వికారములను జయించుట సులభము. 


శాస్త్రములో సన్యాసము గురించి చాలా విశ్రేషముగ చెప్పబడినది. 
సంసారము యొక్క _ నుఖములన్నీ త్యజించినవారే సన్యాసులు. భగవం 
తుడు ఎన్ని అవతారములు ధరించెనో, అన్ని గృహస్టుని దగ్గటే జరిగెను. 
సన్యాసి భగవంతుని స్మరించగలడు కాని గృహమ్లుడు భగవంతుని వుత్రు 


నిగా పొంద్కి (ప్రేమించ వచ్చును. 


తై కేయిక్‌ ఇద్దణు కుమారులు జన్మించిరి. మెమిత్రకు ఒక కుమారుడు, 
దశరధునకు మొత్తం. నలుగురు కుమారులు కలిగిరి. కౌసల్య కునూరుని 
పేరు. శ్రీనాముడు పెట్టిరి. సమస్త దిన్యలక్షణములు కలిగి యుందుః. 
వలన లక్ష్మణునకు ఆపేరు పెట్టిరి. భరతుడు రామప్రేమను జగత్తంతా 
నింపెను. మరియు శతృఘ్నుడు శతృవులను నాశనమొనర్చెను. నలుగురు 
బాలుర పేర్లు తగినట్లుగ పెట్టబడెను. అందటికి చెప్పలేనంత దివ్యానం 
దము కళ్లెను. ఈ విధముగ శంకరుడు పొర్వతితో రామనామములోని 
దివ్యత్వము, నామజపము అన్ని పాసములను నశింవజేయునని చెప్పెను. 
తులసీదాసు, మీరాబాయి, రానునొనుము యొక్క మహాత్మ్యము పొందిరి. 
రామనామములోని రెండక్షరములు చాల సులభమై యున్నవి. 


ర్త 


ముని బాల్యలీల దివ్యమైనది. రాముడు తల్లిని ఏమాత్రం విసిగిం 
చలేదు. రాముడు తన ్రతిబింబమును అద్దములో చూచి అది చేతికి 
రాకపోవుట వలన ఏడ్చుచుండెను. అప్పుడు కౌసల్య ఇది నీ యొక్క 
ప్రతిటూపమే అయి ఉన్నది అని చెప్పెను. భగవంతుని రూపము నవ్రత్య 
త్సముగ చూడగల్ళిన వైష్ణవులు అదృష్టవంతులు. భగవంతుడు ఆయన 
ప్రతిబింబము చూడలేడు. రాముని శరీరము శ్యామల వర్షము కలిగి 
అందముగా నుండెను. 


రామాయణంలో భగవంతుడు మీకు సిరిసంపదలు యిచ్చినప్పటిక్సి 
భగవంతుని సేవకు నౌకక్ల్షను నియమించరాడు. స్వయంగా ఆయన 
సేవ చేయండి. ప్రజలు డబ్బు కొఆకు చెమట ఓడ్చి కష్టపడుదురు 
కొని భగవంతుని విషయంలో గంథము తీయు. పని ఇతరులకు ఇత్తురు 
కొని రామాయణములో కౌసల్య స్వయముగ రామునిక్రై వంటచే సెడిదని 
వ్రాయబడినది. ఇంటిలో ఎంతో నుంది దొాసదాపీలు ఉన్నప్పటికి, భగ 
వంతుని కొరకు వంట చేయుట కూడ భక్తే అగును. వంటచేయునప్పుడు 
వవిత్రమైన ఆలోచన క్లియుండిన భోజనము చేయువారికి శుభము 
కల్లును. మరియు మనస్సు సవిత్రమగును. 


ఈ రోజులలో. స్త్రీలు వంట చేసికొనుట అగ్రద్డ చేస్తి బజారు 
నుండి తెప్పించి తినుచున్నారు. అన్నము యొక్క ప్రభావము మనస్సు 
మీద పడును. వంట చేయునప్పుడు ఎక్కువ పవిత్రంగా నున్న భోజ 
నము చేయు వారికి శుభము కల్లును. ఎక్కడ ఎక్కువ (ప్రేమ ఉండునో 
అక్కడికి భగవంతుడు భోజనము చేయుటకు వచ్చును. 


నెమ్మది నెమ్మదిగ నలుగురు అన్నదమ్ములు పెద్దవారు కాణొచ్చిరి. 

దశరథ మహారాజునకు గొప్పపేరుకలదు. ఆయన రామునితో భోజనము 
చేయుటకు కూర్చొనును. ఒక రోజు రాముడు ఆటపాటలలో పూర్తిగా 
నినుగ్నమై భోజనమునకు రాలేకపోయెను. తల్లి వెళ్ళి రాముని పట్టి 
తెచ్చెను. ఆడుట వలన రాముని బట్టలు దుమ్ముతో నిండి యుండెను. 
దశరథుడాయనను (ప్రేమతో ఒడిలో కూర్చొనబెట్టుకొనెను. భగవంతుడు 
ఆటపాటలలో. చిన్న తమ్ములను ఎప్పుడు నిరాశపరచలేదు. భరతుని 
మరియు లక్ష్మణుని కళ్ళవెంట ఎప్పుడయిన నీరుకారిన రాముడు ఓర్చు 
కొన లేకుండెను. అందుచేత ఆటపాటలలో తానే స్యయముగ ఓటమి 
స్వీకరించుచుండెను. రాముడందతిని గౌరదించుచుండెను. తమ్ములపై 
అతనిక్కి అనన్య_ప్రేము గౌరవము ఉన్నవి. రాముడు పాటించిన మర్యా 
దల వక్షన రామయణంలో ప్రతిచోట వచ్చును. రఘునాథుడు బాల్యము 
నుండి ధర్మము యొక్క మర్యాదను పాటించెను.. ధర్మము యొక్క 
మర్యాదను ఆచరించు వారి మనస్సు చెడదు. రామునకు ప్రతిదినము, 
ఉదయం స్నానము చేసి తళ్లీదండులకు నమస్కారము చేయు నియ 
మము కలదు. ఈ రోజులలో మంచిగా మాట్టాడువారు కూడ ముందుగ 
టీ త్రాగి తరువాత అన్ని పనులు చేయుచున్నారు. మీరు ధర్మమును 
ఎంత ఆచరించిన అంతవరకే మీ పిల్లలుకూడ ఆచరింతురు. పిల్లలకు 
మంచి సంస్కారము కలిగించుట మీ కర్తవ్యము. ఎంతవరకు మీరు 
ధర్మమును, మీ నిజ జీవితంలో ఆచరించరో, అంతవరకు మీ ఉపదే 
శములు పిల్లలపై పని చేయవు. ఉపదేశములు అచరణసాధ్యముగను, 
స్వయంగా ఆచరించినవి అయి ఉండవలెను. 


1% 


సౌధారణముగ పిల్లలు పెద్దలను అనుకరింతురు. పీల్లల హృదయ 
ములు చాల కోమలముగ నుండును. అందుచేత మీరు మీ పిల్లలకు 
ధర్మము మరియు భక్తిలో శిక్షణ యివ్వండి. ఇక్కడ శిక్షణ స్వయముగ 
ఆచరించి చూపినప్పుడే సఫలమగును. కాబట్టి తల్లిదండ్రులు ముందుగా 
ధర్మమర్యాదను స్వయముగ ఆచకించవలయును, 


కాకీ మనుష్యుని కంటి ముందు లేచును. మరియు మనుష్యునితో 
మీరు బుద్ది కుశలత కలవారు. కాని మేము సూర్యోదయము కంటి 
ముందు. లేచుచున్నాము. ఈ గుణము మనుష్యుల కంట నూలో 
ఎక్కువ. ఉన్నదని చెప్పును. ప్రాతకాలమున సూర్యుని యొక్క తేజః 
స్వరూపమును. ధ్యానించు సూర్యుడు బుద్ది కుశలతను పెంచును, 
మరియు. ఆరోగ్యము. నిచ్చును. సూర్యుని పూజించువారు. ఎప్పుడు 
దరిద్రులు కారు. రాముడు ప్రతిలోజు ఉదయం స్నానం, సంధ్య చేసి 
తళ్లీదండ్రులకు నమస్కరించి వారి సేవలో నిమగ్నుడై ఉండెను. 


తే. విద్యాధ్యయనము :- 


వశిష్ణుడు. దశరథుని. నలుగురు పుత్రులకు ఉపనయనము చేసెను. 
రఘునాథుడు.. వశిష్ణుని ఇంటికి చదువు కొనుటకు వెళ్ళెను. పూర్చకొ 
అమున రాజు గారి. కుమారులు కూడ గురువు గారి యింటికి చడువు 
కొనుటకు. వెళ్ళుట పరిపాటి. ఈ రేజులలో గురువు విద్యార్థుల 
యింటికి. చదువు చెప్తుటకు వెళ్ళుచున్నారు. పిల్లలు కూడ మానాన్న 
ఒక సౌకరుని నియమించెనని చెప్తాచున్నారు.. గురువు బుణము చాల 
గొప్పది. రాముడు. జగత్తులోనికి వచ్చిన తరువాత ఆయనకు కొడ 
గురువు కావలసి వచ్చెను. అగ్ని లేకుండ వంట చేయబడదు. అయిన 
ప్పటికి అగ్నిని చే ఎవ్వరూ. పట్టుకొనరు. ఈ విధంగా మాయ 
యొక్క అధీనంలోనుండరాదు. మాయ జీవిని పోషించును. మాయ 
నుండి తప్పించుకొనవలెననెడి కోర్కె గల వారు ముందు ఇంద్రియ 
నిగ్రహము. కఠిగి, బ్రహ్మ చర్యమును పాటించవలయును. మనస్సునకు 
యిష్టం వచ్చిన పద్దతిలో నుండరాదు. ఎవవైన ఒక మహాత్ముని మూర్లద 


$€1 


రకంగ ఉంచుకొని జీవించ వలయును. ఏకాంతముగ నిర్మల చిత్తముతో 
ఈశ్వరుని ధ్యానించవలెను. 


రామునిలో. సరనూత్మ కలడు. అయినప్పటికి ప్రనంచమునక్కు నాకు 
బోధించుటకు గురువు అవసరమని చెప్పెను. ఈ కాలపు వారు వుస్త 
కములు చదివీ జ్ఞానులగుచున్నారు. పుస్తకముల వలన వచ్చు జ్ఞానము 
మీకు గౌరవమును తెచ్చును కాని మనస్సుకు శాంతి యివ్వదు. భక్తికి 
ముక్తికి త్రోన చూపించ లేవు. గురువు యొక్క ఆశీర్వాదం ద్వారా, 
లభించు జ్ఞానం నిలచును. మరియు ఆయనే జ్ఞానులకు, సంసార సుఖ 
ముల పై విరక్తి కలిగించును. సద్గురువు యొక్క కృపవలననే జ్ఞానము, 
వినయము వివేకము సద్దుణము మరియు సదాచారము లభించును. 


ఈ రోజులలో. గురువును హేళన చేయుచున్నారు. గురువులనిన 
ఉపేక్ష. భానము ప్రబలివది. పుస్తకముల ద్వారా నకిలీ జ్ఞానము ప్రచా 
రము చేయబడుచున్నది. శివుడు పార్వతితో ఏ భగవంతుని ఊసపిరినుండి 
వేదములు వచ్చెనో ఆయన స్వయముగ వశిష్థుని నద్దకు చదువుకొనుటకు 
వెళ్ళుచుండెనని చెప్పెమ.. ఇదిలోక మర్యాద అయిజన్నది. 


ఈ రోజులలో స్కూళ్ళలోము కాలేజీలలోను డబ్బు సంపాదించుటకు 
విద్య నేర్చబడుచున్నది. కాని ఆథ్యాత్మిక విద్య ఎవ్వరు చెప్పుటలేదు. 
జ్ఞానమును ఏవిధంగా ఉపయోగించనలయును? నిజమైన విద్య ఏదనగా 
జీవువికి జన్మ-మరణముల నుండి ముక్తి నిచ్చునదే. ఈరోజులలో 
పెద్ద పెద్ద విద్యావంతులు, పగలంతా డబ్బు సంపాదనలో నిమగ్నమై, 
రాత్రులు కామాంధులగుచున్నారు. విద్యను జన్మ  మరణములను 
త్రాసునుండి విడివడుటకు ఉపయోగించుకొనవలెను. విద్యార్హి అవస్టలో 
నిగ్రహము చాల అవసరము. పూర్వకాలనుందు రాజకునూరులు కూడ 
గురుకులములందు ఉంటూ సాధారణ జీనవము గడిపెడీవారు. గురువు 
యొక్క శీలము, సంస్కారము, విద్యార్దులకు కల్గును, విలాస జీవితము 
గడుపు ప్రొఫెసరు, శంకర భాష్యము చదివించినప్పుడు అర్హముండదు. 
ఉపయోగముండడు, 


భారతదేశంలో బ్రహ్మచర్య ఆశ్రమము ఉండెను, అవ్వడు భారత 
దేశము దివ్యముగ నుండెను. ఈ పట్టణములలో నేర్చుకొనుట అను 
దుర్గుణము వచ్చినప్పటి నుండి, భారత దేశ సరిస్టితి చెడినది. ప్రజల 
జీవితము. కలుషిత మయ్యెను. 


రాముడు పూర్తి నిగ్రహమును పాటించెను.. రాముడు జీవితంలో 
వైరాగ్యమును ఆచరించెను. ఈ జగతిలో కన్చించు చున్నదంతా అని 
త్యము. రామునికి వైరాగ్యము. కల్లినవ్పుడు తినుట, త్రాగుట, ఆడుట 
మంచిదనిపించెడిది కాదు. దశరథునకు దుఃఖముకల్లి మీరు రామునికి 
కొంచెము నచ్చచెప్పండి అని వశిష్థుని కోరెను ఆ సమయంలో విశ్వా 
మిత్ర బుషి అచ్చటికి వచ్చెను. 


82. రాముని ఇన్వమని కోరుట :- 


శంకరుడు పార్వతికీ ఈ రానూాయణ కధవినిపించెను. విశ్వామిత్ర 
బుషి గొప్ప తపః సంపన్నుడు. పరమాత్మ రాముని రూపంలో, 
అయోధ్య యందు వెలసి యున్నాడని విని ఆయన దర్శనార్ధం వచ్చెను. 
విశ్వామిత్రుడు బ్రహ్మబుషులలో గణించబడినవాడు. సాధారణంగా చనిపో 
యిన తరువాతనే జాతి నూరునని నియనుము, కొని విశ్వామిత్రుడు 
త్నత్రియుడయినప్పటికి బ్రహ్మబుషి కాగలిగెను. 


వశిష్ట మరియు విశ్వామిత్రుల కథను, వాల్మీకి రామాయణంలో బాగా 
వర్షించెను. కుశ వంశములో గాధి రొజు కలడు. ఆయన కుమారుడు విశ్వా 
మిత్రుడు. ఒకసారి ఆయన వళిష్ణని ఆశ్రమమునకు వెళ్ళిన. అచ్చట 
కానుథేనువును చూచ్చి, విశ్వామిత్రుడు, ఆ కామథీనువును పొందుటకు 
తపస్సు చేయుట ప్రారంభించెను. అప్పుడు మహాదేవుడు ప్రత్యక్షమై వర 
ముఠనిచ్చెను. 

ఈ వరములతో వశిష్థుని ఆశ్రమమునకు వచ్చెను. అయినప్పటికి 
ఆయనకు కామథేమువు లభించలేదు. అవ్వుణాయన, మరల “ఉగ్రతపస్సు” 
చేసి నశిమ్థని వలె బ్రహ్మ తేజప్పు పొందవలెనని నిర్ణయించుకొనెను. ఆ 


63 


విధముగ కఠినమైన తపస్సు. చేసి శక్తులు సంపాదించెను. బ్రహ్మదేవుడు 
ఆయనతో మేము నీవు బ్రహ్మబుషివని ఒప్పుకొనుచున్నామని చెప్పెను. 
కాని విశ్వామిత్రునకు ఇంతటితో సంతోషము కలుగలేదు. ఆయనప్పుడు, 
వశిష్ణుడు నన్ను “బ్రహ్మర్షి' గా ఒప్పుకొన్నప్పుడు మొత్రమే నేను అంగీకరిం 
తునని చెప్పెను. ఆయన వశిష్టుని ఆశ్రమమునకు వచ్చినప్పుడు వశిష్టుడు 
ఆయనపత్నితో సత్సంగము చేయుచుండెను. ఆ సమయంలో వశిష్టుడు 
విశ్వామిత్రుని యొక్క “బ్రహ్మతేజస్సు' అతి నిర్మలమని చెప్పెను. ఇది 
విని విశ్వామిత్రుడు ప్రసన్నుడయ్యెను. 

విశ్వామిత్రుడు ఆయనను చాల ఇబ్బంది పెట్టను. అయినప్పటికి, 
వశిష్ణుని మనస్సులో, విశ్వామిత్రునకు వ్యతిశేకముగ ఏమీ చెప్పవలసినది 
లేకుండెను. ఆయనకు విరోధములేదు. విశ్వామిత్రుడు, వశిష్ణుని పాదము 
లపై బడెను. వశిష్టుడు (పేమతో ఆయనను కౌగిలించుకొని “బ్రహ్మర్తి” 
అని పిలిచెను. ఇద్దజికి "స్నేహము యేర్చడిన తరువాత, చిశ్వామిత్రుడు 
జనకప్పురికి దగ్గణలో “సిద్దార' ఆశ్రమంలో ఉండసాగెను. అనేక యజ్ఞ 
ములు చేయుచుండెను. కాని *“మౌరీచి, సుబాహిీ లను రాక్షసులు, 
ఆయన చేయు యజ్ఞములకు, విఘ్నములు కలిగించు చుండిరి. అప్పు 
డాయన అయోధ్య వెళ్ళి రామదర్శనం చేసికొని యజ్ఞ _ కక్షణకు 
రాముని తీసికొని వచ్చుటకు, నిక్షయించు కొనెను. సత్కర్మ భగవంతుని 
దర్శనం లేకుండ సఫలము కొడు. ప్రభువును స్మరించకుండ హృదయము 
పరిశుద్డ్దము. కాదు. 


విశ్వామిత్రుడు సమక్టుడు కొని రాముని సహాయముతో రాక్షసులను 
ఓడించవలయునని కోరుకొనెను. ఈ నెపముతో రాముని యొక్క శౌర్యము 
లోకమునకు చూపవలెనని కోరుకొనెను. ఇందుకొరకే అయోధ్యకు వచ్చి 
సరయూనదిలో స్నానము చేసెను. ఆ నది చాల దివ్యమైనది. అది 
మహాపురుషులకు ఇష్టమైన పవిత్రనది. తిర్తములలో స్నానము చేయున 
ప్పుడు సబ్బురాసుకొని స్నానము చేయరాదు. పుక్కిరించి ఊయరాదు. 
బట్టలు ఉతకరాదు. తిక్పస్నానములో శరీరమునకు గాక మనస్సుకున్న 
మురికిని శుభ్రపరచవలయును. కొంతమంది గంగ్క నర్మదా స్నానమునకు 


అ ప! 


వెళ్లుదురు.. చాలా చల్లగా నున్నదని లేక జబ్బు పడతామని స్నానం 
విడచి ప్రోక్షణ చేయ తలంతురు. పుణ్యశ్షేత్రములలో ఉపవాసమున్న 
సాత్విక భావములు కల్లును. తీర్పస్నానముల నెపముతో సరదాగా తిరిగి 
వద్దామని వెళ్ళకూడదు. అక్కడ పాపము చేయరాదు. అచ్చట కోపము 
మరియు పరదూషణ చేయరాదు. తీర్హ స్నానము పాపములను పోగొ 
ట్టుకొనుటకు ఏర్పాటు చేయబడినది. తీర్హములకు వెళ్ళి కామము, 
క్రోధము మొదలగు వికారములను విడువుము. తిర్పములలో బ్రహ్మ చర్య 
మును పొటించుచు సత్సంగము చేయుము. సాధువు వలె నిగ్రహముతో 
నుండుము, అయోధ్య వైరాగ్యమునక్కు యమున భక్తికి వ్రజ (ప్రేమకు, 
గంగ జ్ఞానమునకు మరియు నర్మడ తపస్సునకు పేరెన్నిక గల భూములు, 
భక్తి భావముతో వీటిని పూజించుము. భయము కల్గిన చోట తాబేలు, 
తన అవయవములను దాచుకొనును. ఈ విధముగ ఇంద్రియముల పై 
నిగ్రహము కల్షియుండుము. ఇంద్రియముల విషయము భయంకరముగా 
నుండును. ఇంద్రియములను వశములో నుంచుకొనుము. అప్పుడే బుద్ధి 
స్టెరముగా నుండును. 


సర నదిలో స్నానము చేసి విశ్వామిత్రుడు రాజు కొలువుకు 
వెళ్ళెను. ఆయన రావటము చూసి డశరథుడు లేచి నిలబడెను. మీ 
ప్రాంగణములోనికి సాధువుకాన్సి మహాపురుషుడుకాని లేక బ్రాహ్మణుడు 
కొని వచ్చిన లేచి ఆయనకు స్వాగతమివ్వండి. కొంతమంది దొనము 
ఇచ్చుదురు.. కాని అహంకారముతో యిచ్చిన దానము _ భగవంతునికి 
మంచిదనిపించదు. ఉత్తములైన బ్రాహ్మణులకు, భక్తి ప్రపత్తులతో మనః 
పూర్వకముగ దానము చేయవలయును. దశరథుడు విశ్వామిత్రునితో మీ 
రాకతో “మేము ధన్యులమైతిమి, మా యిల్లు పవిత్రమైనదోొ అని 
చెప్పెను. సాధువులు కాని మహాపురుషులు కాని వచ్చిన యిల్లు వైకుం 
శముగా మారును. దశరథుడు నేను మీకు ఏమి సేవ చేయగలనని 
అడిగెను. అప్హుడు విశ్వామిత్రుడు, “నా యజ్ఞమునకు రాక్షసులు 
విఘ్నము కల్లించుచున్నారు. మీరు రామువి నా వెంట పంపండి. ఆయన 
యజ్ఞమును డక్షించును. నా యడ్జం గొప్పది కాగలదు. ఈ యజ్ఞము 


నెరవేరుట వలన , లోకమునకు శుభము. కలుగుము. రాముని కీర్తి దశ 
దిశల వ్యాపించును” అని చెప్పెను, 


విశ్వామిత్రుడు రాముని అడగగానే దశరథుడు పూర్తిగ శక్తి హీను 
డయ్యెను. గురుదేవా! “నా రాముని నా చూపు నుండి దూరము 
చేయకండి. వృద్దాప్యంలో మీ దీవెనల వల్ల నలుగురు కుమారులు కలిగిరి. 
నలుగురిలోను నాక్కు రాముడన్న ప్రాణము కన్న ఎక్కువ ట్రీతి. ప్రపంచ 
చరిత్రలో రాముని వంటి కునవూరుడు జన్మించ లేదు), అతడు రెండు 
సార్గు నాకు నమస్కరించును. పూర్తిగా నిష్కపటి. ముగ్గురు తల్లులకు 
"సేవచేయును. తమ్ములను బాగుగా (ప్రేమించును. కళ్ళు పైకెత్తి ఏ స్త్రీని 
చూడడు. నిగ్రహము కల సజీవ ప్రతిను. గురువర్యా! నీరు లేకుండ 
చేపయిన బ్రతక వచ్చునేమో కాని నేను మా రాముని చూడకుండ 
(బ్రతుకలేను. మీరు కోరిన రాజ్యం, ప్రొణం ఇవ్వగలను కాని రాముని 
ఇవ్వలేను. నా బ్రతుకు రామునిపై ఆధారపడి యున్నది. యజ్ఞమును 
రక్షించుటకు మీరు ఆజ్ఞ యిచ్చిన స్వయముగా నేను సేనతో వెడలి 
వచ్చెదనని* దశరథుడు పలు విధముల విశ్వామిత్రునితో పలికెను. 


అప్పుడు విశ్వామిత్రుడు, వశిష్ణునితో మీరు రాజునకు అర్హమగునట్టుగ 
చెప్పండనెను. దశరథుడు (ప్రతి విషయములోను వశిష్టుని సలహా తీసికొని 
ఆయన యాజ్ఞ ప్రకారమే చేయును. వశిష్టుడు దశరథుని ఏకాంత 
ముగ తీసికొని వెళ్ళి “విశ్వామిత్రునకు లేదని చెప్పటం మంచిది కాదని 
చెప్పెను. రాముని జన్మ నక్షత్రం చూచినట్టయిన నాకు ఈ సంవత్సరం, 
వివాహయోగమున్నదనిపీంచుచున్నది. విశ్వామిత్రుడు రాముని వివాహము 
జరిపించుటకు వచ్చెను. మీరు ఆయన వెంట రాముని పంపండి" 
అన్ని సంతోషముగాను, శుభముగాను జరుగునని నచ్చచెప్పెను. 


దశరథ మహారాజు రాముని వివాహము జరుగునక్సెతే రేపెందుకు? 
ఈ, రోజే పంపుటకు నేను ఒప్పుకొనుచున్నాననెను. దశరథుడు విశ్వా 
మిత్రునితో, మీరు మా రాముని మీ అభీష్ట ప్రకారము తీసికొని 
వెళ్ళండని చెప్పెను, | 


తిన. రాముని యొక్క వైరాగ్యము :- 

విశ్వామిత్రుడు కోరిన మీదట రామునికి వశిమ్థుడు దిన్య ఉపదేశము 
చేసెను. దీనివి మహాత్ములు *యోగవాపిన్ళ అవి చెప్పిరి. యోగ వాపిన 
చదువవలయును.. దావి మొదటి శ్రకరణము వైరాగ్యం గురించి చెన్పు 
చున్నది. అది ముఖ్యంగా చదున తగినది. ఐహిక సుఖములు తుచ్చమని 
భావించినప్పుడే భక్తి ప్రాప్తించును. 


విశ్వామిత్రుని ఆజ్ఞ వై దశరథుడు రాముని కొలువుకు సిలివించెను. 
రాముడు తండ్రితో వైరాగ్యమును గురించి చెన్నైను... మనస్సును 
వశములో నుంచుకొనుట చాల కష్టము. ఇంద్రియములకు దాసులు 
కారాదు. ఇంద్రియములను వశములో మంచుకొనవలయును. ఇంద్రియ 
ములతో సంఘర్హణ పడమని జ్ఞానమార్గము చెప్పుచున్నది. భక్తి మార్గము, 
ఇంద్రియములను (ప్రభు నూర్గమునకు మరల్ఫుమని చెప్పుచున్నది. భక్తి 
మార్గము అనందము నిచ్చును. అది ఆచరించుటకు సులభము కూడ 
అయి. ఉన్నది, మనస్సు అనే శత్రువును జయించుటకు శమ దమ 
మొదలగు వానిని సాధన చేయుట చాల అవసరము. మనస్సుకు ఏ 
ఆకారములేదు. మనస్సు భక్తిలో లీనమైనప్పుడే ముక్తి లభించును. 


కోర్కెచాల భయంకరమైనది. అది నునుమ్యుని భయబ్రాంతుని 
చేయును. కోరిక ఎప్పుడు తృప్తి చెందదు. నునుష్యుడు వృద్దుడై నప్పటికి 
తృ మాత్రము నిత్య యవ్వనముగ నుండును. భోగములనుభవించుట 
వలన శాంతి లభించదు. భోగానక్తి కలిగిన వారి శరీరము ఆరోగ్యముగ 
నుండదు. ధనాసక్తి కలిగిన వారి మనస్సు అశాంతి నురియు వ్రలోభము 
అతో నిండి యుండును. మానన శరీరము శ్షణభంగురము, అనిత్యము. 
పశుషక్ష్యాదులు కూడ జీవించుచున్నని. కాని మనస్సును స్వాధీనములో 
నుంచుకొన్న వారి జీవితము ్రశాంతిమయమగును. మానవ జీవిత 
మును పొందిన పీన్ముట భక్తి సొధన చేయువారు జన్మమరణ చ[్రము 
నుండి విముక్తులగుదురు. వారి జీవితము సఫలనుగును. 


కాలము సమీపించినవుడు, దాని పట్టు నుండి ఎవరు విడిపించలేరు. 


క07 


భగవంతుని దర్శనము పొందినవారు మాత్రమే కాలపు పట్టు నుండి విడి 

పించుకొనగలరు.. ఒకసారి శంకరుని ఎవరో భక్తులు, మహారాజా! మీరు 
రం పై బూడిద ఎందుకు చ అడిగిరి, అప్పుడు 
కుకు ఏదో ఒక రోజున ఈ శరీరం భస్మం అవ్వవలసినడే కదా అని 
జవాబు చెప్పెను, 


సై 


ఈ శరీరము వాసనలకు కేంద్రము, వాసనలయొక్క తోడ్పాటుతో 
ఇది చెడును. వాసనల క్షయం బ్రహ్మ జ్ఞానం వలన కలుగును. యవ్వన 
దశలో మనుష్యుని యొక్క శరీరము మీద ఛాతి మీడ కామము 
ఆక్రమించి కూర్చొని యుండును. యవ్వనంలో మోహము. చెరచును. 
పవిత్రమైన బుద్దిశాలురు కూడ యవ్వనంలో అపవిత్రులగుదురు. యవ్వ 
నంలో మనుష్యులు మర్యాదను పాటించరు. ఇందు వలన _ అశాంతి 
పెరుగును. పురుషునకు స్త్రీ శరీరంపైన, స్త్రీకి పురుషుని శరీరంపైన 
ఆసక్తి కలుగును. ఈ కామముపై గల తిరని కోరె మోహమును 
"పెంచును. చివరకు మనుజుని నరకములోనికి నెట్టును. కామము 
వెనుక మృత్యువు ఉన్నది. ఈ శరీరమునకు దహనసంస్కారములు 
జరుగును. లేక నక్కలు తినును. భోగము సుఖ నాశనము చేయును. 
నిజ జమైన శాంతి సా సుఖమును త్యాగం చేయుట వలన లిధిలనునా! 


బాల్యము ఆటపొటలలో గడచిపోవును. యవ్వనం ఐహిక సుఖము 
అలో గడచిపోవును. వృద్దాప్యంలో అవయవముల శక్తి తగ్గును. కోరిక 
ెరిగ్సీ మనస్సు మరియు. జిహ్యా ఉత్సాహము పొందును. తిన్నది 
అరగదు. అయినప్పటికి పదే పదే తినవలయునని కో రక కలుగును. ట్‌ 
ధంగా ఈ శరీరం శిధిలమైనప్పటిక్కి భోగేచ్ళ్చ చావదు. వీని ఆకలి 
నుండి తప్పెంచు కొనుటకు భగవత్‌ భావముతో భక్తి మరియు సేవ 
చేయవలెను, 


కాలము. ఎవ్వరిని విడువదు. చదువు కొన్న లేక చదువు కొనక 
పోయినా అందటు చావవలసినదే! కాలమునకు ఎవరిపైన దయ ఉండదు. 
జీనితము త్షణభంగురము. ఇంద్రియముల ఖోగము వలన రోగము 


108 


వచ్చును. మరియు రోగము వలన మరణము సంభవించును. మనస్సు 
అహంకారములో  ఇరుకుకొన్నది. అహాంకారము రోగము. అది. ఆత్మ 
స్వరూపమును మురచును. 


మనుష్యుని అయుష్ను 100 సం. కూడ ఉండదు. దానిలో సగ 
భాగం నిద్రలో గడచిపోవును. నాల్గవ భాగము బాల్యము మరియు 
వృద్దాప్యంలో గడచిపోవును. మిగిలినది యవ్వనములో. భోగము. లనుభ 
వించుటలో గడచిపోవును. జీవితముంత నున దృష్టిని కేంద్రీకరించినా 
శరీరము మన వెంటరాదు కనుక ఈ ప్రాపంచిక సంబంధము లన్నియు 
అసత్యములు. ఈమె నా భార్య, ఈయన నా భర్త, ఇది నా సంపద, 
ఇది. నాయిట్ట, ఈ విధముగ ఇది నాదినాది అని బంధము పెంచు 
కొనుటలోనే, జీవితము వృథాగా గడచిపోవుచున్నది. చివరికి మృత్యువు 
తిసికొని పోవుచున్నది. జీవితంలో పాపము చేయునపుడు మనుష్యుడు 
దేనికి భయపడడు. పాపఫకితమును అనుభవించవలసి వచ్చినప్పుడు 
మొత్రము మనుష్యుడు కంగారు పడును. జీవుడు ఈశ్వరుని అంశము 
కాని సంసారములో చిక్కు కొనెను. దీనికి కారణం అతడు భగవంతుని 
మరచుటటొే. 


ఒక్క శ్షణంలో మనుష్యునకు సంపడ లభించును. వేరొక క్షణంలో 
ఆపద సంభవించును. సంపారములోని ప్రతి వస్తువు మార్చు చినా 
శము. చెందుట వలన పరిపూర్షత నొందవు. జీవుడు పరమాత్మలో 
ఐక్యమయినప్తాడు. జీవితము ధన్యవగును. మన బుద్ది తత్వమును 
నిర్ణయించలేదు. ఈ ప్రపంచములోనికి వచ్చిన తరువాత వ్యవహారములు 
చేయవలసెయే యుండును. అ వ్యవహారములలో ఎన్నో ఆటంకములు, 
చిక్కులు ఎడురగును. వేదాంతములో సాధన చతుష్ట్రయమునకు చాల 
ప్రాధాన్యత కలడు. వివేకము, వైరాగ్యము, అష్ట సంపత్తి, మోక్షము 
ఈనాళ్ళింటిని సాధన చతుష్ట్రయమని _ చెప్పుదురు. 


విశ్వామిత్రుడు రామునితో, నీబుద్ది నిర్మలము మరియు చిశాల మైనది. 
దానిని స్టైరముగ నుంచుటవసరము అని చెప్పెను. తరువాత విశ్వామి 


10 


'త్రుడు రామునికి శుకదేవుని కథ వినిపించెను. శుకదేవునకు సంసారము 
పై వైరాగ్యము కళ్లెను. అప్పటికి అతని బుద్ది స్టిరముగా మండలేదు. 
అప్పుడు వ్యాసుడు శుకునకు ఉనదేశము చేపెమ. శుకదేవుడు బ్రహ్మజ్ఞాని 
అయ్యెను. 


ఇంటిలోని పిల్లవాడు డొక్రరయిన ఇంటిలోని వారందఖ్సు అతనిపై 
అసక్తి అంతగా చూనరు. ఈ కారణముగా శుకదేవువి వ్యాసుడు మిథి 
అలో నున్న జనకువి నద్దకు పంపెను. జనకుడు ఆయనన వరక్షించెను. 
వీడు రోజుల వరకు శుకదేవుడు ద్వారము బయట నిలబడి యుండవన 
అపివచ్చెను. అప్పుడు శుకదేవుడు జనకుని పరీక్షలో కృతార్చుడయ్యెను. 
తరువాత జనకుడు శుకదేవువి నీ కోరిక ఏనుని అడిగెను. 

శుకదేవుడు *ఈసంపారము నునమ్సు నుండి జనించుచున్నది. మనస్సు 
వశించిన ముక్తి కలుగుము. మీ మాటలలో వాకు నమ్మకము కలదు. 
మీరు వాకు ఉపదేశము చేపిన నామనస్సు స్థిరముగా నుండును”. అని 
చెప్పెను. “ఇంత కన్న ఎక్కువగ  తెరిసికొనవలసినదిలేదు. తెలిసికొన 
వలసినది నీవు తెలిసికొన్నావు. నీవు వ్వ్యయంగావే ఆత్మ జ్ఞావివొ, అవి 
జనకుడు చెప్పెను. 

“అంతట నిండినటువంటి అఖండ చై తవ్యవంత మైన అత్మయోగమే 
దానిశక్తి ఆత్మ తప్ప మరొకటి లేదు. వంకల్పము వలన అత్మ 
బందీ అగుచున్నది. సంకల్చరహితమైనవ్పుడు ఆత్మ ముక్తివి పొందుచు 
న్నది. నీకు లభించినటువంటి సంపూర్షత మీతండ్రి గారికి కూడ లభించ 
లేదని” జనకుడు, శుకదేవునితో చెప్పెను. 


శుకదేవుడు జనకుని వద్ద నుండి వెళ్ళుటకు అమజ్జ కోరెను. శుక 
దేవుడు గురుదక్షిణ యిచ్చుటకు సిద్ధముయ్యెను. జనకుడు జీవన్ముక్తుడు. 
నాకు గురుదక్షిణ ఏమీ అవసరము లేదని చెప్పెను. అయినప్పటికి నీకు 
యివ్వవలెనన్న ఏదో ఒక నిరుపయోగమయిన వస్తువును, నీకు తోచినది 
యివ్వమనెను. 


110 


శుకుడు చాలసేవు ఆలోచించెను. చివరకు ముట్టిని నిరుసయోగముగ 
తలచి ఇవ్వదొడంగెను. అప్పుడు మట్టి నుండి వేను అన్నం ఉత్పత్తి 
చేస్తున్నాను. నేను నిరువయోగము కాదు అను ధ్వని వచ్చెను ఆతను 
మరల ఆలోచించసొగెను.. కొంచెము సేవు అయిన తరువాత రాయి 
తీసెను కాని దాని నుండి కూడ నేను నిరువయోగముకాదని బోధ 
చేయబడెను. అప్పుడు శుకదేవుడు ఆలోచించి ఈ దేహముపై అధినూ 
నము నిజముగా నిరుపయోగ మైనదని గ్రహించెను. అతడు నిజదేహమునే 
జనకునకు గురుదక్షిణగ నమర్చించెను. అప్పుడు జనకుడు, శుకునితో, నీవి 
పుడు కృతార్జుడ వై తినని చెప్పెను. జీవుడు ఎప్పుడు ఆత్మ దేహమునకు 
భిన్నమని భావించునో లేక గ్రహించునో, అప్పుడు జీవుడు శివుడగును. 

విశ్వామిత్రుడు రామునక్సు శుకుని యొక్క ఈ కథ వినిపించెను. 
తరువాత వశిష్ణుని వద్ద నేర్చుకొనవలసిన దంతయు రాముడు బాల్యా 
వస్థ లోనే నేర్చుకొనెను. ఈతనికి సంపూర్మ వైరాగ్యము సిద్దించినది. 
అని విశ్వామిత్రుడు దశరథునకు చెప్పెను. ఇప్పుడు దశరథునకు ఆయన 
మనస్సు శాంతించునట్టుగ ఉపదేశం చేయండని విశ్వామిత్రుడు వసిష్ట 
నితో చెప్పెను. 
తిడ వశిష్ణుని యొక్క ఉపదేశము :- 


వశిష్టుడు రామునితో ఈ విధముగ చెప్పెను. “వాస్తవముగ నీవు 
దేనిని విడువదలచుకొన్నావు? ఒకవేళ భవనము విడచి అడవికి వెళ్ళిన 
చిన్న గుడిసె అవసరమగును. చిన్న గుడ్డ కట్టుకొనవలసి నచ్చిన చివరకు 
లంగూట కావలసి వచ్చును. భోజనము విడచిన కందమూలములు 
తినవలసి వచ్చును. అందు చేత మనస్సే బంధములోనికి దించును. 
మరియు మనస్సే ముక్తిని కలిగించును. మనస్సు ఎప్పుడైతే నిషయ 
వాసనలను. విడచి నిర్వికారము అగునో అప్పుడు మనుష్యుడు ముక్తి 
పొందవగును”. 


ప్రమిదలో త్రైలమున్నంత వరకు దీపము వెలుగును. తైలము అయి 
పోయినప్పుడు దీపము ఆరిపోవును. విషయవాసనల చింతనతో వే మనస్సు 


న! 


నివసించుచున్నది కనుక్క ఈ విషయ వాసనల చింతన విడిచి పెట్టిన 
మనస్సు శాంతించును.. స్వప్నంలో కన్చించు సంసారము అజ్ఞానము 
వలన కలుగును. పడక నుండి లేచిన తరువాత స్వప్నము యొక్క 
స్వరూపము. కన్పించదు. సుఖదుఃఖములు, అజ్ఞానము వలననే. కల్లుచు 
న్నవి. సుఖదుఃఖములు మనస్సు యొక్క ధర్మము. యుక్త వయస్సులో 
భార్య చనిపోయిన యెడల్క, వారు ఎక్కువ వీడ్చుచు దుఃఖించెదరు. 
కాని అయిదారు నెలల తరువాత రెండవ పెళ్ళి విషయం మౌట్టా 
డుదురు. మీరు స్త్రీ కొని పురుషుడు కాని కొడు. ఇది దేహధర్మము 
మౌత్రమే! ఆత్మ ఒక్కటి పరిపూర్ణము, ద్రష్ట అయి ఉన్నది. తన 
స్వరూపమును మర్చిపోదల్బిన, జ్ఞాని యైనవాడు, నేను ఈ శరీరము 
కొని ఇంద్రియములు కాని కాదు. శుద్ద వైతన్య ఆత్మనై ఉన్నాను, 
అని తలంచును. ఆయనలో అందణఖి మీద సమభావము కలుగును, 
అందుచేత క్రొత్త ప్రారబ్బమును తెచ్చిపెట్టుకొనడు. ప్రపంచముతో ' విరో 
ధము కాని (ప్రేమ కాని పెట్టుకొనవద్దు. ఎందుకనగా రాగద్వేషము వలన 
క్రొత్త ప్రారబ్దము కలుగును. జ్ఞాని ్రారబ్ధమును యోగముతో నశింప 
జేయును. ఈ విధంగా పనిచేస్తూ, నా మనస్సు చెడకూడదని తగినంత 
డాగ్రత్తగా నుండవలయును. ఈ సంసారము సంకల్చ్బము నుండి జనిం 
చును. శాంతి పొందుటకు సంసారము విడువ వలసిన వనిలేదు. కాని 
సంసారమును. గురించి ఆలోచించుట విడచిన మనస్సు శాంతించును. 


భగవంతుని స్వరూపంతో మనస్సులయమయినప్టుడే మనిషికి ముక్తి 
లభించును. బయట చేయు త్యాగము నిజమైనది కొదు. అది ఆడం 
బరము మౌొత్రమే! లోపల నుండి త్యాగము చేయక బయట మాత్రమే 
త్యాగం చేసి. లోఫల విషయ చింతన సలుపుచున్నచో అది తప్పు. మను 
ష్యుడు ధనము గురించి బాగా ఆలోచించును. కాని మనస్సు గురించి 
చేయడు. మీ మనస్సు చెడకుండ దాని గురించి జాగ్రత్త పడండి. 


మీరు అడవికి వెళ్ళినా సంసారము. వెంటవచ్చును. ఇల్లు బాధను 
కల్లించదు కొని ఇంటిపై ఆసక్తి ధను కల్గించును. ఇందుచేత మహా 


క్షం 


పురుషులు ఇంటిపై ఆసక్తిని త్యజింతురు. అందువలన ఎచ్చటికీ వెళ్ళిన 
వారి మనస్సుకు శాంతి లభించును. చాలమంది సన్యాసులై తలగుండు 
చేయించు కొందురు. కావి సంసారము నునస్సు నుండి విడివడదు. ఇలా 
గుండు చేయించు కొన్నంత మాత్రమున ఏమీ లాభము లేదు. మాటలు 
బ్రహ్మ జ్ఞాని నలె చెప్పుచు, ఆసక్తి డబ్బుపైన ఉన్నచో వారు నిజమైన 
జ్ఞానికారు. వశిష్టుడు జ్ఞానంతో పొటు, 7 భూమికలు తెల్పెను, 


శ్రే ప్రథమ. భూమిక పేరు “శుభకామని ఎవర్రైన బ్రహ్మ నివ్మకల 
గురువు లభించిన ఆయన శరణు పొంది, ఆత్మసాక్షాత్కారము 
పాందనలయుననెడి, ధృడమైన అభిలాష కలిగి యుండుటయే 
“శుభకామని. 

లై రెండన భూమిక పేరు “సత్‌ చింతని సద్గురువు యిచ్చినటువంటి 
ఉపదేశములను మరియు మోక్షమును చూపు, శాస్త్రములను 
తప్పక పఠించుటయే సత్‌ చింతన. 


8) మూడవ భూమిక పేరు “త్రికరణ శుద్ది” శ్రవణము మననము, 
నిధి ధ్యాసల ద్వారా విషయాసక్తి లేకుండ ఎవరికి ఉండునో, 
మరియు బుద్ది అంతర్ముఖమగునో వారికి త్రికరణ శుద్ది కల్లినదని 


చెప్పుదురు. 


శీ ముందు చెప్పిన 8 భూమికలు సాధారణ మనుష్యులకు మిగిలిన 
తీ జ్ఞానులకు ఈ మూడు భూమికలవరకు, సగుణ బ్రహ్మమును 
స్మరింపుము. మరియు ఈ మూడు భూమికలు సిద్ధించిన 
అజ్ఞానము. నశించును. నాల్గవ భూమిక సఖావత్తి జ్ఞానులలో 
శీవ భూమిక గల మనుష్యుడు బ్రహ్మ జ్ఞాని యగును. 

ర) అయిదవ భూమికను అనాసక్తి అందురు. హృదయంలో పరమా 
నందము మరియు నిత్యము బ్రహ్మాత్మ భావమును సాక్షాత్కిరిం 


చుకొనుచు, ఎవరు విస్మితులగు చుందురో, వారిని అనాసక్తులం 
దురు. అట్టి వారిలో అజ్ఞానము కొని కామము కాని బొత్తిగా 


క13 


6) ఆరవ భూమిక పదార్థ భావన :- పదార్హములపై దృఢమైన 
విరక్తి కల్లును. ఈ _ స్టితిని పదొర్థ భానన అందురు. దీనిలో 
దేహాభిమానము పోవును. చివరికి పీచ్చి వానివలె అగును. 


7) చివరి భూమిక తురీయావప్ట. ఆ మూడు అవస్థలు పొందినటు 
వంటి అవస్థను తుకీయొవస్త్ర అందురు. ఈ అవస్థలో పురు 
షుడు పరమేశ్వరుని ఆత్మరూపంలో అనుభవించును. వశిషుడు 
రామునితో “మీరు పరమాత్మ స్వరూపులు మీరు మహత్మ్యము 
చూపుటకు వచ్చినారు. జగత్తుకు శ్షేనుం చేకూర్చుటకు వచ్చి 
నారు. మీకు సర్వము తెలియును. మీ పవిత్ర నామముతో, 
ప్రాణి కోటి యొక్క మనస్సు పవిత్రమగునని” చెప్పెను. 


రాముడు అందరికి సద్గురువు. ఆచరణ ద్వారా ఉపదేశము చేయు 
వారు సద్గురువులు. రామాయణంలో రాముడు చాల తక్కువ మాట్లా 
డుననిి ఒక్కమాట మీదనే నిలబడునని చెప్పబడినది. రాముని యొక్క 
ఉపదేశము చేయదగినది ఆచరించుటకు అనువైనది. ఆయన యొక్క 
ప్రతి పని, జ్ఞానము మరియు భక్తి, అందటికి సమర్చించుట కొజుకే 
చేయబడినది. 


సాధారణ మనుష్యులు, వ్యవహారములు మరియు భక్తి వేరువేరని 
భావింతురు. కాని జ్ఞానులట్లు భావించరు. రాతి మీద వడుకొన్న 
తరువాత భగవంతుని పేరు జపము చేస్తూ నిద్రించకల్లిన మీ నిద్ర 
కూడ భక్తిమయమగును, భగవంతుని వెంట ఉంచుకొనుము. అనగా 
భగవంతుని బొమ్మ వెంటతీసికొని తిరుగుము. భగవంతుని గురించి తెలి 
సికొను చుండవలయును. మీరు అన్ని పనులు చేయండి. గృహస్టుడు 
కూడ పనులు చేయవలయును, సాధువులు కూడ పని చేయనలయును, 
కాని వారు పనిలో ఈశ్వరుని మరచిపోకుండ చూచుకొందురు. 


తండ్రి కొడుకుల సంబంధము నిజము కాదు కాని, జీవునికి 


కేషే4 


ఈశ్వరునికి గల సంబంధము విజమైనది. శరీరము ఉన్నంతవరకు వనములు 
చేయవలెను. నీళ్ళు తెచ్చుకొను స్త్రీలు బిందె నింపుకొని ఇంటికి వచ్చు 
నప్పుడు పరస్పరము ్రసంగించుకొందురు. కాని వారి ధ్యాన ఎప్పడు 
నీటి కుండ వైననే యుండును. ఈ విధంగా ననులు చేస్తున్న సమ 
యమున. భగవంతుని మరచి పోవుట పానము... వనులు ఏవిత్రముగ 
నున్నవుడే. భక్తి కల్లును. కళ్ళల్లో రాముని ఉంచుకొనిన మీ పనులు 
భక్తిమయమగును. ఎవరితో మొట్లాడుచున్నను, నునస్సులో భగవంతుని 
స్మరిస్తూ ఉండవలెను. భక్తిని విడచి ెట్టువారు నిజమైన వైష్ణవులు 
కారు. ముగించు భోగమునకు కాని భక్తికి కాదు. కథ వింటున్నప్పుడు, 
ఇన్వుడు. భోగములను విడిచి పెట్టనలయునని నిర్ణయించుకొనండి. మీ 
యొక్క _ ప్రతిని భక్తిమయమగునట్లు జీవితం గడనవలయును, ఈశ్వ 
రునిచే (ప్రేమించబడువారు చేయు ప్రతి వని పూజ అగును. వారికి 
అన్ని పనులు భక్తి మయమగును. 


తిక. సద్దురువు యొక్క మహిమను :- 


సద్గురువు కేవలము శబ్దములను మాత్రమే. ఉపదేశించడు. ఆయనకు 
వ్యవహార జ్ఞానము భక్తి కంటే ఎక్కువ. అందుచేత ఆయన భగవంతుని 
కంటె ఉత్తమునిగ గుర్తించబడివాడు. 


భగవంతుడు సంసార నృష్టివి తప్పని సరిగ చేసెను. జనుల మనస్సు 
వంపొరములో బంధింపబడి ఉండును. తత్వదృష్టీతో చూసిన, శరీరంలో 
కొంచెము కూడ అందము. లేదు. శరీరము నులమూత్రములతో నిండి, 
అసవిత్రము మరియు అశుద్దమునై యున్నది. నునుష్యుడు ఎక్కువగ 
భోగలాలసుడై ఉండునట్లుగ భగవంతుడు ఈ సంసొరమును నిర్మించెను. 


ప్రభువు సంపారమును ఇంత అందముగ సృష్టించ కున్నట్టయితే 
బహుశః అందజు భక్తులయ్యెడీవారు. (ప్రేమించుటకు ముందు శాంత 
ముగ ఆలోచించిన, సంసొరములో ఆనందము లేదు కాని పరమాత్మలో 
ఆనందము కలదు. సంపారము యొక్క ఆనందము మనస్సు యొక్క 
సృష్టి. భగవంతుడు జీవునకు సంసారమే ఆనందముగ నుండునట్లు, 


క్రేశర్‌ 


మాయచూవు. విధముగ ఏర్పాటు చేసెను... నిజముగా ఒక్క పర 
'మేశ్వరాడే. సుందరుడు. లోకములో ప్రముఖ దేవుళ్ళుగా చెప్పబడువారు 
బ్రహ్మా, విస్ణుు మహేశ్వరులు. బ్రహ్మ సృష్టి చేయును. విష్ణు భగవానుడు 
రక్షించును. మరియు శివుడు సంహరించును. గురుశిష్యుల అనుబంధము 
తండ్రి కొడుకుల అనుబంధముకన్న (శ్రేష్టమైనది. ఎవరి శిరస్సుపై సద్గు 
రువు యొక్క దీవెనల నిచ్చు చేయి ఉండదో వారి జీవితం సఫలంకాదు. 
సంపద అందరికి ప్రారబ్దము ననుసరించి లభించును. దీనికై ప్రయత్నం 
అనవసరం. కాని పరమాత్మను పొందుటకు ప్రయత్నం చేయవలయును. 
ఏదైతే. ప్రారబ్దం వలన లభించునో దానికై అందలు ప్రయత్నింతురు 
కొని పరమాత్మను పొందుటకు ఎవరూ ప్రయత్నించరు. 


మనుష్యులు లోకమునకు చూప్పుటకు కొంచెము భక్తి ఉన్నట్టుగ నటిం 
చుచున్నారు. పూజలో కూర్చొని ఉండగా, పోష్టు బంట్రోతు 200 రూ. 
మనిఆర్షరు వచ్చెనని వార్తతెచ్చెన్సా భగవంతుని సేవ విడచి డబ్బుపై కల 
వ్యామోహముతో లేచి పోవును. ఇటువంటి భక్తిశ్రద్దలు కృత్రిమమైనవి 
మొత్రమే! 


కొందరు లోకుల ప్రశంస కొఆకు కొంచెము దానము చేయుదురు. 
వారిక్సి ప్రభు దియోగము వలన దుఃఖము కలుగదు. ఒంటరిగా 
నున్నపుడు, భగవంతునిపై విరహంతో దుఃఖించిన అప్పుడు భగవంతుని 
దర్శనమగును. భగవంతుని కొజకు విలపించిన పాపము దహించును. 
శాంతము. లభించును మరియు పరమాత్మ _ దర్శనమగును. మనిషని 
సద్గురువు ఈ త్రోవన తిసికొని వెళ్ళినచో వారికి క్రొత్త జన్మ లభిం 
చును. తండ్రి కుమారునిపై (ప్రేమ చూపును కొని వృద్దాప్యంలో నన్ను 
చూచునని అపేక్ష ఉంచుకొనును. సద్గురువు యొక్క (ప్రేమ పవిత్రముగ 
నుండును. ఆయనకు శిష్యునిపై గాని మరి ఇతరులపై గాని ఎటువంటి 
అపేక్ష ఉండదు. భగవంతుని దర్శనం కల్గిన వారికి నిజమైన శాంతి 
లభించును. దుఃఖించి నందు వలన శాంతి లభించదు. శాంతి ఒక్క 
దానిని గురించి చింతించిన ఏమీ లొభముండేదు. శాంతి కొజుకు సాధన 
చేయవలయును. 


116 


సద్గురువునక్కు శిష్యుడు తనకు వీదో ఇవ్వవలెనని కోర్కె ఎప్పుడూ 
ఉండదు. పుత్రుని గురించి తండ్రి జీవితాంతం డబ్బు సమకూర్చును. 
కాని నిజమైన సద్దురువుకు ఆ కోర్కె ఉండదు కనుక తండ్రి కుమా 
కుల సంబంధము కన్న గురుశిష్యుల సంబంధము అతి దివ్యమైనది. 
సంసారులకు రాత్రి సన్యాసులకు పగలగును, అందణు నిద్రించుచున్న 
వుడు మహాపురుషులు మేల్కొందురు. ఒక పర్యాయము గురుశిష్యులు 
అడవిలో నిద్రించు చుండిరి. గురువు తన అలవాటు ప్రకారం త్వరగా 
లేచెను. మరియు ధ్యానంలో కూర్చొనుటకు తయారగుచుండిరి. అప్ప 
డక పాము శిష్యుని వద్దకు వెళ్ళుచుండెను. గురువు పామును ఎక్కుడికి 
వెళ్ళుచున్నావని అడిగెను. పాము మీ శిష్యుడు నాపూర్వ జన్మశతృవని 
చెప్పెను. నేను అతనిని కరచెదను, అతను చనిపోవును. వెయ్యి మంది 
కూర్చున్నప్పటికి పాము, ఎవవైతే పూర్చజన్మలో తనతో శతృత్వము 
కళ్ళి ఉండుర్నో వారిని కరచును. ఇది విధి నిక్షయము, 


గురువు పాముతో, సోదరా! నా శిష్యుని బదులు నేను నిన్ను 
క్షమించమని కోరుచున్నాను. వాడిని కరవవద్దు కరవ వలసి వచ్చినట్టతే 
నన్ను కరువవచ్చు. అదే. కుమారుని పాము కరచుటకు వచ్చిన తండ్రి 
టా కౌంచనముయిన చెప్పగలడా! అందుచేతనే గురువు తండ్రి కంకి 
పృవాడు.. సద్దురువు శిష్యుని జీవితమును బాగుచేయును. మరియు 
ష వ. మరణముల త్రాసు నుండి తప్పేంచును. సద్గురువు గొప్ప 
)లొచ్మం 


ని ని 2! ఖీ 
ఖల 


శ్రీ రాముడు సద్దురువు. ఈశ్వరుడు ఒకే చోట ఉండే వస్తు 
వుకాడు. ఎవరికైతే అన్నిచోట్ల పరమాత్మ అనుభవము కల్గునో, వారు 
ఇతరులలో. ప్రభువును దర్శించగలుగుదురు.. గురువు లేకుండ ఉండకూ 
డదు. ప్రపంచములోగల  మహాపురుషులందటిక్తి సద్గురువుల ద్వారానే 
పరమాత్మ దర్శనం అగుచు. వచ్చెను. 


గురు కృప వలననే మనస్సు ఏవిత్రమగును. మనస్సులో శెండు రక 
ముల మురికి యుండును. అవి ష్టూలము మరియు సూక్ష్మము. సొధన 


క్ష? 


చేయుట వలన స్టూలనంబంధమైన మురికి తొలగింపబడును.. గురుకృన 
లేకుండ సూశ్ష్మమైన మురికి పోదు. 


గురువు కరుణించిన మనస్సు వవిత్రమగును. గురుకృవవలనవే మనస్సు 
మరియు బుద్ది యొక్క సూక్ష్మ వాననలు నశించును. సంవద యిచ్చి సుఖ 
పెస్టేవారు నిజమైన గురువులు కారు. కొంతనుంది గురుముహారాజును 
లాటరీలో బహునుతి రావలెనని _ ప్రార్హింతురు. ఒక పోదరుడు నన్ను 
కూడ ఒక సంఖ్య చెప్పవలసినదన్సి లాటరీలో లాభము చేకూరిన కొంత 
భాగము దానమిచ్చెదనని అడుగుటకు వచ్చెను. కొని నిజమైన మహా 
త్ములు సంపదక్షై కాని లేక్ష సంతానముకై గాని, ఆశీర్వదించరు. సంతతి 
నిచ్చి సుఖముగా నుంచుట మహాత్ముల వని కాదు. ఎనరి మంత్రము 
పొందిన తరువాత నీమనస్సులో ్రభువుపై (ప్రేమ కల్గునో అప్పుడతడు 
నిజమైన గురువని భావించవలయును. గురువు శిష్యుని స్వభావమును, 
మనస్సును కూడ బాగుపరచును. పాపము నుండి విడిపించును. వికా 
రము మరియు వాసనలను నశింపజేయును. మహాత్ములు మౌనముగ 
నుండి కూడ ఉపదేశములు చేయుదురు. ఆయన పనులు జనుల మన 
స్సులో జ్ఞానమును మరియు భక్తిని మేల్కొల్చుచుండును. 


ఈ విధముగ రాముని వ్రతివని ఉపదేశమయముగా నుండెను. రాముడు 
ఏది చెప్పుచుండెనో అదియేచేసి చూ పెట్టుచుండెను. రాముని యొక్క ప్రతి 
పని ప్రజల (శ్రేయస్సుకై యుండెను. ఆయన భగవత్‌ స్వరూపము. 
దేవుని అవతారము. శాస్త్రీయ తత్వమునకు అనుకూల రూపము 
అయి ఉన్నాడు. కాబట్టి మీరు రాముని హృదయంతో మీ హృదయం 
కలపండి. ఇది ఆయనకు చక్కని సేవ్య సరిఅయిన భక్తి అయి ఉన్నది, 


రాముడు తండ్రి గారిని మీరు అనుమతి ఇవ్వండని అడిగెను. దశర 
థునకు చాల సంతోషము కలిగెను. అప్పుడు దశరథుడు విశ్వామిత్రుని 
యజ్ఞం రక్షించుటకు వెళ్ళెదరా అని అడిగెను. రాముడు, మీ ఆజ్ఞ 
ప్రకారము చేసెదమని చెప్పెను. అమ్మగారి అనునుతి కూడ తీసికొని 
వచ్చెదనవెను, రాముడు కౌసల్యకు నమస్కరించుటకు వెళ్ళెను. అప్పుడు 


118 


లక్ష్మణుడు నాన్నగారు మాకు విశ్వామి(త్రుని యజ్ఞమును రక్షించుటకు, 
వారి వెంట వెళ్ళుటకు అనుమతి ఇచ్చెనని చెప్పెను. ఇప్పుడు మేము 
మీ యొక్క ఆశీర్వాదమును పొందుటకు వచ్చినాము. కౌసల్య, ఇద్దలు 
బాలురు ఇప్పుడు యవ్వనదశలోకి వస్తున్నారు. కాబట్టి వీరికి తపన్ఫం 
పన్నులయిన మహాత్ములతో సత్సంగము కలిగిన వీరికి శుభము కల్లును 
మరియు సుఖముగా నుందురని తలంచెను. 


వృద్దాప్యంలో చాల మందికి బుద్ది వచ్చును కాని అవ్పటికి శరీరము 
దుర్చలమగును.. శక్తి లేకుండ పోవును. అన్సుడు వివేకము ఎందుకు 
పనికి రాకుండ పోవును. యువావస్టలోనే ఈ జ్ఞానము అవసరము. చెడ్డ 
మనుష్యులు ఈ వయస్సులో . పశువు వలె నుందురు. నుహాత్ముల 
ప్రతిపనిలోను బోధ నిండియుండును. నుహాత్ములు మనుష్యులను జనన 
మరణ చక్రము నుండి బయట వడవేయుదురు. మరియు మనస్సును 
పవిత్రపరచుదురు. 


పరమాత్మను దర్శించుటను, విఘ్నవరచుటకు 8 బాధ కలగించు 
తత్వములు కలవు. అవి మలము, విశ్నేము మరియు ఆవరణ. ఈ 
తత్వముల మూలమున మవస్సు మలినమగును. ఈ తత్వములు దూరము 
యిన మనస్సు స్టిరమగును. మరియు వరమాత్మ యొక్క సాక్షాత్కారము 
కల్లును. ఇది గురువు యొక్క అనుగ్రహము లేకుండ జరుగదు. మహారా 
్రులో నొమదేవ్‌ అను పేరు గల ఒక నుహాత్ముడు గలడు. ఆయనకు 
మనస్సులో, భగవంతుడు నాతో మౌట్టాడునని కొంచెము... దురభిమా 
నము కలదు. ఒకచోట మహాత్ముల నుండలి చేరియున్నది. అప్పుడు, 
ముక్తాబాయి, గోరా చిన్నాన్నతో ఈ సన్యాసులలో పరిపూర్జులెవరో, 
అపరిపూర్జులెవరో తెలిసికొనుటకు పరీక్ష పెట్టవలసినదని కోరెను, 

గోరా బాబా అందరి సన్యాసుల శిరస్సుపై టోపీలు పెట్టి చివరకు 
నామదేవుని సాధన _అపరిపూర్ణమని నిర్ణయించెను. అవ్పుడు నామదే 
వుడు విఠోబాగారి దగ్గరకు రాగా భగవంతుడు నా భక్తుడయిన, విశోభా 
ఖేచర్‌ వద్దకు వెళ్ళుమని చెప్పెను. ఆయన నీకు జ్ఞానబోధ చేయగలడని 


కేశ 


తెరి పెను. 


నామదేవుడు విశోభా ఖేచర్‌ వద్దకు వెళ్ళినప్పుడు ఖేచక్‌ శివమందిర 
ములో నిిద్రించెనని తెలిపెను. వామదేవుడు అచ్చటికి వెళ్ళి చూడగా 
భేచర్‌ శివఠలింగముపై పాదములు ఉంచి నిద్రించుచుండెను. అతడు 
మీపాదములను తీయండనిచెప్పెను. అప్పుడు ఖేచర్‌, నీవే నా పాదము 
అన్ను ఎక్కడైన శివరింగములేనిచోట 'పెట్టుమని చెప్పెను. నామదేవుడు 
ఆయన పాదములు పెట్టిన ప్రతిచోట, శివఠింగము కన్చించుచు వచ్చెను. 
అప్పుడు నామదేవునకు ఆశ్చర్యము కలిగెను. విశోభా ఖేచర్‌ “భగవం 
తుడు అంతట నిండియున్నాడని” చెప్పెను. 


భక్తి జ్ఞానముతో కఠిసెను. అచ్చటినుండి తిరిగి వచ్చి, నామదేవుడు 
ఒక చెట్టు క్రింద అల్బాహారము తినుటకు కూల్చొనెను. అప్పుడొక కుక్క 
వచ్చి రొస్టై తీసికొని పోయెను. నామదేవునకు అ కుక్కలో కూడ 
భగవంతుడు. కన్చించెను. నామడేవుడు నేతి గిన్నె తీసికొని ఆకుక్క 
వెనుక పరుగెత్తుచు విరల్‌నాథ్‌ నిలువుము రొస్టైమీడ నెయ్యి వేసి 
యిచ్చెదను. అని కేకలు వేయసాగెను. నామ దేవునకు నిజమైన జ్ఞానము 
లభించెను. ఎండుచేతననగా ఆయనలో భగవత్‌ భావము మేల్కొనెను. 


కౌసల్యాదేవి మీ నాన్నగారు ఎలాచెప్పిన అలాగే చేయండని దివిం 

చెను, తల్లీ హృదయం (ప్రేమతో డడ్రవించి పోయినది. విశ్వామిత్రునితో, 

మూ రామునకు చాల సిగ్గు ఆకలఠిగ నున్నప్పటికి నన్ను ఏమీ అడుగడు. 

అతనికి రోజూ మీరు వెన్స, పటిక బెల్లము పెట్లండి. అలా పెట్లిన 

ట్‌. యా లు లు 

అతడు దుర్చలుడుకాడని కౌసల్య చెప్పెను. విశ్వామిత్రుడు నేను అలాగే 
చేస్తానని భరోసా యిచ్చెను, 


86. రామలక్ష్మణుల కాపలా :- 


తల్లిదండ్రులకు నమస్కరించి వారి ఆశీర్వాదము పొంది అన్నదమ్ములి 
ద్దరు విశ్వామిత్రుని వెంట వెళ్ళిరి. వ్యాకరణానుసారము విశ్వామిత్రుడనగా, 
విశ్వమున కంతటికీ మిత్రుడని అక్హము. ఆయన వెనుక పరమాత్మ 


120 


వచ్చుచుండెను. శ్రీనాముడు పరబ్రహ్మ, లక్ష్మణుడు శబ్ద బ్రహ్మ. రామ 
లక్ష్మణుల జంట పరమాత్మ మరియు జీవాత్మల జత వంటిదని దీని 
వలన తెలియుచున్నది, 

అడవిలో వెళ్ళుచుండగా తాటకి అను రాక్షసీ గొప్ప భయంకరమైన 
బము చేయు. చుండెను. రాముడు దానిపై వివేక వును బాణ 
మును వేసెను. రాక్షసి అనగా కామవాసన వెంబడించుట. ధనస్సు, 
బాణములను సంధించి ఉంచుకొనిన రాక్షసులందజు మరణింతురు. సావ 
ధానులుగ నున్న వారు రాక్షసులను చంపగలరు. రాముడు రాక్షస, 
తాటకిని ఉద్దరించెను. రాముడు గొప్పదయగలవాదు. 


రాముడు విశ్వామిత్రునితో ఇప్పుడు మీరు యజ్ఞమును గురించి ఆలో 
చించండ చెప్పెను. నాముని ముఖము సుందరము, ఛాతి విశాలము, 
ఆజానుబాహుడు. ఒక. భక్తుడు ప్రభూ! మీరు ఇంత పొడవైన చేతులు 
ఎందుకు. కఠిగి ఉన్నారని అడిగెను. రాముడు నా భక్తులలో ఎవైనా 
లావుగా ఉననట్లయితే వారికి కూడ నేను ఆకింగనము ఇవ్వగలుగుటకని 
జవాబు. చెప్పెను. యజ్జ్ఞమండప డాశములో కాముడు నిలచెను. 


పండరీప్పరంలో దిఠరలనాధుడు నిలబడి యుండెను. నాక్‌ డాశాలోే 
మ 


శ్రీనాధుడు. నిలబడి యుండెను. ఆంధ్రప్రదేశ్‌ లో బాలాజీ కూడ. నిలబడి 
యుండిను. భగవంతుడు జగత్తునకు నా భక్తుడు నన్ను కఠియుటకు 
వచ్చినపాడ్సు. నేను నిలబడి వారికి దర్శనమిచ్చి, అనుగ్రహించి, వారి జీవి 


తమును సంస్కరించుచున్నానని చెప్పుచున్నాడు. 

భగవంతుడు జీవునితో కఠలియుటకు ఆత్రుత పడుచుండును. అభా 
గ్యజీవికి భగవంతునితో కఠియు క్రోర్కై. కలడు. సంయోగము. కల్గిన 
చోట వియోగము తప్పక కల్లును. ఒక్క ఈశ్వరునితో సంయోగమే 
శాశ్వతము. అదియే మానవ జీవిత లక్ష్యము. 

నది సముద్రంలో కలియును. తరువాత దానిక పేరుండదు. మరియు 
దాని నుండి వేరు. కూడ కాలేదు... పరమాత్మను (ప్రేమించని 


121 


యుండవలెను. దీనికై భక్తి సాధవ చాల అవసరము. విశ్వామిత్రుడు 
అగ్నికి ఆహుతి యిచ్చుచుండెను కాని ఆయన దృష్టీ రామలక్ష్మణుల పై 
ఉండెను. లక్ష్మణుడు రామునితో ఈ ముని ప్రతిసారి మనలను ఎందుకు 
చూచుచున్నాడని అడిగెను. గృహస్టుని యింటిలో శ్‌ మహాయజ్ఞ ములు 
చేయవలసియున్నవి. పూర్వకాలము గృహస్టులు కూడ అడవికి వెళ్ళు 
చుండెడివారు. మీ మీద వూర్వుల బుణము చాల ఉన్నది. మీ వద్దకు 
బీదవారు కాని ఎవరైన సాధువులు కొని యాచకులు కాని వచ్చిన, 
వారికి అన్నం పెట్టి తప్పక గౌరవించవలయును. 


కొంతనుంది భగవంతునికి నై వేద్యం పెట్టుదురు. కాని అగ్నికి ఆహతి 
యివ్యరు. మీరు (ప్రేమతో భగవంతునికి తినిపించండి. వైష్ణవులకు, అగ్నికి 
అహుతి యిచ్చునంతవరకు భగవంతుడు నై వేద్యం స్వీకరించడని నమ్మ 
కము. అగ్నికి ఆహుతి యిచ్చునప్పుడు భగవంతుని స్మరించుచుండవలెను. 
భగవంతుడు స్వయముగ ఆనందరూవుడు. ఆయన భక్తులను (ప్రసన్ను 
అను చేయుటకు తినును. లేకున్న ఆయనకు ఆకలి ఎక్కడ వేయును? 
అయిత్తే ఆయన మీ యొక్క భావము చూచును. ఇంటిలో అందజికి 
బయట భోజనములు జరుగుచున్నస్పుడ్సు తప్పకుండ భగవంతుని కొణకు 
ప్రత్యేకముగ వంటచేయవలెను. ఈ లోకములో జ్ఞాని మరియు అజ్జాని 
ఇద్దణు. నివసింతురు. మనస్సు నిష్కామి అయినప్పుడే జ్ఞానము జనిం 
చును. చెడిన మనస్సును పవిత్రము చేయుటకు మంచిపనులు చేయ 
వలెను. సత్కర్మల వలన నునస్సు పవిత్రమగును. దానివలన ఈశ్వర 
దర్శనమగును. 


విశ్యామిత్రునకు యజ్ఞఫలము పరమాత్ముని దర్శించుటకే అని తెలి 
యును. ఇక్కడ ప్రభువు స్వయముగ (ప్రకాశించుచున్నాడు. భగవంతుని ప్రై 
సదా దృష్టి ఉంచువారు వారే నిజమైన నైష్మవులు. సత్కర్మలో అభి 
మానం కలుగకూడదు. అభిమానము కలిగినట్టయిన ప్రభువు నిరసించును. 
కొంతమంది ధనము నిచ్చుదురు కాని వారి కీర్తి పెరగవలెననెడి కోర్కె 
యుండును. దొనమునకు అభిమానము చెందవద్దు. భగవంతుడు దయత 


122 


లచి ఈ విషయములో నిమిత్రమాత్రునిగ చేసినాడు. మరియు అదృష్టము 
వలన ఈ సత్కర్మ వా చేతుల మీదుగ జరుగుచున్నదని, ఈ సద్భానము 
భగవంతుని దయవలననే కలిగివదని భావించవలెను. 


కధ వినునప్పుడు భగవానుని నామము జపించుము. ఊరకనే కూర్చొ 
నకూడదు. పనిలేనిచో మనస్సు చంచలమగును. మంచిపనులు మీరు 
విడువకుండ. చేస్తున్నప్పుడు, మీకు వడకపై వడుకొనుట తోడనే నిద్ర 
వచ్చును. మనస్సుపైన నమ్మకముంచవద్దు. మనస్సు మీద భక్తి అను 
అంకుశముంచనలయును. మేము రోజు భగనంతుని దర్శించుచున్నాము. 
అయినప్పటికి చెడ్డభావములు పోవుట లేదు. రామాయణంలో, మారీ 
చుడు సుబాహ రాక్షసులయినప్పటికి రాముని దర్శనం కాగానే వారి 
స్వభావం బాగుపడిను, వవిత్రమయ్యెను. 


37. సీత యొక్క న్వయం వరము :- 


బ్రాహ్మణులు మంచి వని చేసిన తరువాత, భగవంతుని నాదేశము, 
నాప్రజలు ప్రపంచ ప్రజలందజు సుఖముగ నుందురు గాక అని ప్రార్షన 
చేయుదురు, 

స్వదేశదర్శనము ఈశ్వర దర్శన ఫలము నిచ్చును. రాముని స్మరిం 
చుట వలన _ బుద్ది మనస్సు పవిత్రమగును. మారీచుడు బాలురను 
చూస్తి ఈ రోజు నా మనసులో దయ ఎందుకు కల్గుచున్నదని 
ఆలోచించెను. కనుక వేరే ద్వారము గుండ లోపలికి వెళ్ళెదను. కాని 
అక్కడికి వెళ్ళిన ప్రతి ద్వారము వద్ద రామలక్ష్మణులు కాపలా ఉండుట 

చెను. 


కొన్ని యజ్ఞములవై అధికారము వూర్తిగా బ్రాహ్మణులే కలిగియుం 
దురు, ఆత్మ మరియు పరమాత్మల కలయికను యడ్జ మందురు. ఆత్మ 
యజమాని శ్రద్ద భార్య, శరీరము యజ్ఞ భూమి అయి ఉన్నవి. మిగిలిన 
అన్ని యజ్జ్ఞములలోను, డబ్బు ఖర్చు పెట్టవలయును. కాని నామన్మ 
రణ లాంటి యడ్జమునకు కొంచెము కూడ ఖర్చు కాదు. మరియు 


కం 


ణే 


నిప్టై అధికారము అందటికి కలదు. మీ మనస్సును భగవంతునిపై 
అన్నం చేయండి. కళ్ళతో భగవంతుని చూస్తూ మనస్సులో స్మరణ చేస్తూ 
జపము చేసిన సమాధి కల్లును. మీ జీవిత యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తి 
అగును. 


జపము. చేయుటకు కూర్చున్నప్పుడు ఎవైన కలియుటకు వచ్చిన 
మీరు వారంతో మాట్లాడవద్దు. మనస్సు చంచలమగును. కొంతమందికి 
డబ్బు లెక్స... పెట్టునప్పుడు మాత్రము ఏమీ వినిపించదు. కాని 
మాల త్రిషు నప్పుడు అన్ని _ వినిపించును. ఆ విధంగా జపము 
యవద్దు. మనుష్యుడు కళ్ళతోను, చెవులతోను మరియు నాలుకతోను 
క్తి చేయడు. ఇందు మూలముగా మనస్సుకు పాపము కల్లును. ప్రతి 
క్క ఇంద్రియములతోను, భక్తి రసము త్రాగుట చాల అవసరము. 


కీ 


క 


టబ. 


షు 


రామలక్ష్మణులు నిద్రను త్యజించి 6 రోజులు రాత్రింబవళ్ళు యజ్ఞ 
మును చక్షైంచిరి. విశ్వామిత్రుడు వారికి బల మరియు అతిబల పేరు కల 
మంత్ర విద్యను ఉపదేశించెను. దీని ప్రభావము వలన ఆకలి దప్హులుండవు. 


చిశ్వామిత్రుని యజ్ఞ రక్షణ చేసి రాముడు సిద్దాశమమునకు వచ్చెను. 
ఆ సమయంలో జనకప్పురి నుండి, జానకి యొక్క స్వయం వరం జరుగను 
న్నదని తెలుపుచు, ఆహ్వానము వచ్చెను. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో 
మీరు జనకప్పురి వచ్చెదరా! అని అడిగెను. వారు మీరు ఎట్టు ఆజ్ఞ 


ఆ 
క్షీ 


యిచ్చిన అట్లు చెసెదమని చెప్పిరి. దారిలో అహల్య ఆశ్రమము వచ్చెను. 
బుషి శాపము వలన అహల్య రాయి అయి ఉండెను. విశ్వామిత్రుడు, 
“ఈ రాయిని నీ పాదముతో ముట్టుకొనుము. ఇది బుష్నే. పత్ని 
అహల్య. నీపాద స్పర్శచే ఆమెకు శాపదిమోచనము మరియు పరిశు 
త్వము. కల్గునని” చెప్పెను. రాముడు గురువుగారు “నేను ఏ స్త్రీ 
ముట్టుకొనను. మరియు అట్లు చేసినచో నాకు పాపము కల్లును, అని 
చెప్పెను. ఇది మర్యాద పురుషోత్తముని యొక్క శీలమును సూచించు 
సంస్కారము. 


స్‌ 
ళ్‌ 
సు 
ని 


రామునికి పాపము. కల్గునని భయము కల్లెను. ఈ కాలపు ప్రజలకు 


1124 


పొపభీతి లేదు. సొధారణముగ పాపము చేయుటకు తెండు కొరణము 
లుండును. ఒకటి డబ్బు సంపాదించుటకు, కెండు కామ సుఖము 
అనుభవించుటకు. పాపపు సొమ్ము విషము కన్న ప్రమాదమైనది. 


అన్యాయముగ డబ్బు సంపొదించువారికి ఎపాండు శాంతి లభించదు. 
ఇంట్లో మనుష్యుల బుద్దికూడ చెడిపోవును. 


దుక్షనులకు దయ ఉండదు. వారు ఏ కారణము లేకుండగనే ఇత 
రుఠతో పోట్టాడుదురు. ఇతరులతో కలిసి ఉంటూనే, వారి సంపదను 
చూసి. ఓర్చలేరు.. ఎప్పుడు ఇతరులతో తగవుకు ప్రయత్నింతురు. ఇత 
రుల కష్ట సమయములో వారి స్వార్థము నెరవేర్చుకొందురు. ఇని 
అన్నియు రాక్షసుల లక్షణములు. రాక్షస వ్యవహారముల నుండి మనలను 
రక్షించుకొనవళలెను. 


చివరి సమయంలో ఎవరి ఖాతాలో అవకతవక లెక్కలుండునో వారికి 
చాలా. భయాందోళనలు కలుగును. ఇన్‌ కంటాక్సు అఫీసరుకు ఒక సం. 
ఆదాయము... చెప్పుటకు ఎవరు భయపడుదురో వారిని భగవంతుడు, 
యావజ్జీవితమునకు సంబంధించిన లెక్స అడిగినపుడు పరిస్టితి ఎట్టుం 
డును? దీనిని ఆలోచించవలయును. మనం చేయు. వ్యవహారములలో 
అవకతవకలు లేకుండ జాగ్రత్తగా నుండవలయును. 


మీరు. ఇతరులను మోసము చేయవచ్చు కాని ఈశ్వరుని చేయజా 
లరు. ఎందుచేతననగా ఆయనకు మన శరీరమున, మనస్సున కల అన్ని 
విషయములు. తెలియును. మనుష్యుడు గుమస్తా, యావజ్ణీవితపు లెక్క 
భగవంతుడడిగినప్తుడు ఇవ్వవలసి వచ్చును. చేసిన పొపముల గురించి 
చివరకు జీవుడు వ్యాకులత పడును. మనుష్యుడు చిన్న ప్రయాణము 
నకు కూడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు ఆర్బాటము.. చేయును. కాని 
రాటోవు పెద్ద ప్రయాణమునకు ఎవరు సిద్దమగుటలేదు. దానిని గురించి 
ఆలోచించుటగాని విచారించుట గొని చేయుట లేదు. 


వాల్మీకి రామాయణంలోని కథలో సీత వద్దకు హనుమంతుడు అశో 


శే25 


కవననాటికకు. వెళ్ళి, సీతతో, మీరు నా భుజములపై కూర్చొనండి. 
మిమ్ములను ఇప్పుడే రాముని వద్దకు తీసికొని వెళ్ళెదనని చెప్పెను. 
సీత హనుమంతునితో నీవు నా కుమారుని వంటివాడవు. బాల (బ్రహ్మ 
చొరివ్కి జితేంద్రియుడవు, పవిత్రుడవ్వు పండితుడవ్వు అయి. ఉన్నావు. 
ఇప్పటి వరకు నేను రాముని విడచి ఎటువంటి పురుస్తుని ముట్టుకొన 
లేదు. నేను ఈ జగత్తులోనికి వచ్చినది ఒక దివ్య ధర్మమునకు మార్గ 
దర్శకత్వము నేర్చుటకేనని చెప్పెను. 


రాముడు దిశ్వామిత్రునితో “నేను ఈ రాయికి నమస్కరించగలను 
కాని స్పృశించలేను. (బ్రహ్మచర్యమును పొటించువారు, ఏ,స్త్రీని తాక 
రాదని శాస్త్రములలో వ్రాయబడినదని” చెప్పెను. రామాయణంలో 
రాముడు పాదములతో అహల్యను తాక _ లేదని చెప్పబడినది. కాని 
గాలి మూలమున రామునియొక్క పాదధూళి లేచి రాయిపై పడెను. 
మరియు అహల్యకు విముక్తి కలిగెను. అహల్య రాముని స్తుతించెను. 
బుషీ. శాప ఫకితముగ తవు దర్శన భాగ్యం లభించినది. నాజన్మ 
తరించినదని చెప్పెను. 


ఐహీక సుఖములను గురిలిచి ఆలోచించు బుద్ది రాయివలె జడమగును. 
భగవంతుని పాదపద్మముల స్పర్శ వలన బుడ్డి నెమ్మది నెమ్మదిగ బాగుప 
డును. అహల్య నుద్దరించి రామలక్ష్మణులు విశ్వామిత్రుని 'వెంటు 
జనకప్పురికి వెళ్ళిరి. జనకమహారాజు వారిని అహ్వానించుటకు వచ్చి, 
విశ్వామిత్రునితో వీరు బుషి కుమారులా కేక రాజకుమాకులా అని 
అడిగెను. 


జనకుడు గొప్ప జ్ఞాని. భగవంతుడు గీతలో కేవలము జనకుని 
"మాత్రమే. చెప్పెను. ఆయన జీవన్ముక్తుడు. జ్ఞాని ఎల్లప్పుడు 
పురుషుని గాన్కి స్త్రీ గాని కాదు. శుద్ద చైతన్య ఆత్మనే అని 
భగవంతునితో అనుసంధానము చేయుదురు. 


బ్‌ జీ 
భల 


లని 
(శ్ర 


126 


జనకుడు రాముని చూడగా, ఆయనకు నాకళ్ళను ఒక్క ఈశ్వరుడే ఆక 
ర్హించగలడు, మరి రాముడు నాకళ్ళను ఆకర్షించుచున్నాడు. ఇందువలన 
ఈయన వాస్తవముగ పరమేశ్వరుడే అనిపించెను” అని పలికెను. 


దుష్యంతుని కథలో ఆయన ఒకసారి కణ్యమహర్షి ఆశ్రమమునకు 
వెళ్ళగా శకుంతల ఆయనకు స్వాగతము పలికెను. దుష్యంతుడు “నీవు 
ఎవరి కుమార్తెవని” అడిగెను. శకుంతల నేను కణ్వ బుషి కుమార్తెని 
చెప్పెను. దుష్యంతుడు, “బ్రాహ్మణుల కన్య నాకు తల్లి అగును. కాని 
నిన్ను చూసీన తరువాత నామనస్సు చంచలమగుచున్నది. అందువలన 
నీవు వాస్తవముగ శ్ష్యత్రియ కన్య వనిపించుచున్నది. అని చెప్పెను. 
దుష్యంతునకు ఎంత దృఢ విశ్వాసమో దీని వలన స్పష్టమగుచున్నది. 


జనకుని మనస్సులో పరమాత్మ శోభిల్లు చుండును. రాముడు ఈశ్వ 
రుడు కానట్లయితే నామనస్స్ఫును ఆకర్షించ లేడని తలచెను. అప్పుడు 
జనకుడు _ విశ్వామిత్రునితో వేదములు ఈశ్వరుని 'నేతినేతి' (వర్షింపన 
లవికాని) అని చెప్పి గుణగానము చేయుచున్నవి అని చెప్పెను. శివుడు 
ఏఈశ్వరుని. నిత్యము. ధ్యానించునో ఆయనే పరబ్రహ్మ శ్రీరాముడు 
శుకదేవుడు, భాగవతంలో, రామచరిత్రను శాంతముగ విన్నవారు కర్మ 
బంధము నుండి ముక్తి పొందుదురని వ్రాసెను. శుకదేవుడు భాగవతంలో 
రాముని సుందరంగా కీర్తించుచూ మీ యొక్క పాదములను ఎవరైతే 
శరణు పొందగల్లుడుర్కో వారి యొక్క జీవితము సఫలనుగునని చెప్పెను. 


జనకుడు రాముని గుర్తించి ఈయన పరమాత్మ అని చెప్పెను. 
అప్హుడు. విశ్వామిత్ర మహర్షి రాజా! “వీరు దశరథ మహారాజు యొక్క 
పుత్రులు మరియు అయోధ్య రాజకుమారులు” అని చెప్పెను. అప్పుడు 
జనకుడు మహానుభావా! మీరు చక్కగా. చెప్పినారు కాని ఈయన ఎవరి 
కుమారుడు కాదు. అందజికి తండ్రి అని చెప్పెను. జనకుడు తరువాత 
భవనములోనికి రావలసినదని చాల బలవంతపసెళ్టైను. కాని రాముడు 
ఆ తోటలోనే ఉండగోా 


రామలక్ష్మణులు ప్రతిదినము సంధ్యావందనము నియమానుపారము 


కై? 


చేయుచుండిరి. మంచి పని నియమానుసారము చేయవలయును. బ్రాహ్మ 
ణుడు ఏమీ చేయనప్పటికి, సూర్యోదయ సూర్యాస్తమయ సమయములలో, 
సంధ్యావందనము చేసిన సూర్యనారాయణుడు వారిపై అనుగ్రహించును. 


భాగవతంలో గోకరణుని కథ వచ్చును. ఆయన సూర్యనారాయణు 
నితో మహాప్రభూ! నిలబడి ఉండు అని చెప్పెను. ఇది త్రికాలములందు 
సంధ్యా వందనము. చేయుట వలన పొందిన ఫలము, మీరు తల్లి 
దండ్రుల "సేవ చేసినప్పుడు వారి అంతఃకరణము ఆశీర్వదించును. అశీ 
ర్వాదము అడిగినప్పుడు లభించదు. మరియు డబ్బు యిచ్చికొనబడదు. 
భక్తి పూర్వకమైన ససేవవల్లనే ఆశీర్వాదము మరియు అనుగ్రహము లభిం 
చును. 


పూర్వకొాలము నుండి రాజకుమారులు కూడ గురువు గారి పాదసేవ 
చేయుచుండిరి. ఈ కాలపు విద్యార్దులకు ఎవైైన నాపొదములు నొప్పిగా 
నున్నవని. చెప్పిన వారు ఉపొధ్యాయునితో పోట్టాడుదురు కాని పాద 
'సేవ మాత్రము చేయరు. లక్ష్మణుడు అందరి కంటు ముందు లేచును. 
అందరి కంఠ. వెనుక నిద్రించును. ఇది సేవకుల మరియు పతివ్రత 
స్త్రీల యొక్క ధర్మము. పతిమేళ్కొనిన తరువాత స్త్రీ నిద్రించు 
చున్న పాపము కల్గును. 


స్త్ర యొక్క. ధర్మము పతి చేసిన తరువాత భోజనము చేయుట, 
ది. సోదరీమణులు, భర్త కంటే ముందు భోజనము చేయు 
దురు. అది సరికాడు. భార్యకు భర్తయే ప్రత్యక్ష దైవము. 


జాట్‌ 


ప్రాతుకాలము. కాగానే విశ్వామిత్రుడు శాలిగ్రాముకు సేవ చేయు 
చుండెను. రామలక్ష్మణులతో మీరు తోటలోనికి వెళ్ళి పువ్వులు, తులసీ 
తీసికొనిరండి అని ఆజ్ఞ యిచ్చెను. తులసీని ఎప్పుడు గోళ్ళతో తుంచ 
రాదు. సాయంకాలమయిన తరువాత తులసీని స్పృశించరాదు. తులసి, 
మొక్క కాదు గంగా మరియు యమున నీరుకాద్కు వ్రజ ధూళి మట్ట 
కాదు. వీటి అన్నిటిని పూజ్యమయిన దేవతలుగ భావించవలయును. ఈ 
సమయంలో సీత కూడ చెలికత్తెలతో తోటలోనికి వచ్చెను. ఆమె పార్వశ 


128 


దేవి పూజ చేయును. అక్కడ సీతకు రాముని దర్శనం కాగా ఆమె 
పార్వతీ దేవిని నాకు రాముని వంటి భర్త అభించవలయునని ప్రార్డిం 
చెను. అమ్మ ఆశీర్వదించి అనుగ్రహించెను. రామలక్ష్మణులు, పువ్వులు 
తులసీ తీసికొని విశ్వామిత్రుని వద్దకు రాగానే స్వయంవరం కావలసిన 
స్త్రీ కూడ అక్కడకు వచ్చెనని చెప్పిరి. విశ్వామిత్రుడు నవ్వుతూ, ఆమె 
ప్రతిదినం అక్కడకు పూజ చేయుటకు వెళ్ళును. అందుచేత నేను 
మిమ్ములను అచ్చటకు పంపితినని చెప్పెను. 


సీతాదేవిని పార్వతీదేవి ఆశీర్చదించెను. రామళక్ష్మణులను. విశామి 
త్రుడు. ఆశీర్చదించెను. యజ్ఞ మండపంలో శివధనుస్సు ఉంచబడెను. 
రాముడు ఒక్కడే కాని ఎవరికి ఎటువంటి భావన కళ్లెనో అడేవిధముగ 
అందజికి రాముని దర్శనమయ్యెను. సభలో నున్న బుషుల్లు మునులు 
అందఆికి రాముడు సాక్షాత్తు పరమాత్ముడనిపించెను. స్త్రీలకు మన్మథుని 
వళి కన్చించెను. లోకాభి రాముడయిన. రాముడు అందటి మనస్సుల్లో 


ఆకర్ష 9పబడిను. 


జనకుడు రాజకుమారులందటు నిండిన యజ్ఞమండపంలో అందటికి 
నిపించునట్టుగా నాకుమాక్తై తనకు 38 సం.ల వయస్సులో ఈ ధను 
స్ఫును గుర్రంలాగా ఆడుకొన్నది. అప్పుడు, ఈ ధనుస్సును విరచిన 
రాజకుమారునకిచ్చి నాకుమార్తైను వివాహము చేయుదునని నిక్షయించి 


తిన్మి అని చెప్పెను. 


రావణుడా. సమయంలో ఆకాశమార్గంలో అటు వెళ్ళుచుండెను. 
ఆయన మిధిలా నగరంలో చాలమంది ఉండుట చూచెను. సేవకునితో 
మనకు యీ ఆహ్వానం వచ్చినదా లేదా అని అడిగెను. సేవకుడు రాలేదని 
చెప్పెను. తరువాత రావణుడు స్వయం వరమునకు వచ్చెను. మరియు 
జనకునితో, నీవు నాకు ఆహ్వానము ఎందుకు పంపలేదని ఏ కారణము 
లేకుండ తగవుకు దిగెను. జనకుడు మంత్రి తపు అయి. ఉండవచ్చని 
చెప్పెను. నేను మీ పేరు వ్రాయించినాను. మిమ్ములను ఎలా మరచిపో 


లే, 


గలను అనెను. అప్పుడు, పత్రికలు తీసికొని వెళ్ళిన సేపాయిని పిలిపించిన. 


120 


రావణుడు అతనిని నీవు మొదగ్గణకు ఎప్పుడు వచ్చితివి? ఆహ్వానపత్రిక 
ఎవరికి యిచ్చి వెళ్ళితివ? అని అడిగెను. సిపాయి మహారాజా! నేను 
మీరు సముద్రమునకు ఆవలిపక్క నున్న అంకలో ఉంటారని విన్నాను. 
కనుక సముద్రము కూడ మీ సేవకుడని భాదించ్చి ఆయాహ్వాన పత్రికను 
సముద్రములో పారవేసి వచ్చితినని చెప్పెను. రావణుడు గర్వముతో, 
శివపార్వతి సమేతంగా పూర్తి  క్రైలాసమును లేపి తెచ్చినాను. ఈ 
ధనుస్సు ఎంతటిది? అని డంబములు పలుకసాగెను. 


ఆత్మ ప్రశంసవలన పుణ్యము క్షీణించును. శివుని ఆయుధము రావ 

ణుని ఛాతీపై ఎక్కి కూల్చొనెను. జనకుడు సేవకులకు రావణుడు 

బ్రాహ్మణ కుమారుడు. ఇక్కడ చనిపోయిన అనరం కలునని ఆజ్ల యిచ్చెను. 
ల్‌ యు గ్‌ యూ 


రావణుడు. వెళ్ళిపోయిన తరువాత సభలో నున్న మిగిలిన రాజులకు 
ఈ ధనుస్సును ఎలా లేపగలమని భయంకలిగెను. అప్పుడు విశ్వామిత్రుడు 
రామునితో ఇప్పుడు లెమ్మని చెప్పెను. గురుదేవుని ఆజ్ఞానుసారం రాముడు 
లేచి ఆయనకు నమస్కరించెను. గురుదేవుడు దీవించెను. కాముని 
మహత్మ్యము. వలన ధనుస్సు తేలికగ లేచెను. త్రాడు సంధించుటకు 
వచ్చినప్పుడు ధనుస్సు విరిగి పోయి. శెండు ముక్కలయ్యెను. 


38, శ్రీరాముని వివాహము :;- 


విశ్వామిత్రుడు జనకునితో మీరు వచ్చి రామునికి జయమాల అలంకంం 
పజేయండి అనెను. సీత యొక్క సౌందర్యమును మరియు శృంగారమును 
ఎవరు వర్షించగలరు? 


రాముడు. గురువు గారి అజ్ఞానుసారం ధనుర్భంగము చేసితిని కాని, 
పుత్రుడు తల్లి దండ్రుల ఆజ్ఞలేకుండ వివాహము చేసికొనడని యోచించ 
సొగెను. ఇప్పటి పిల్లలు తాము చాల తెలివి గల వారమని భావించి, 
తల్లి-దండ్రులను అడుగుట లేదు. జానకి వరమాల తీసికొని మండపము 
మీదికి వచ్చెను. రాముడు తలకక్రిందికి దించలేదు. అప్పుడు విశ్వామిత్రుడు 
రాముని అక్రము. చేసికొని తాను అయోధ్య వచ్చినప్పుడు దశరథుని 


130 


మరియు కౌసల్యాదేవి యొక్క సమ్మతి తీసికొంటినని తెలియవరచెను, 


రాముడు మా లక్ష్మణుడు కూడ అవివాహితుడు అతని పెళ్ళి 
ముందు చేయండని చెప్పెను. రాముడు తమ్ముని మరువలేదు. జనకుని 
దగ్గర ఊర్మిళ అనుపేరుగల వేరొక కన్య ఉండెను. ఆయన లక్ష్మణుని 
పెండ్లి ఊర్మిళతో జరుప్పుదమని. చెప్పెను. సీతారాముల దర్శనం చేసికొ 
న్నప్పటికి జనకపురి ప్రజల మనస్సు సంతృప్తి చెందలేదు. సీతారాములు 
దివ్యడంపతులు. వారిని స్మరించిన, సర్వపాపములు ఎగిరిపోవును. 


తరువాత విశ్వామిత్రుని ఆజ్ఞానుసారము ఆహ్వానము అయోధ్యకు 
పంపబడెను. రాజదూత పరుగెత్తి అయోధ్య చేరెను. భరతుడు. వెళ్ళు 
టకు సిద్దమయ్యెను. దారిలో అందఆికి వారి యింటిని మరపించు 
ఆతిధ్యము లఅభించెను. రామాయణంలో పెండ్లి ఊశేగింపు జనకపురిలో 
దేపావళికి ముందు వచ్చే వసంత పంచమి వరకు ఉండెనని వ్రాయబడెను. 


నారదుడు లగ్నముహౌర్తము నిశ్చయించెను, మార్గశిర శుక్షషక్ష 
పంచమి. తిధి శ్రీరాముడు. వరునిగా ఎక్కు గుర్రము బయలుదేటెను. 
మన్మథుడు గుర్రముగా తయారయి, రామునికి సేవచేయిటకు వచ్చెను. 
మానవుడు పెళ్ళి చేసికొనుటకు వెళ్ళినప్పుడు కామము అతని హృదయంపై 
కూల్చొనును. రాముని సౌందర్యము కళ్ళకు ఆనందమునిచ్చును. రాముడు 
అలంకారము. చేయనప్పటికి అందముగా. కన్చించును. ఈ సౌందర్య 
మును ఎవరు వర్షించగలరు? రాముడు మర్యాద పురుషోత్తముడు. జీవి 
ఈశరునితో కళ్యాణము నొందిన ఆనందము కల్లును, 


రాముడు బంగారపు సింహాసనములో కూర్చొనెను. నలుగురు అన్న 
దమ్ముల పెళ్ళి జరిగెను. లక్ష్మలునికి ఊర్మిళ భరతునకు మాండవి, 
మరియు శతృఘ్ననికి శృతక్తీర్తితోను జరిగెను. వశిష్ణడు, మంగళాష్ట్ర 
కము పల్కెను. అందటికి పరమానందము కల్లెను. రామునితో నీవు 
ఇప్పుడు కన్యను గ్రహించవలసినదని. చెప్పగా రాముడు స్వీకరించితిని 
(ప్రతి గృవ్హమి) అని పల్కెను. 


క] 


తరువాత లక్ష్మణునితో చెప్పవలసినడని చెప్పగా లక్ష్మణుడు మేము 
శ రైకలము, దానము ఇచ్చుట గాని తీసికొనము, అందుచేత నేను 
స్వీకరించితినని చెప్పననెను. అప్తుడు పురోహితుడు మీ పెద్దన్న చెప్పెను 
గదా అనెను లక్ష్మణుడు దానంగా కన్యను నేను తీసుకొనుటకు ఒప్పు 
కొనననెను. తరువాత విశ్వామిత్రుడు నచ్చజెప్పగా లక్ష్మణుడు న్వీక 
రించితిననెను. స్త్రీలు థోజన సమయంలో పాటలు పొడిరి.. ఒక 
సోదరి దశరథునికి వ్య్ఞైష్యము వరకు సంతాపము ఎక్కడ కల్గి? ఈ 
లు పాయసము రె అప్పుడు కొడుకులను కనిరి అనెను, రాముడు 
లం ప. కన్యను పాందగల్షిన గొప్ప భాగ్యశీఠి, 


వా 6 


లక్ష్మణుడు ఈ హాస్యమును ఓర్చుకొనలేకపోయెను. అతను అయో 
ధ్యలో శ్షత్రియులు. సంతానము కొరకు పాయసము తినవలసి వచ్చెను. 
కొని జనకప్పురి వచ్చిన తరువాత ఇచ్చటి స్త్రీలు ఏ మాత్రము శ్రమ 

డవలసినది. లేదని తెకిసెనది. ఎందుకనగా ఆడపిల్లలు భూమి. నుండి 
స్వయముగా వచ్చుదురు అని చెప్పెను. 


ఏకనాఢధ మహారాజు రంగ పంచమి ఉత్సవమును చాల గొప్పగ వర్షిం 
చెను. సీతాడేవి. చేతిలో 'రెండురత్నములు తీసికొని రామునితో ఒకటా 
లేక తండా అని అడిగెను. స్లాముడు ఒక్క లేనని చెప్పెను. ఊలు 
నవ్వుచు ఇపూడు పెండ్లి అయినది. ఒకటల్ల రెండు అయినవి. అయినా 
ఒక్కటే చెప్పుచున్నారు. అనిరి. లక్ష్మణుడు, సీతారాములు అభిన్నులు 
అందుచేత బకటేననీ, ప్రభువు సరిగానే చెప్పెననెను. 


పెండ్లి అయిన తరువాత పతి పత్ని యొక్క ఆరోగ్యము ఒక్కటీ 
అయినప్పుడు లగ్నము సఫలమగును. అందుచేత పతి పత్ని యొక్క 
తత్వము ఒక్క టేగానే ఉండాలి. జనకపురిలోని మహాత్ములు, సీతతో 
స్వయంవరం "అయిన తరువాత్క' జనకుడు రామునికి రాజ్యాధిషేకం 
చెసెనని, తెలిపిరి. అచ్చటి మహాత్ములు జనకపురి రిలో సీతారాములు అఖం 
డముగా. విరాజిల్లుదురని నమ్ముడురు. దర్శనం చేసినప్పటికి మనస్సు 
సంతృప్త చెందదు... పెండ్లి అయిన తరువాత సీతారాములు అయోధ్య 


132 


వెళ్ళుటకు బయలుడేరిరి.. అపుడు సీతాదేవి మంగళాక్షతలు వేసెను. 
దిని 'మూలముగ, మిథిలలో బియ్యం ఎక్కువ పండును. 


దారిలో. పరశురాముడు. కలసెను.. ఆయన కరామునిశక్తి పరీక్షించు 
టకు వచ్చెను. అతనికి ధ స్సు యుచ్చి సంధించమని చ రాముడు 
ఆయున ధనుస్సు కూడ విఠచెను.. ఆయనకు కోపము వచె సను. 
లక్ష్మణుడు. పరశుకామునితో వివాదమాడెను.. పరశురాముడు సచేతుడై 
నాముని భగవంతునిగ తలచి చక్కగా పొగడెను.. తరువాత ప్రభువు 
సపలివారముగ అయోధ్యకు వెళచ్చెను. 


అట్‌ ర 


అయోధ్య ప్రజలు సీతారాముల దర్శనం చేసికొని ఆనందించిరి. దశ 
రథుడు కౌసల్య మొడలగు కాణులతో వేచే యింటి పిల్ల మన యింటికి 
వచ్చినది. కంటికి శెప్పవలె ఈమెను కాపాడండి అని చెప్పెను. దశరధ 
మహారాజు చాల సుఖముగ ఉండెను. సంతోషమయిన లేజులు త్వరగా 
గడచును. ఇందువలన పగలు తరువాత ౯ నాత్రి మరియు సుఖము తరు 
వాత దు,ఖఖము వచ్చును. ఇది సృష్టి క్రమము. కాముడు ఈ రీల 
చేసి చూపెట్టను. 


30, రాజ్యాభిషేకమునకు ఏర్పాట్లు వ్‌ 


రాముడు పరమ సత్య స్వరూపుడు. త్రికాలములలో డేని స్వరూపము 

రడో అది. సత్యము. మిగిలినవన్ని మారును అందుచేత అసత్యము. 
ఈశ్వరుడు కాకుండ ఏదయితే కన్చించుచున్నడో అది మాయ మను 
ష్యుడు సుఖమైన దు 'ఖమైన సత్యమును మొత్రమే వేసుంతేనభల ము 
ఈ సంసారము కూడ ఒక ఆట వంటిది. దృశ్యపదాక్షములను దృష్టి 
నుంచి చ. సత్యము. గోచరించును. 


రాముడు. పరమ సత్యము. కామునికి దశరథుడు శేపు నీకు రాజ్యా 

ధిషేకము చేసెదమని చెప్పెను. ఇది విని రాముడు ప్రసన్నుడు కాలేదు. 

మరియు కె కేరు 1 న సనా విచారించనూలేడు. 
వూ. ళ్‌ ౦ 


వ్రు 
మ కి అల 
షా సి త ప్రజ్జల లక్షణము. 


133 


హృదయమును నొప్పించుటంత పాపము మనురి ఏదియును లేదు. 
హృదయంలో భగవంతుడు ఉండును. ఎవరైన మిమ్మునిందించిన, అతని 
హృదయమును నొప్పించవద్దు. ఎవరైతే జగత్తును అసత్యముగ తెలిసి 
కొందుల్నో వారికి శాంతి. నిలుచును. అయోధ్య కాండలో రాముడు 
ననమునకు వెళ్ళును. జగడము వచ్చినది. వైషమ్యము వలన ఎక్కడ 
జగడము కల్లునో అక్కడ సీతా రాముడు ఉండడు. తగవుకు మూలము 
స్వార్థము. ఇది పాపపు త్రోవలోనికి తిసికొని పోవును. 


ఒకసారి నారదుడు రాముని కలియుటకు అయోధ్యకు వచ్చెను. 
రాముడు మీకు ఏమి సేవ చేయనని అడిగెను. ఆయన ప్రపంచమున 
గృహస్థ్రధర్మమునకు మార్గదర్శియయ్యెను. వివాహము మనస్సును పవిత్ర 
ముగా నుంచుకొనుటకు మరియు కామము నగింపజేయుటకు అగును. 
స్తీ కామ పత్ని కాదు ధర్మపత్ని. పురుషుని హృదయంలో వివేకము 
స్తీ హృదయంలో (ప్రేమ ఉండును. కామమును నశింపజేసి కొనుటయే 
వివాహము యొక్క పరమార్తము. గృహస్తుని ధర్మము ఏకపత్నీ వ్రత 
మును పాటించుట, మరియు రోజు కొంచెము సత్సంగము చేయుట. 
చిప్పురు కట్టుతో ఊడ్చిన యిల్లు శుభ్రమగును. అక్కడ సత్సంగము చేసిన 
మనస్సు _శుభ్రపడును. మరియు గృహస్తాశమము దివ్యమగును. 


నారదుడు ప్రభువుతో నేను మీదాసొనుదాసుడనని చెప్పెను. భక్తి 
చేసిన తరువాత దర్పము పెరగకూడదు. నారదుడు భక్తి సంప్రదాయ 
మునకు ఆచార్యునిగా గుర్తింపబడెను. బ్రహ్మ (ప్రేరణ వలన నారదుడు 
అయోధ్యకు వచ్చి రామునితో రావణుడు దేవతలను బాధించుచు చాల 
కష్టములు పెట్టుచున్నాడని చెప్పెను. మీరు అయోధ్య సింహాసనం మీద 
కూర్చొని ఉన్నట్లయిన రావణుని ఎవరు వధింతురు అనెను. అప్పుడు 
ప్రభువు ఈ విషయం నాకు గుర్తు ఉన్నది. ఏది యోగ్యమో అది 
చేసెదనని' పలికెను. 


మహారాజు దశరథుని కొలువు సభాసదులతో నిండి ఉండెను. సింవో 
సనముపై కూర్చొన్న దశరథునకు వృద్దాప్యం వచ్చెను. తలపై రాజ 


క3శ 


కిరీటము కొంచెము. వంకరగా నుండెను. దశరథుడు అడ్డంలో తన ఆకా 
రము చూసెను. చెవుల వెంట్రుకలు తెల్లబడెను. వివేకము, ఇప్పుడు 
నీవు చాల వృద్దుడవైనావు కనుక రామునకు రాజ్యాభిషేకం ఎందుకు 
చేయవు? అని హెచ్చరించెను. 


దశరథునకు ఈ వివేకము మనస్సున కలుగగానే అప్పుడే వశి 

సభకు వచ్చెను. అందఆజు సభికులు ఆదరంతో లేచి నిలబడిరి. దశర 
థుడు కూడ గౌరవ సూచకంగా లేచి నిలబడెను. వశిష్ణుడు ఆయనను 
మీరెందుకు నిరుత్సాహంగా ఉనాన అడిగెను. దశరథుడు నా మన 
స్సులో వెంటనే రాముని రాజ్యాభిషేకము చేయవలెనని సంకల్పము 
కలుగుచున్నదని చెప్పెను. మీ ఆశీర్వాదము కొకు, అనుమతి కొజకు 
నిర్మీష్షించు చున్నాను. మీరు అంగీకరించినప్పుడు, రాముని సింహాసనముపై 
కూర్చుండ టెట్టైదననెను. వశిషుడు, రాజా ఈ ఆలోచన చాల మంచిది. 
శుభస్య శీఘ్రం అని చెప్పెను. దశరథుడు ఏదయిన మంచి ముహూర్తము 
చూడమనెను. 


వశిష్ణుడు రాముడు ఇప్పుడు సింహాసనముపై కూర్చొను వాడు కాదు 
అని భాచించెను. తరువాత ఆయన ఏ రలేజు రాముడు సింహాసనముపై 
కూర్చొనునో అదే. మంచి రోజు అని చెప్పెను. అవుడు దశరథుడు, 
వీరు అనుమతి యిచ్చిన చేప్పు రామునికి రాజ్యాభిషేకం చేయుడమనెను. 
ఆయన మంత్రులను ప్రజలను పెలిపించెను. అందణి అనుమతి అడిగెను. 
అందజికి పరమానందము కల్లెను.. దశరథుడప్త్పుడు పట్టాధి షేకమునకు 
ము కావలసినదని చెప్పగా సుమంత్రుడు రాజా నేను మొత్తం 
9 చేసి ఉంచానని చెప్పెను. అప్పుడు దశరధుడు తమ సూర్య వంశ 
ను నమస్కరించి దాని ముందు నిలబడి ఏ సింహాసన 
ముపై దిలీప మహారాజు కూర్చొనెనో, ఆ సింహాసనము మీద శేపు 
రాముడు కూరౌ నును. నీవు అతనిని మ. అని చెప్పెను. 


ఇ 
ణి 
ల 

ణి 


95 00 


దశరథుడు వశిష్ణునితో, మీరు రాముని రాజ్యాభిషేక దిషయము, 
ఈరోజే అతనితో చెప్పండి అనెను. వశిష్టుడు రాముని వద్దకు వెళ్ళెను. 


1335 


రాముడు నమస్కరించి మరియు ఆహ్వానించి మ్సీకు మాపై చాల దయ 
చూపీనారు అని చెప్పెను. వశిష్ణుడు నీవు నన్ను గురువుగా తలంచినావు. 
గురుదక్షిణగా నీవు ఘరవం లు సింహాసనముపై శకేపు కూర్చొనవలసి 
నదిగ కోరుచున్నాను. దశరధుడు రేపు నీకు రాజ్యాభిషేకం చేయవలెనని 
కోరుచున్నాడు. రాజు ఒక రోజు ముందుగా నేలమీదపడుకొనవలయును. 
ఉపవాసము చేయవలయును. బ్రహ్మచర్యము మొదలగు ధర్మములను 
పొటించవలెను అని చెప్పెను. అప్పుడు రాముడు నన్ను ఒక్కడినే సింహా 
సనముప్రై ఎందుకు కూర్చొండ బెట్బదరు. మానల్ల్నురు అన్నదమ్ములకు 
రాజ్యాభిషేకం చేయండి అనెను. అవుడు వశిష్టుడు ఇది రఘువంశము 
యొక్క ఆచారము. రాజుకుమారులలో ఎవరు పెద్ద అగునో అతడు 


ఈ సంభాషణ జరగుచుండగానే లక్ష్మణుడు అచ్చటికి వచ్చెను. 
రాముడు. లక్ష్మణునితో, లక్ష్మణా! నేను పేరుకు మాత్రమే రాజును. 
ఈ రాజ్యము నీకు లభించినది అని చెప్పెను. రాముడు అందజికి 
అంతర్యామి కాని లక్ష్మణుడు రామునికి అంతర్యామి. లక్ష్మణునికి ఆయన 
స్యయంగా సింహాసనముపై కూర్చొనుట యిష్టము లేదు. ఆయన కోరె 
సదా రామునికి సేవ చేయుటయే. 


40. అయోధ్యలో విఘ్నేశ్వరి :- 


ఒక దాసి యీ సంగతి విని కౌసల్య వద్దకు పరుగెత్తుకొని వెళ్లెను. 
ఆమెతో, అమ్మా! శేఫు రామునికి రాజ్యాభి నే షేకం జరుగనున్నదని చెప్పెను 


రాముని యొక్క కోర్కె అడవికి వెళ్ళవలయునని యుండెను. ఆయన 
రావణుని చంపిన తరువాతనే రాజగుటమంచిదని ఆలోచించెను. రావ 
లాకృతి గల దుష్టవాంఛ 14 భాగములలో నుండును. ఆశ్‌ జ్ఞా నేంద్రి 
యముల్సు $ కర్మేంద్రియములు మనస్సు బుద్ధి చిత్తము మరియు 
అహంకారము. ఈ 114 స్థలములలో రావణ రూపము గల _కొమము 
ఉందును. రాముడు 14 సం.లు తపశ్చర్య చేసినప్పుడు మాత్రమే రావ 
ణుని చంపగలడు.. ఒక మహాప్పురుషుడ్సు “కౌసల్యాదేవి, ఇంటిదాసీలను 


1360 


సత్కరించెను. కాన్కి కైకేయి యొక దాసీలకు సత్కారం చేయలేదని, 
అందుచేత ఈ విధమైన తప్పు జరిగిందని, ఈ తప్పిదము మూళలముగ 
రాముడు అడవికి వెళ్ళవలసి వచ్చినదని కౌసల్యాదేవి. కైకేయి. దాసీలను 
కూడ పిలిచి వెండు. చీరలు యిచ్చిన మంధర యీ తుఫాను సృష్టించి 
ఉండేది కాదని” చెప్పిరి. నౌకరులను అవమౌానించవద్దు. కాని ఎక్కు 
వగా గౌరవించిన గర్విష్టులగుదురు. పొరుషము కళ్ళి ఉందురు. గౌరవము 
లభించిన సంతోషించరాడు.. మరియు అవమౌొనము కల్గిన బాధపడ 
రాడు. లోకము నా గురించి ఏమి అనుకొనుచున్నదని తెలిసికొనుటకు 
వాంఛించరాదు. పరమాత్మ నా గురించి ఏమి ఆళలోచించును? అని 
చింతించవలెను.. దాసి కౌసల్య యొక్క బహుమతి పొంది సంతోష పర 
వశురాలయ్యెను. త్రోవలో ఆమెకు. కైకేయి యొక్క దాసి మంధర 
కలసెను. నీవు ఈరోజు ఎండులకు యింత అఆనండముగా నున్నానని 
కౌసల్య దాసిని అడిగెను. దాసి శేపు రామునికి రాజ్యాభిషేకము. జరుగ 
నున్నది. అందుచేత కౌసల్యాదేవి ఈ అభరణమును బహామౌనంగా నాకు 
యిచ్చెనని మంధర చెప్పెను. 


రాముని యొక్క రాజ్యాభి షేకము జరుగునని విని అందజికి అనం 
దము కళ్లెను. కాని దేవతలకు దుఖము కల్లెను. దేవతలు శనిని పెలిచి 
మీరు అయోధ్యకు వెళ్ళి రాముని యొక్క రాజ్యాభిషేకమునకు విఘ్నం 
కలిగించవలసినడని. చెప్పేక. శని ఎవరి లోపల ప్ర వేశించవలయునని 
ఆలోచించెను.. చివరకు అయన మంధర గూనిలో ప్రవేశించగా ఆమె 
కైకేయి. వద్దకు. వెళ్ళి ఏడవసాగెను.. క్రైకేయికి ఆశ్చర్యము. కరిగి, 
ఎండుకు ఏడ్చుచున్నావని అడిగెను. మంధర ఏద్భుచు శేపు రామునికి 
రాజ్యాభిషేకము జరుగనున్నదని చెప్పెను. కైకేయి వెంటనే ఆమెకు 
చండ్రహారము... బహుమతిగ యిచ్చి ఇంత కంట మించిన శుభవార్త 
నేను వినలేను అని చెప్పెను. రామునికి కౌసల్య కంటే నాపై అధిక 
గౌరవపూర్వకమైన (ప్రేమ గలదు. మంధర యా మాట ఎని, కోపా 
వేశముతో చంద్రహారము విసరివేసి రాముడు రాజయిన, లేక భరతుడు 
రాజయినా నేనుమాత్రము దాసీన్సే నాకు ఏ మాత్రము స్వార్షం లేడు 
కావి మీరు చెడిపోవుదురు. అడినేము చూడలేము అనిచెప్పెను. 


3 


కైకేయి దీనిని నిరాకరించుట మంచిది కాదని భావించెను. ఈమె 
(ప్రేమను గౌరవించవలయును అని తలచి కైకేయి ఆమె వద్దకూర్చొని, 
వీపు చుట్టూ. చెయ్యి... వేసెను. మంధరను తాకిన తరువాత ఆమె 
బుద్ధి మారిపోయెను. అందుచేతనే శాస్త్రంలో పాపిని ముట్టుకొనుట 
నిషేధింపబడినది. కైకేయి మంధరను తాకనంత వరకు ఆమె బుద్ది 
బాగుండెను. పొపిని ముట్టుకొనుట వలన ఆమె బుద్ది చెడిపోయెను. 


మంధర కేకయ దేశములో పుక్టైను. ఆమె అక్కడ నుండి కైకేయి 
వెంట అయోధ్యకు వచ్చెను. ఆమె ఇప్పుడు కై కేయితో ఇట్లు. చెప్ప 
దొడెగెను. ఇప్పటి వరకు రామునికి స్వార్థం కలదు. అందుచేతనే 
నీసేవ చేయుచుండెను. ఇప్పుడు ఆయన రాజయిన నీ సేన చేయడు. 
కౌసల్యాదేవి కుటిలతతో చేసినది. ఆమె చెప్పిన మీదటనే రాజు భరత 
శతృఘ్నులను మీ తండ్రిగారి వద్దకు పంపెను. మరియు అందటి రాజు 
అకు ఆహ్వానం పంప్కి రాజ్యాధిషేకమునకు పిలిచెను. కాని భరత 
శతృఘ్నులను ఎవ్వరూ తలచుటలేదు. నీవు తిని త్రాగుచు మంచము 
మీద నిద్రించుచున్నావు. ఇవి అన్ని పురుషుల మనస్సును చెడగొట్టును. 
రాజు నిన్ను తృప్తి పరచుటకు, నీవు నాకు అందటీ కన్న యిష్ట్రమైన 
దానివని చెప్పును. కాని కౌసల్యాదేవి ఏది చెప్పిన అది చేయును. 14 
లేక 15 రోజుల నుండి రాజ్యాధిషేకమునకు ఏర్పాట్లు జరుగుచున్నది. 
కాని నీకు తెలియనే తెలియదు. ఇది నీవు గమనించావా? నేను ఇది 
చిన్నప్పటి నుండి నాకు పగలు ఆకఠి వేయుట లేదు. రాత్రి నిద్రపట్ట 
కున్నది. రాముడు రాజయిన తరువాత లక్ష్మణుడు మంత్రి యగునని, 
భరతుని జైలులో వేయుదురని కూడ _ విన్నాను. అప్పుడు నీవు కౌస 
ల్యాదేవికి దాసీవై అయోధ్యలో ఉందువు గాని నాకేమీ స్వార్థము 
లేదు కాని నీకు చెడు జరుగుట నేను చూడలేను. అయినా నీవు 
కోరుకొన్నట్లయితే ఈ క్లిస్టపరిస్టితిని తొలగించుకొనవచ్చును. షరతులు 
నీచేతిలో నున్నవి. దశరథుడు నీకివ్వవలసిన రెండు వరములు ఈ 
రోజు అడుగుము. ఆ రెండు వరములను నీవు ఉపయోగించుకొనుము. 
ఈ అవకాశమును జారవిడువద్దు అని చెప్పెను. 


138 


కై 'కేయి. తెండు వరములు నేను ఏమి అడగనని అడిగెను. మంధర 
దటి వరంగా రాజ్యాభిషేకం, భరతునికి చేయమని, రెండవ వరంగా 
కాముని కేశీ సం.లు అరణ్యవాసమునకు పంపవలసినదిగ అడుగవలసీన 
దని చెప్పెను. 


డ్ణీ 


మంధర మొదలు వనవాసము అడుగవద్దని అది విన్న రాజుకు మూర్చ 
వచ్చును అప్పుడు రెండవ వరం అడుగకుండ ఉండిపోవునని, దశరథునితో 
పని చాలజాగ్రత్తగా జరిపించుకొనవలయునని, ఆయన రామునిపై ఒట్టుపె 
ట్రైిన ఈ వరములు అడుగవలయునన్వి లేకున్న రాజు మార్చుకొనునని, 
ముసలి రాజుపై ఏమీ నమ్మకము లేదు ఒకవేళ ఆయన చెప్పలేదని 
కూర్చున్న మనపని చెడిపోవునని విపులీకరించి చెప్పెను. 


మంధర మాటలు నిజం. దశరథుడు కాముని తనకు కనపడకుండ 
దూరము పంపుటకు యిష్టపడడు. కైకేయి తృప్తి చెందెను. ప్రసన్నురా 
లయ్యెను. ఆమె ఈ రోజు రాజు ఎప్పుడయిన వచ్చిన నేను నటించి 
ఈ రెండు వరములు ఆయనను కోశెదనని ఆలోచించెను. వెంటనే తన 
ప్రయత్నం చేయుటకు పూమకొనెను. కైకేయి వెళ్ళి వ,స్త్రాచభూషణ 
ములు తిసి, నేలపై పడుకొని దుఖించు చుండెను. క్రై కేయికి. మంధర 
యొక్క చెడ్డ స్నేహము అభించెను. చెడ్డ "స్నేహము వల్ల మనిష్నె చెడి 
పోవును. భగవంతుడు ఎవరిపై దయతలునో, వారి సంపదకు నష్టము 
జరుగదు. వారు సత్సంగము చేయుదురు. భోగము పశువులు మరియు 
పక్షులు కూడ పొందును. సంసారపు సుఖము భగవంతుని కృపవలన 
కలుగదు. కాని సత్సంగము మరియు శాంతి భగవంతుని కృపవలన 


లభించును. 


పిల్లవాడు పుట్టినప్పుడు అతనికి ఎట్టి అలవాటు ఉండదు. పెద్దవా 
డైన కొలది కుటిలత నేర్చుకొనును. ప్రభువు కృప వలన సత్సంగము 
లభించును. కాని చెడ్డ సహవాసం నుండి తప్పించుకొనుట మీయిస్ట్రంపై 
ఆధారపడి యుండును. చెడ్డ సహవాసమనగా ఎక్కువ కొమము కల్గుట, 
అధిక లోభము మరియు నాస్తికునితో కలియుట. సంసార సుఖములో 
విరక్తి కలిగి యుండుమ్సు మరియు డబ్బును సద్వినియోగము చేయుము. 


$30 


మోహబంధంలో. ఇరుకు కొనవద్దు, 


మీరు. సరిగా వినియోగించని. దానిని మీ సంతానము సద్వినియోగ 
పరచుడురను కొనుట తప్త. కోస్కైల వలన నునుష్యుడు ఇంద్రియము 
లకు దొసుడగును. జితేంద్రైెయుడైన మహా పురుషుడు కఠీసిన వానితో 
సత్సంగము చేయుము లేక రొమనామము జపము చేయుము. కమా 
యణ పకనము చేయుము. 


శీకే. రెండు వరముల నిచ్చుట :- 
దశరథునకు రోజు రాచకార్యములు చూచిన తరువాత, సాయంత్రం 


"తె కేయి క్రోపగ్భహంలో నేలపై పడుకొన్నదని తెలిసెను.. దశరథుడు 


వెంటనే అచ్చటకు వెళ్ళి కై కేయిని నీకు ఏమయినదని అడిగెను. నీవు 


ష్‌ న స. -ఉ లై 
చెప్పబట్లై కడా నేను రామునికి రాజ్యాధిషకం నిక్షయించినడి అనెను. 


కేయు ఇది విని చాల కోపగించెను. శాస్త్రములలో త్రీ! ఎకువ 


లోబడి యుండుట్క పాపము. కొనుక్కొన్న ట్లు అగునని వ్రాయబడినది. 
ఆ 

దశరథుడు. కైకేటు. ఆధీనంలో. నుండును. భరతుడు శతృఘ్నుడు 

య్‌ యో 


జ్‌ 
వెంట ఉన్న మహారాజు కైకేయి అధీనంలో ఉండడు. ఈ ఇద్దరు కుమా 
రులు దశరథునికి దూరంగా. వెళ్ళినపుడు ఆయన క్రైకేయికి లోబడును. 
దశరథుడు కై కేయిని గౌరదించును. నీకోన్కై ఏమి నేను, ఈ మొత్తం 
రాజ్యము, సంపత్తి, నీ ఆధీనములో నున్నవి. నీ కోన్కై ప్రకారము 
నేను. ఏదయినా చేయుటకు సెద్దముగా నున్నాను. ఈ శేజు వరకు 
నేను రాముని మీద ప్రమాణము చేయలేడు. ఎందుచేతననగా అతను 
నాకు ప్రాణము కన్న మిన్న. కాని ఈ రోజు రామునిపై ప్రమాణం 
చేసె చెప్తుచున్నానుు, నీవు ఏది అడిగిన అది యిస్తాను అని దశరథుడు 


చెప్పెను, 


అప్పుడు. కైకేయి నిజంగా మీరు నేను ఏది అడిగితే అది యిస్తారా? 
అని అడిగెను. *ఇది రఘుకులం యొక్క మర్యాద నామౌట ఎ 


శశ0 


ఫా 


అసత్యము కాదు. అని దశరకుడు చెప్పెను. 


కైకేయి నాకు రెండు వరములు మీరు తీర్చ వలసి యున్నవి. వాటిని 
అడగవనలయును. రాజు శెండు ఏమిటి? నాలుగు ఆడుగునుని చెప్పెను. 
వ్ర కేయి మొదటి వరంగా రామునికి బదులు భరతునికి రాజ్యాభిషేకం 
చేయవలయును. శెండవ వరంగా రాముడు నార వ ప్రుములు ధరించి 
14 సం.లు వరకు అడవికి వెళ్ళవలయును అని చెప్పెను. 


రెండవ కోర్కె విని ధశరథుని హృదయం వణకెను. ఆయన కంగారు 
డుతూ. భరతునికి రాజ్యాభిషేకం చేయుటకు సిద్ధంగా ఉన్నాను. కాని 
ముని నీవు అడవికి ఎందుకు పంపుచున్నావు? అతను నీకు ఏమి 
అన్యాయం చేసినాడు? ఇప్తుడు. నేను ఎక్కువకాలం బ్రతుకు వాడను 
కాను. నీవు నన్ను రొముని వియోగంతో బాధపెట్టవడ్డు. లేజు నీవు 


శ్రీనాముని పాగడుచున్నావ్వు ఈ లేజు నీకు ఏమబునది? అనెను. 


త్న 


ల్త 


ఖ్‌ (€ 
శ 


కైకేయి. నిష్తూరంగా దశరధుని తిరస్తారించుతూ. రఘుకుల మర్యాద 
ననుసరించి. వాగ్దానమును చెళ్లించకున్న మీరు నరకమునకు వెళ్ళవలసి 
యుండునని చెప్పబడినదని చెప్పెను. దశరధుడు రాముడు నేను చెప్పిన 
వెంటనే అడవికి. వెళ్ళుటకు ఒప్తుకొనును. కొనినా ప్రాణం అతని 
వెనుక వెళ్ళిపోవును, అనెను. 


ఎంత నచ్చకెప్పినప్పటిక. కైకేయి. చినలేదు... అపుడు దశరథుడు 
నిరాశ చెంది నాపై. డదయడదలుము నేను కాముని తీసికొని అయోధ్య 
నుండి బయటికి వెళ్ళి పోవుడును. కొని నారాముని నానుండి దూరం 
చేయకు ఎండుచేతననగా 14 సం.ల తరువాత రామునికి రాజ్యాధిషేకం 
జరుగునప్తుడు. దానిని చూచుటకు నేను బ్రతికి ఉండను. భరతుడు 
రాజగుటకు సిద్దం కొడు. నీకు అవమొనం కల్గును. అహ్హడు నీకు పశ్చా 
త్తాపం కల్లును. అందుచేత నీవు నా మాట ఒప్తుకోనుమని చెప్పెను 


క్రైకేయి చివరకు ఏమీ ఒప్తుకొనడు.. అపుడు దశరథ మహారాజు, 
సూర్యదేవుని ఈరోజు మీరు ఉదయించవడ్డన్ని లేకున్న నారాముడు అడ 
వికి వెళ్ళి పోవునని ప్రార్జించెము. దశరథుడు తన నోటెతో నీవు అడవికే 


శ! 


వెళ్ళమని చెప్పలేదు. కాని క్రైకేయి రామునికి చెప్పెను. దశరథుడు, 
శంకరునితో, ఓ భగవంతుడా! నారామునికి నన్ను విడచి అడవికి 
వెళ్ళకుండువటువంటి బుడ్డి ప్రసాదించు స్వామీ! అని ప్రార్హించెను. 
దశరథుడు చాలకంగారు పడెను. మరియు అతనికి రాత్రంతా నిద్ర 
రాలేదు. ఆయన లోలోపల చాల వికలత చెండెను. ఆయన ఆవేదనకు, 
బాధకు మరి ఏదీ సమానము కాదు. 


అయోధ్య ప్రజలు రాముని రాజ్యాభిషేకం చూచుటకు చాల ఉత్సా 
హముగ నుండిరి. తెల్లవారగానే రాజభవనం దారం వద్దకు చాలమంది 
వచ్చిరి. దశరథ మహారాజు ప్రతిలో జు 4 గం.లకు లేచును. 4 గం.లకే 

ధ్యానం మరియు జపం చేయును. మీరు. కూడ అట్టు చేసిన 
ఈశ్వరుని దయకు పొటత్రులగుదురు. మరియు శగవంతుడు మిమ్ము పాప 
ములు చేయకుండ కాపాడును. 


మహారాజునకు ఇపుడు సూర్యోదయము కానున్నదని తెలిసెను. ఒక 
సేవకుడు వచ్చి దశరథ నుహారాజు మూర్చిల్లి ఉండగా. చూచెను. సేవ 
కుడు కై కేయిని మహారాజు ఎందుకు మేల్కొనలేదని అడిగెను. కైకేయి 
రాత్రి ఆయనకు పూర్తిగా నిద్రలేదు. మరియు “రామరామ” అని 
పలుకు చుండెను. నీవు త్వరగా రాముని పిలుచుకొని రమ్ము అని 
చెప్పెను. ఈ లోపల ఈ వార్త రాజ భవనములో వ్యాపెంచెను. 
మంత్రిగారికి కబురు అందినది. ఆయన వెంటనే పరుగెత్తి వచ్చెను. 
రాముని దగ్గణకు మంత్రి వెళ్ళినప్పుడు, రాముడు మీరు ఇంత త్వరగా 
ఎండుకు రావలసి వచ్చినదని అడిగెను. తండ్రిగారు మిమ్ము తలచు కొను 
చున్నారు. త్వరగా రమ్ము అని మంత్రి చెప్పెను, రాముడు పరుగెత్తి 
కై కేయి మందిరమునకు వెళ్ళెను. అందరు ఆశ్చర్యంగా చూచుచుండిరి, 
రాముడు కై కేయిన్సి మానాన్నగారు ఎందుకు నిరుత్సాహంగా కనబడుచు 
న్నారు అని అడిగెను. అప్పుడు కైకేయి రామునితో మీ తండ్రి గారి 
దుఃఖమునకు నీవు కారణం కాదు. నేను ఆయనను రెండు వరములు 
అడిగినాను. వాటిలో నీకు 14 సం.లు అరణ్యవాసం మరియు భరతునకు 
రాజ్యాభిషేకం ఉన్నవి. ఇంతే దీని మూలంగా ఆయనకు నిద్ర రాలేదు. 


క42 


దుఖముతో సృృహలేని వానివలె పడి ఉన్నారు అని చెప్పెను. 


రాముడు కై కేయికి నమస్కరించి, అమ్మా భరతుని కంటే మీకు 
నా మీదనే (ప్రమ ఎక్కువ. నాకు బుషి-మునులతో సత్సంగము 
కల్గుటకు శుభము కల్గుటకు, నీవిట్లు అడవికి నన్ను పంపుచున్నావు. నా 
తమ్ముడు భరతుడు రాజగునని విని నాకు చాలసంతోషముగా నున్నది. 
ఇవి అన్నియు మామూలు సంగతులే, తండ్రిగారు ఎందుకింత దుఃఖించు 
చున్నారు? అని చెప్పెను. 


దుఃఖించుచున్న దశరథునకు రాముడు నమస్కరించగాా ఆయన ఏడ్చు 
చుండెను. మరియు రాముని గట్టిగా ఆలింగనము చేసికొనెను. రాముడు 
తండ్రితో “మీరు ధర్మ దురంధరులన్మి ఆపద సమయములో మహాపురు 
షులు ప్రతిజ్ఞాపాలనము చేయుదురన్సి 14 సం.లు ఇట్ల తిరిగి వచ్చునని 
చెప్పెను. మీ యొక్క ఆశీర్చాదము ' వలన అరణ్యంలో కూడ నాకు 
శుభము. కల్గును. మరియు తరువాత నేను మీకు నమస్కరించుటకు 
వచ్చుడును” అని చెప్పెను. 


దశరధుడు. ఏమీ చెవ్చలేకపోయెను. ఆయన మనస్సులోని కోర్కె 
ఏదోవిధంగా రాముడు. అడవికి వెళ్ళకూడదని, ఆయన హృదయం నేను 
రామునితో ఎలా చెప్పను? నామాట అబడ్డమయినా సశ రామా! 
ఎట్లయినా నీవు ఇక్కడే. ఉండు ఎందుచేతననగా నీవు వెళ్ళి పోయిన 
నాప్రాణం కూడ వెళ్ళి పోవును అని చెప్పదొడగెను. కాని దశరథుడు 
ఏమీ మాట్టాడలేక పోయెను. కళ్ళ నుండి అశ్రుధారలు కురియుచుండెను. 


వే 


తండ్రి గారికి నమస్కరించి రాముడు తక్లీ కౌసల్య వడ్డకు వచ్చెను. 
ఇప్పటి వరకు కౌసల్యకు ఇది ఏమీ తెలియదు. ఆమె ఈరోజు 
రాముని రాజ్యాభిషేకం కానున్నదని భావించుచున్నది. ఇందులక్రై ఆశీ 
ర్వాడం తీసుకొనుటకు వచ్చెనని, నీవు త్యరగా వచ్చావు మంచిదయింది. 
రాజ్యాభిషేకముకు ముందు కొంచెము తిను అని కౌసల్య _ చెప్పెను. 
దానికి రాముడు అమ్మా, నాన్నగారు నాకు అడవిరాజ్యం యిచ్చారు అని 
చెప్పెను. కౌసల్యాడివి వ్యాకులత చెంది చాల దుఖించెను తరువాత 


క్షతం 


ఛైర్యము... తెచ్చుకొని కువూరా! మహారాజునకు నీపై అపారమైన 
(ప్రేమ అటువంటప్పుడు నీకు, ఒక్కసారిగ అరణ్యవాసం ఎట్లిచ్చెను? నీవు 
అడవికి వెళ్ళవలసి యున్న వెళ్ళవచ్చు. దానికి నాకు విచారము లేడు. 
కొని నీ జనకుడే నీ వియోగం సహించలేరు. అడవిలో వనదేవత నిన్ను 
రక్షించును. నొకు కూడ నీవెంట రావలయునని కోర్కె. కలుగుచున్నది. 

కొని పతివ్రతా ధర్మము నన్ను నిరోధించుచున్నదని రామునితో చెప్పెను. 


సీతకు తెలిసిన ఆమె వచ్చును. కౌసల్యకు సీత యింటిలో ఉండవ 
లయుననెడి కోర్కె... కలడు. రాముడు సీతతో, తల్లి-దండ్రులకు సేన 
చేయుటకు నీవు షట యుండవలయునని న్‌ అడవిలోని 
కష్టములు నీవు సహించలేవు అనెను. అపుడు. సీత నాభర్త లేకుండ 
స్వర్గలోక సు నాకు నరకంతో సమానమే! నేను అడవిలో ఉండి 
వత్తు సేవ చేస్తాను నన్ను విడువకండి. నేను మీకు తోడుగా వెంటబడి 
వచ్చెదను. 14 సం.ల తరువాత మీరు అడది నుండి తిరిగి వచ్చునప్ప 
టికి ఈ సీత జీవించి ఉంటుందని, నమ్మక మున్నప్తుడే మీరు నాకు 
ఇచ్చట ఉండుటకు ఆజ్జ యివ్వండి అని రామునితో పల్కెను. ఎంత 
నచ్చజెప్పెనప్పటికి రాముని వెంట వెళ్ళుటకే సీత్ర సంసిద్దురాలయ్యెను. 
అప్తుడు రాముడు సీతాదేవిని అడివికి వెంట. తీసికొని వెళ్ళుటకు ఒప్పు 
కొనెను. 


లక్ష్మణునకు వార్త తెలిసి పరుగెత్తు కొని వచ్చెను. ఆయన కౌంచెము 
కోపముగా రామునితో మీ యొక్క రాజ్యాభిపే షేకం నేను చేస్తానని చెప్పదొ 
డగెను. అప్పుడు. రాముడు ప్రియమైన తమ్ముడా! ఈ జీవితం మిధ్య, 
యవ్వనం క్షణ భంగురం అడవిలోనికి వెళ్ళిన బుషి మునుల యొక్క 
సత్సంగము లభించును. ఇటునంటి మంచి అవకాశము లభించునప్పుడు, 
నీవు ఎందుకు కోపగించుకొనుచున్నావు? కోపగించుకొన్న పుణ్యం నశిం 
చునని వివరించెను. 


రాముడు. ఉపదేశించగా. లక్ష్మణుడు మీరు అనుమతించండి. నేను 
కూడ మీ వెంట వచ్చెదనని చెప్పెను. రాముడు లక్ష్మణా! నీవు తల్లి 
దండ్రుల సేవ చేయుటకు, ఇంటి వద్ద ఉండమని చెప్పెను. లక్ష్మ 


కత 


ణుడు మీకే నాతళ్లీ-తండ్రి అని పఠికెను. చివరకు రాముడు నీవు 
సుమిత్ర అమ్మ అనుమతి సికొని ఈ ని చెప్పెను. సుమిత్ర లక్ష్మణు 
నితో కుమారా! నీకు ఒక్కడికే సేవ చేసికొను భాగ్యము కల్పించుట 
కొరకే. రాముడు అడవికి వెళ్ళుచున్నాడు. ఆయన అయోధ్య మర 
చిపోవునట్టుగ సేవచెయ్యి,. ఎవరి కుమారుడు రాముని సేవకుడగునో, 
ఆమె పుత్రవతిగాను, సౌభాగ్యవతియగు. స్త్రీగాను వరిగణింపబడును. ఆ 
సమయంలో లక్ష్మణుని భార్య ఊర్మిళ అచ్చటికి వచ్చెను. ఆమె తన 
భర్త తనను వెంట తీసికొని వెళ్ళవలెనని కోరుటలేదని తెలిసికొనెను. 
నేను ఆశ్షేపంచుట ఎండులకని భావించెను. లక్ష్మణుడు కూడ ఏమి 
చెప్పలేదు. ఆయన పరుగెత్తి రాముని వద్దకు వెళ్ళిపోయెను. 


త్తి అరణ్యమునకు వెళ్ళుట :- 


అయోధ్య ప్రజలు కైకేయి ద్వారా జరిగన యీ అనర్థం విని 
మ్‌, 


చా 
శ్రుపడిరి. వారికి చాల బాధ కలిగెను. అందరు విచారంతో మేము 
కూడ్క రామునితో అడవికి వెళ్ళెడదమని చెప్పదొడగిరి. 


లి 


రామలక్ష్మణులు, మరియు సీత కైకేయి భవనమునకు వచ్చిరి. తండ్రి 
గారితో ఇప్పుడు. మాకు అనుమతి యివ్వండని యం. అప్పుడు కై కేయికి 
చాల కోపము వచ్చెను. ఆమె కామునితో మీ తండ్రి వీక్స ఎప్పటికి 
అనుమతి. యివ్వడు. కొని నేను ఇస్తున్నాను, అని చెప్పెను. కైకేయి 
నార. చీరలు తెచ్చెను. సీతకు కూడ నార వస్త్రములు యిచ్చెను. ఆ 
సమయంలో వశిష్ణుడు అక్కడకు వచ్చెను. ఆయన సీతాడేవి చేతి నుండి 
నారవ,స్త్రములు లాగుకొనెను. మరియు క్రై కేయితో, నీవు అరణ్య వాసం 
రాముడు చేయవలెనని కోరితివి సీత కొఆకు కాదు. మా కోడలు 
ఈ విలువగల బట్టలు విభూషణములతోనే వెళ్ళునని చెప్పెను. 

రామలక్ష్మణులు జొనకి కూడ కై కేయి మాతకు నమస్కరించి బయ 
టకు వచ్చిరి. అపుడు దశరథుడు మంత్రితో చివరికి అడవికి వెళ్ళవద్దని 


తండ్రిగారి కోచ్కెగా రామునికి చెప్పమని చెప్పెను. రథంలో కూర్చుండ 


కేర్‌ 


బెట్టుకొని తీసికొని వెళ్ళు. నాల్లు రోజులు అందరిని అడవిలో త్రిప్పి 
మరల అయోధ్యకు తీసికొని రమ్ము. ఒకవేళ రాముడు రాకున్నట్టయిన 
సీతను తప్పని సరిగా తీసికొని రమ్ము. ఆమెను చూసి అయిన నేను 
కొన్ని రోజులు బ్రతక గలను అని మంత్రితో పలువిధముల చెప్పెను. 


రాముడు బయటకు రాగానే చాలమంది గుంపుగా చేరిరి. ఎవ్వరికి 
అయోధ్యలో ఉండుట మంచిదనిపించలేదు. _ రథము కదిలిన వెంటనే 
దాని వెంబడి పరుగెత్తసాగిరి. . ప్రజలు ఎక్కడ రాముడుందునో అదే 
అయోధ్య అని చెప్పదొడగిరి. అయోధ్య ప్రజలు, రామునిపై చాల 
(ధ్రేమ, ఆత్మీయత కల్గియుండిరి, 


రాముడు అందకు నచ్చచెప్పెను. కాని ఎవరు ఒప్పుకొనలేదు. 
సాయంకాలము అందటు తమసా నది ఒడ్డున బసచేసిరి. అంద 
ఆకి నిద్ర వచ్చెను మధ్యరాత్రి రాముడు మంత్రి సుమంత్రునితో 
ఇప్పుడు అందు నిద్రించుచున్నారు. మనం ఇక్కడ నుండి త్వరగా 
ప్రయాణం చేయవలయును. ఎవ్వరికి మనం ఏ ప్రదేశమునకు వెళ్ళినది 
తెలియకుండ ఉండునట్టు రథమును నడపమని చెప్పెను. 


దయం ప్రజలు మేళ్కొన్న తరువాత రాముని చూడలేక పోవుట 
వలన్క అందు రోదించుచూ అయోధ్యకు తిరిగి వెళ్ళిరి. 


ఉదయమునకు రామలక్ష్మణులు మరియు జానకి శృంగవేరి పురము 
దగ్గరకు వచ్చిరి. అచ్చట పళ్లెరాజు గుహునకు వార్త తెలియుట తోడనే, 
సీతారాములకు స్వాగతం చెప్పుటకు వచ్చెను. ఆయన రామునితో యీ 
రాజ్యం మీ పాదముల వద్ద సమర్చించు. కొనుచున్నానని చెప్పెను. నేను 
మీ యొక్క సేవకుడను. మీరు ఇచ్చటనే ఉండండి. సుఖంగా ఉండండి 
అని పలికెను, అప్పుడు రాముడు నేను ఏ గ్రామములోను 14 సం.ల 


వరకు నివసించ కూడదని చెప్పెను. 
గంగానది ఒడ్డున చెట్టు క్రింద అందటు బసచేసిరి. రాత్రి దర్భగడ్డితో 
ళా యు యి 


రెండు వక్కలు తయారు చేయబడెను. లక్ష్మణుడు నేను రాత్రి పూర్తిగా 


కేత్తగ 


రామునికి కాపలా కాసెదనని నిక్షయించుకొనెను. సీతారాములు వర్చతో 

తయారయిన పక్కలపై పడుకొని నిద్రించుట చూచి గుహానకు చాల 

దుఃఖము. కళ్ళెను. ఆయన క్రై కేయిని నిందించెను. అపూడు లక్ష్మణుడు 
మ. షా. చె 

గుహూనకు చేసిన ఉపదేశమునకు లక్ష్మణ గీత అని పేరు. 


త్‌ 


సుఖదుఃఖములు మనయొక్క. కర్మ ఫలము కనుక జ్ఞాని ఎవవంపైన 
దోషారోపణ చేయడు. సుఖదుఃఖములు ఒకదాని వెనుక ఒకటి నిలచి 
ఉండును. అట్టా అనుకొని జ్ఞాని సుఖము కలిగినప్పుడు ప్రసన్నుడు కాడు 
మరియు దుఃఖము కల్షినవుడు విచారించడు. ఎవరో మనకు కస్టం కల్షిం 
చుచున్నారన్న ఆలోచన వల్ల మనలో ఇతరులపై రాగడ్వేషములు కల్లును. 


రాముడు అనంత స్వరూపుడు. కౌసల్యాడేదిక్సి కైకేయి రామునికి 
వనవాసం ఇచ్చినడని వినినప్పుడు ఆమెకు విచారము కల్ళెను. రాముడు 
ఆమెతో, అమ్మా! ఇది నా యొక్క కర్మ ఫలము. పరశురామావతా 
రములో. నేను అమ్మకు కష్టం కలిగించాను. శేణుక జమదగ్ని బుషె 
భార్య, గంధర్భ కన్యలను చూస్తి ఆమె మనస్సులో వికారము. కళ్గెను. 
బుష్ని పరశురామునితో, మీ అమ్మ పాపి ఆమెను చంపుమని ఆన 
తిచ్చెను. అందువలననే ఈజన్మలో కైకేయి మాత నాకు దుఖము 
కళ్ళించినది. అని చెప్పెను. రామావతారములో, భగవంతుడు చంపిన 
టువంటి వారీ, కృష్ణావతారంలో బోయగా వచ్చి, భగవంతునిపై బాణం 
వేసేను. చేసిన కర్మల ఫలము అనుభవించవలసియే యుండును. 


శ్రీనాముదు ,ప్రాతకొలమున లేచెను. వటవృక్షము యొక్క పోలు 
తెప్పించెను.. మరియు కాముడు. వెంట్రుకలను కౌప్పుగా చేసి. తపస్వి 
యొక్క వేషము ధరించెను. 

గంగ దాటుచుండిరి. రాముడు మంత్రి సుమంత్రునితో మీరు అయో 
ధ్యకు తిరిగి వెళ్ళి తండ్రి పాదములకు నొ నమస్కారములని చెప్ప 
మనెను. అప్పుడు మంత్రి, ఈ సీతాదేవి నావెంటవచ్చిన దశరథునకు 
కొంత ఊరటకల్లునని చెప్పెను. కాని సీత జనకప్పుకి మరియు అయోధ్య 


కేం 


వైభవము చూసినాను. ఎచ్చట నా భర్త ఉండునో అక్కడ ఉండుట 


గంగ డాటించుటకు నావ నడుపువాడైన గుహని లక్ష్మణుడు సిరి 
ంచెను.. అతడు, “రాముని పాదములలో రాతిని స్త్రీగా మార్చగల 
క్త గలదు. నా పడవ కర్రతో చేసినది. ఈయన పాదస్పర్శ వలన నా 
వ స్తీ అయిన నేను కుటుంబపోషణ ఎలా చేయగలను? అందుచేత 
కు రాముల వొరి పొదములు కడుగుటకు అనుమతి యివ్వండి. 
అపుడే. నేను పడవలో కూర్చొనగలను”, అని చెప్పెను. 


ఇ 6 


జ 
లా. 


క 


రామాయణంలో ఒకచోట రాముడు అంతఃపురములోనికి వెళ్ళునప్ప 
టిక్కి లక్ష్మణుడు అంతకు ముందు నుంచి, అచ్చట కూర్చొని యుండెనని 
చెప్పబడినది. సీత వెనుక వచ్చుచుండెను. లక్ష్మణునితో పాదసేవ చేసే 
అధికారం నాదని చెప్పెను. అపుడు సీత్రాదేది రామునితో లక్ష్మణుని 
ఇచ్చట నుండి. వెళ్ళమని చెప్పండనెను కాముడు వళిష్ణని నిక్మయం 
మనమందరము శిరసావహించ వలయునని చెప్పెను. 


రెండవరోజు సీత మరియు లక్ష్మణుడు వశిష్థుని ఆశ్రమమునకు వెళ్ళిరి. 
అప్పుడు... వశిష్ణడు, సీతాదేవితో లక్ష్మణుడు జితేంద్రియుడని నిర్వికారు 
ని చెప్పెను. శ్రీ. రాముని కుడిపాదం యొక్క సేవ ఆయనను 
చేయనిమ్మని, ఎడవము పొదం యొక్క సేన నీవు చేయమని చెప్పెను. 
రాముని. వెండు పాదముల సేనకు అధికారులను ముందే. నిక్షయిం 
చెను. ఇది వశిష్ణుని ఆనతి. ఈ రోజు పల్లెవాడు రెండు పాదముల సేన 
చేయగోరుచున్న ఇతనిది విలక్షణ మైన భక్తి, 


పల్లెవాడు. పరుగెత్తి కర్రతెద్దు తెచ్చెను. వనవాసములో 14 సం.లు 
రాముడు. ఎటువంటిలోహపు పాత్రను ముట్టుకొనలేదు. అన్నం తివలేదు. 
ఈ ఏల్లెవాడు పూర్వజన్మలో శ్రేముద్రంలో తాబేలు అయి ఉండెను. 
. శ్రీమన్నారాయణుని చరణ సేవ చేయు భాగ్యం ఆకచ్యపమునకు లభిం 
చలేదు.. అప్పుడు లక్ష్మీదేవి భగవంతుని పాదసేవ చేయుచుండెను. 
ఆమెయే. ఇపా-డు సీతగా అవతరించినది. శేషనాగు కూడ  చరణసేవ 


కర్‌ 


చేయుచుండెను. అది ఇపుడు లక్ష్మణుని దూపంలో వచ్చెను. తాబేలు 
ఇపాడు ఏల్లెకారుగా వచ్చెను. 


పల్లెవాడు. సీత మరియు. లక్ష్మణులతో, ఆరోజు మీరిద్దరు వన్ను 
(పభువు యొకు పొడసేవ చేడు నివ్వలేదు. ఇపుడు మీరిడ్డరు చూస్తూ 
ఉండండి. నేను ప్రభువు యొక్క పాడ సేవచేస్తున్నానని చెప్పెను. 


సీతక్కు చదువులేని ఈ పల్లె వానికి రామునిపై గల (ప్రేమను చూచ్చి, 
ఆశ్చర్యము కళ్లిను. అప్పుడు ప్రభువు ఇతనికి ఏదయిన బహాముతి ఇవ్వవ 
శైనని మయోచించెను. వెంటనే సీత తన చేతి ఉంగరము తీసి రామునికి 
యిచ్చెను... రాముడు పళ్లెవానికి ఇవ్వబోయెను.. అహుడు పల్లివాడు 
నాది మరియు. మీది ఒకే జాతి అయినపుడు నేను బపామూనం ఎలొ 
తిసెకొనగలనని చెప్పెను. 


ఇక్ష్మణునకు ఇదె విని కోపం రాగా నీవేమీ వాగుచున్నావు? నీది 
మరియు మౌది ఒక జాతి కొడు అని చెప్పెను. అప్పుడు పల్లెకారు. 
“నాది మరియు నీది ఒక జాతి కాదు నిజమే! కాని రామునిది వాది 
ఒక జాతిచే. నేను ప్రజలను గంగ దాటించుచున్నాను. కాముడు ప్రజ 
లను సంసార సాగరము. నుండి దాటించుచున్నాడు. నేను గంగానదిపై 
పడవవాడిని. ప్రభువైన కాముడు సంసార సాగరమునకు నావికుడు. 
ఇపాడు... తెకిసకొనమని” పళికెను. 


గంగ దాటి రామలక్ష్మణులు మరియు. సీత ముందుకు వెళ్ళు 
చుండిరి. నడచుటలో కూడ మర్యాద, వినడుము ఉండెను. లక్ష్మణుడు 
సేతా రాముల పాదములకు తగలకుండ నడుచు చుండెను. రాముడు 
క్రమము తప్పెంచెను. ముండు లక్ష్మణుడు, అతని వెనుక సీత మరియు 
అండరి కంటి చివర రాముడు ఈ విధముగ వెళ్ళు చుండిరి. బస 
చేసిన ప్రతిచోట ప్రజలు, పీతకు నమస్కరించి స్వాగత పత్కారములు 


సలిపెరి. 


రువాత రఘునాథుడు ప్రయాగ వెళ్ళెను ముగ్గురు త్రివేణిలో 


149 


స్నానం చేసిరి. భరద్వాజ ముని ఆశ్రమమునకు వెళ్ళిరి. భరద్వాజ ముని 
(ప్రేమతో అందటిని ఆహ్వానించెను. ఈ రోజు వరకు నేను చేసిన తప 
స్ఫునకు ఫలితం ఇప్పుడు నాకు లభించినదని, అన్ని పూజల యొక్క, 
తపస్సాధన యొక్క ఫలము ్రభుదర్శనమని భరద్వాజ ముని చెప్పెను. 


రెండవ రోజు రాముడు ముందుకు ప్రయాణము చేయుటకు సిద్ద 
మయ్యెను. భరద్వాజుడు తన నలుగురు శిష్యులను వెంట పంపెను. 
ప్రభువు వాల్మీకి అశ్రమమునకు వెళ్ళెను. వాల్మీకి రామరామ కు 
బదులు మరా మరా అని జపము చేసెను. అయినప్పటికి ఆయన 
బుషి అయ్యేను. రాముడు మేము ఉండుటకు స్థలం _ చూసించమని 
అడిగెను. అప్పుడు వాల్మీకి “మీరు ఎచ్చట లేరో చెప్పండి. మీరు 
సర్వవ్యాపి మరియు సర్వాంతర్యామియై జగత్తులో అన్ని చోట్ల సాక్షి 
రూపంలో (ప్రకాశించుచున్నారు ” అనెను. తరువాత వాల్మీకి లౌకిక 
నియమముననుసరించి, మీరు చిత్రకూటము మీద ఉండమని చెప్పెను. 


రామలక్ష్మణులు, జానకీ దేవి చిత్ర కూటమునకు వెళ్ళిరి. చుట్టు 
ప్రక్కలనున్న జనులు రామ దర్శనమునకై వచ్చుచుండిరి. మరియు 
మేము మీ 'సేవకులమని చెప్పీరి. మీరు సెలవిచ్చిన విధముగ మేము 
'సేవచేసెదము. అందు ప్రభువు మరియు అమ్మపై గల భక్తితో 
నిండియుండిరి, 


సంసారముపై చింతన చేసిన పాపము కల్లును, కాని ఆ పాపము 
వరమాత్మను తలచుట వలన వదలును. జ్ఞాని ఎల్లప్తుడు పరమాత్యను 
ధ్యానించును. మనస్సుకు ఎప్పుడు అవకాశము లభించిన అది అప్పుడు 
సంసారమును. స్మరించును. ఈ మనస్సు కోతి వలె చంచల మైనది. 
దీనిని ఎల్లప్పుడు భగవత్‌ భక్తి పై నుంచండి. 


ఒశరీరము. నుండి ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోవునో అప్పుడు జనులు ఈ 
శరీరమును ఇంటిలో నుంచరు. -దేహదృష్టి ఉంచకూడదు. ఆత్మ పరిశీల 
నాదృష్టితో, ఆత్మీయ భావముట్సో, అందటితోన్ను _ట్రేమగా నుండుము. 
భగవత్‌ - భావముతో వ్యవహారించుము. . 


50 


పాపమంతయు. శరీర చింతన వల్లనే జరుగుచున్నది. పరమాత్మ 
అందఆికి కర్మానుసారం యిచ్చును. కొని కొంత మందికి ఎక్కువ, 
కొంత మందికి తక్కువ కన్చించును. వాస్తవముగా భగవంతుడు అందరి 
లెక్క సమానముగా నుంచును. 


మనస్సు దీపము వంటిది. దీపముతో మీరు కావాలన్న దొంగతనం 
చేయవచ్చు. కోరుకున్న రామాయణం చదవవచ్చు. దీవమునకు ఎవరి 
పైన రాగద్వేషము లుండవు. మీరు పాపము చెయ్యండి లేక భగవంతుని 
స్మరించండి. ఆత్మను సాక్షిగా చేసికొన్నప్పుడు, నామనస్సు చెడిపోయి 
నదా లేక నా మనస్సులోనికి పాపము _వచ్చినదా? అనే దానికి అర్హం 
లేదు. అపుడు మనస్సుకు విశదపరచుము, మరియు వశములో నుంచుకొ 
నుము. భగవంతుని నా మనస్సు సంసారములో బంధింపబడ కూడదని 
ప్రార్థంచుము. మందిరంలో భగవంతుని దర్శించి బయట కూర్చొనుట 
ఆచారము భగవంతుని స్యరూపమును చింతించుట కొజకి కూర్చొను 
టయే. అక్కడ విశ్రాంతి తీసికొనుటకు కూర్చొన వలసిన పని లేదు. 
దర్శనం చేసికొనిన తర్వాత భగవంతుని తిన్నగా మీ మనస్సులోనికి తీసి 
కొని వెళ్ళండి. భగవంతుడు మీ మనస్సులో నిలచినప్పుడే కృతార్జులగుదురు. 


చితకూటము దివ్వభూమి. అచ్చట అత్రి బుషి ఆశ్రమం కలదు. 
ఆ ఆశ్రమంలో నుండే మందాకినీ నది పుట్టినది. చిత్రకూటములో 
తులసీదాసుకు కూడ రఘునాథుని దర్శనమయ్యెను. 


మీ చిత్తమును చిత్రకూటమువలె పవిత్రముగా తయారు చేసికొనిన, 
మీ హృదయంలో సీతారాములు సదా విరాజిల్లుదురు. పదే పదే పలు సార్లు 
బుషుల్లు మునులు. రాముని దర్శించు కొనుటకు రోజు చిత్రకూటము 
నకు వచ్చుచుండిరి. జగత్తు మొత్తం శ్రీరాముని యొక్క నామమును 
జపం చేయు చుండగా రాముడు, భరతుని జ్ఞప్తికి తెచ్చుకొనెను. 


భగవంతుడు. మిమ్ము గుర్తుంచుకొనునట్టు సేవ్య స్మరణ చేసినప్పుడు, 
మీకు శాంతి. లభించును. కృమ్ణుడు అవతారం చాలించునప్పుడు, విడు 
రుని త సారు గుర్తుంచుకొనెను.. భగవంతుడు ఎవరిని తనవారుగా 


కేర్‌1 


భావించునో, వారి జీవితం ధన్యంకావింపబడును. మమష్యుడు మంది 
రమునకు వెళ్ళి భగవంతునితో నేను మీ వాడినని చెప్పును. కాని 
యింటికి వచ్చి భార్యతో నేను నీ వాడినని చెప్పును. ఎవరైతే మంది 
రంలో భగవంతుని వార్కో వారు యింటికి వచ్చి ఇతరుల వారగుదురు. 


అందుచేత అటువంటివారు భగవంతునికి ప్రియమైన వారు కారు. 
43. దశరథ మహారాజు ప్రాణత్యాగము ఫం 


రాముని. వెంట. పల్లెకొారు గుహుడు చిత్రకూటమి వరకు వచ్చెను. 
చిత్రకూటములో అతడు రాముని కొణకు కుటీరము నిర్మించెను. తరు 
వాత గుహుడు గంగానది ఒడ్డుకు తిరిగి వెళ్ళినప్పటికి మంత్రి సుమం 
(తుడు అక్కడ కూర్చొని యుండెను. గుహుడు యిద్దరు సేవకులను 
మంత్రి వెంట పంపెను. వారు మంత్రిగారిని అయోధ్య వరకు తీసికొని 
వచ్చిరి. మంత్రిగారు నేను రాముని వదలి తిరిగి వచ్చుట వలన ఏదో 
అన్యాయం జరిగినట్టనిపించు చున్నదని ఆలోచించ దొడగెను. దశరథుడు 
ఇప్పుడు. జీవించలేరు. ఆయన నన్ను రాముని ఎక్కడ వదలి వచ్చావని 
అడిగినప్పుడు నేను ఆయనకు ఎలా తెలియజెప్పను? ఇందు మూలముగా 
మంత్రి మధ్య రాత్రి అయోధ్య చేరెను. కైకేయి భవనమునకు వెళ్ళిన 
తరువాత మంత్రికి దశరథుడు కౌసల్య భవనంలో నున్నట్లు తెలిసెను. 


శోక తప్హ్రడైన దశరథుడు రామస్మరణ చేయుచుండెను. మంత్రిని 
రాముని యొక్క అన్ని విషయములు నాకు వినిపించండని అడిగెను. 
అప్పుడు మంత్రి. రాముని విరహము గొప్ప దుఃఖ సముద్రము. ఆ సము 
'ద్రమును దాటుట చాల కష్టము, అయినప్పటికి మీరు కక్షధారులు మీరే 
థైర్యము. కోల్పోయి నట్టైతే, మే మందరము ఏమి కావాలి? రాముడు 
మీ పాదములకు నమస్కారములని మరియు మీ యొక్క ఆశీస్సుల వలన 
అడవిలో కూడ మాకు శుభము కల్గుచున్నదని చెప్పెను. రాముడు వెళ్ళి 
అప్పటికి 6 రోజులు పూర్తిగా నిండెను. కౌసల్యాదేవి దశరథునకు మీరు 
ఛ్రైర్యంగా ఉండమని చెప్పెను. అప్పుడు దశరథుడు నావక్షప్టలములో 
నొప్పిగా _నున్నదనియు, నేను ఈ నొప్పిని ఓర్చుకొన లేకున్నాననియు 


152 


చెప్పెను. 


పరమాత్మను విడచి సంసార సుఖములో తేలువారు భక్తి ఏమి చేయు 
దురు? పరమాత్మ వియోగము వలన దుఃఖము కల్గినప్హాడే మనిషికి భక్తి 
ప్రారంభమగును. కౌసల్యతో దశరథుడు నాకు శ్రవణుని తండ్రి గుర్తుకు 
వచ్చుచున్నాడు. అందుచేత నా ప్రాణం పోవుటకు సిద్ధంగా నున్నది. 
మరియు పుత్ర వియోగం వల్లనే నేను మరణింతును. ఆశాప ఫలము 
యొక్క. సమయము. వచ్చినదని నాకు అనిపించుచున్నది. “రామరామ 
ని చెప్తుచునే దశరథ మహారాజు ప్రాణత్యాగం చేసెను. 


(గి 


జీవునికి జగత్తుతో సంబంధము. అస్టిరము. కాని పరమేశ్వరునితో గల 
సంబంధము. స్థిరమైనది. భగవంతుని వివిధ స్వరూపములలో ఏదో 
ఒక రూపమును ఇస్ప్రదేవతగా ఎంచుకొని దానిపై పరిపూక్ష శ్రద్ద 
ఉంచవలయును. పత్ని పతిపై అనన్య (ప్రేమ ఉంచును కాని తన యితర 
బంధువుల పట్ట సామాన్య (ప్రేమను ఉంచును. దీపము వద్ద ఏరంగు 
అద్దము ఉంచిన ఆరంగు యొక్క ప్రకాశము తెలియును. అదేవిధంగా 
పరమాత్మ అనేక దూపములు దాలును. 


మీకు ఏ స్వరూపముతో ఎక్కువ ఆనందము కల్లునో, దానినే ధ్యానిం 
చండి. నమన రము మరియు పూజ అన్ని దేవుళ్ళకు చేయండి. కాని 
ధ్యానం వం క్కడేవునిపైననే ఉంచవలెను. మీ కులదేవతనో, 
మీ యిష్ట్రచేవతనో ప్ర. ఈ శరీరము 5 తత్వములతో చేయ 
బడినది. ఒక్కొక్క తత్వమునకు ఒక్కొక్క దేవత కలదు. ఈ శ్‌ 
దేవతలు ఒక్క ట్‌. పృధ్వితత్వము గణపతి, జలతత్వము శివుడు, అగ్ని 
తత్వము సూర్యుడు, వాయుతత్వము శ్రీదేవి ఆకాశతత్వము విష్ణువు, 
దేవుళ్ళు ఒక్కటి, అందుచేత వారిపై భేద భానముంచవద్దు. 
ఒకే స్వరూపమును మనప్సులో పదేపదే ధ్యానించిన మానసిక శక్తి పెరు 
గును. మనస్సు ద్వారానే పరమాత్మ లభించును. శరీరంతో కాదు. 
మవకు నచ్చిన జేవతకు మానసిక సేవ ఆరాధన ప్రతిరోజు చేయుచుం 
డవలెను. 


153 


మానసిక సేవకు సమయం ఉదయం శ4ీగం.ల నుండి ర్‌గం.ల వరకు. 
సాధువులు సన్యాసులు ప్రోగుచేయరు. వారు మానసిక సేవ చేయు 
చుందురు. గృహాస్తుడు మానసిక సేవ మరియు ప్రత్యక్ష సేవ) రెండూ 
చేయుచుండవలెను. భగవంతుని కావలయునన్న తండ్రిగా కాని పుత్రు 
నిగా కొని తలంచుము. కాని వారిపై (పేమ పూర్వక సంబంధము 
మౌొత్రం తప్పక ఉంచుము. అప్పుడే మీ గృహాస్ట్ర జీవితం ప్రశంసనీయ 
ముగాను ఎల్లప్పుడు సుఖముగాను ఉండును. 


బృందాననంలో ఒక మహాత్ముని కథ కలదు. ఆయన సంసారమును 
మరచుటకు ఒక  ఉపాయమును పన్నెను. ఆయన కృష్ణుని తన 
పుత్రునిగా తలంచుచుండిను. కృష్ణునిపై ఆయనకు వాత్సల్యము కలదు. 
మహాత్ముని మనస్సులో ఈ శరీరం గంగాస్నానం చేయలేదని విచారం 
కల్ళెను. కనుక ఒకసారి చేయవలెనని భావించెను. మానసిక సేవలో 
తన్మయత వచ్చినప్పుడు, ఆయనకు నాకన్నయ్య నన్ను వెళ్ళుటకు ఆటంక 
పరచుచున్నాడనిపించెను. ఒకరోజు ఆ మహాపురుషుడు అలా ఆలోచన 
చేస్తూ చేస్తూ వైకుంఠవాసి అయ్యెను. 


శిష్యులందణు మహాత్ముని శవమున్సు శ్మశానమునకు తీసికొని వెళ్ళిరి. 
ఇంతలో 7 సం.ల వయస్సు కల ఒక బాలుడు, గంగా జలము కల ఒక కుండ 
తీసికొని వచ్చి, ఆయన నాతండ్రి. నేను ఆయన కుమారుడనని చెప్పెను. 
కాబట్టి అగ్నిసంస్కారము చేయుట నా హక్కు. మా తండ్రికి గంగా 

లు ఆల్‌ 
స్నానం చేయవలెననెడి ఒక కోర్కె గలదు అని పుత్రుడు తండ్రి శవము 
నకు గంగా స్నానం చేయించెను. అగ్ని సంస్కారము చేసెను. తరువాత 
బాలుడు అంతర్జానమయ్యెను. అప్పుడు ప్రజలకు, మహాత్మునికి పుత్రులు 
లేరని గుర్తు వచ్చినది. కృష్ణుడే ఈయన కుమారుడుగా వచ్చెను. మహా 
త్మునికి కృష్ణుడే నాకుమారుడను భావన ఉండెను. కాబట్టి పరమాత్మ 
ఆయన భావన నెరవేర్చెను. ఆయన కోర్కె తీర్చెను. 


రాముడు పరమాత్మ. దశరథుడు రాముని తన పుత్రునిగా తలం 
చెను. చివరి సమయంలో రాముని గుర్తుచేసికొనుచ్చు దశరథ మహారాజు 


154 


భగవంతుని సన్నిధికి చేరెను. జీవితమంత ఏది చింతన చేస్తామో, అదే 
చివరి ఘడియలలో జ్ఞప్తికి వచ్చును. ప్రతిక్షణము ఈశ్వరుని స్మరించు 
చున్న వాని మృత్యువు, నంస్కరింపబడును. జీవితంలో ధనం ముఖ్యం 
కాదు. పరమాత్మ ముఖ్యము, ధనం అధిక ప్రాధాన్యత పొందినప్పటి 
నుండి, జగత్తులో పాపం్య పెరిగినది. పరమాత్మ సన్నిధికి చేరుట మనిషి 
యొక్క జీవిత లక్ష్యము. కాని మనిషి తన లక్ష్యమునే మరచిపోయెను. 
భగవంతుడు మననుండి సంపద కోరుట లేదు. గౌరవము మరియు భక్తి 
భొవము.. కోరుచున్నాడు. 


డబ్బునకు భగవంతుడు లభించినట్లయిన _శ్రీమంతులయిన ప్రజలు, 
భగవంతుని లక్ష లేక రెండులక్షల రూపాయలతో కొనియుండెడివారు. 
భగవంతుడు. నేను ల్మ్ష్మీపతిని నాకు సిరిసంపదల పై కోర్కెలేదు. భక్తుల 
నిజమైన (ప్రేమ మీద అపేక్ష ఉండునని చెప్పుచున్నాడు. మీకు రాముని 
సేవ చేయవలెనని యున్నయెడల మీ మనస్సును అయోధ్యలోనే ఉంచ 
వలెను. మీ శరీరం ఎట్లా ఉన్నప్పటికి, మనస్సును అయోధ్యలో ఉంచి 
రామునిపై ఏకాగ్రత ఉంచవలెను. ఇది జీవాత్మ యొక్క ముఖ్యమైన 
విధి. దశరథుడు ప్రాణత్యాగం చేసిన తరువాత రాణులందఖు ఏడువసా 
గిరి. వశిష్టుడు. వెళ్ళి సిపాయిలన్సు మీరు వెంటనే కేకయ దేశమునకు 
వెళ్ళి భరత శతృఘ్నలతో గురువుగారు. వెంటనే పిలుచుకొని రమ్మన్నా 
రని చెప్పండి అని ఆజ్ఞాపించెను. సిపాయిల నుండి సమాచారము అందిన 
వెంటనే భరత శతృఘ్నులు అయోధ్యకు బయలుదేరిరి. వారికి (త్రోవలో 
అనేకమైన అపశకునములు కళ్లెను. వారు దుఃఖముతో ఏదో అమంగళము 
జరుగనున్నదని కలత చెంద మొదలిడిరి. 


44. రఘుపతి సేవయే మనకు శ్రేయోదాయకము ఫా 


భరతుడు అయోధ్యలో ప్రవేశించెను. అప్పుడు బజారులు మూయబడీ 
యుండిను. ప్రజలు నల్లదుస్తులు ధరించి, ఉండిరి. భరతుడు అప్పుడు 
కైకేయి. భవవమునకు వెళ్ళి నా సోదరులు కులాసాగా నున్నారా? 
నాన్నగాలెక్స్కడ? అని ప్రశ్నించెను. 


క5్‌శ్‌ 


'కె కేయి కపటముగ, కుమూరా! నీ తండ్రిగారు స్వక్షస్తులైనారు అని 
యూ వా 
చెప్పెను. భరతునకు తాను, తండ్రిగారి అంతిమ దర్శనం చేసికొనలేనం 
దుకు దుఃఖము కల్లెను, కైకేయి రెండు వరముల కథ విన్పించి నపుడు 
భరతుడు ఆమెను తిరస్కరించెను. మంధర కూడ అక్కడ ఉండెను 
శతృఘ్నుడు మంధరను చెంపదెబ్బ కొట్టును. 


తరువాత భరతుడు కౌసల్యాదేవి మందిరమునకు వెళ్ళెను. ఆమె 
మనస్సులో నలుగురు కువూరులపైన సమానమైన (ప్రేమ కలదు. భర 
తుడు అమ్మను మా తండ్రి ఎక్కడ అని అడిగెను. కౌసల్య నీతండ్రిగారు 
భాగ్యశాలి అయినారు. అని చెప్పెను. ఆయన _ జీవితం మరియు 
మరణం ధన్యమైనవి. 


అమ్మా! రాముడు అడవికి వెళ్ళటంలో నా అనుమతి ఉన్నట్లయితే, 
నేను నరకమునకు ఫోవుటకు సిద్దము అని చెప్పి భరతుడు రోదించసా 
గెను. కౌసల్యాదేవి కుమారా! నీకు రాముడంట ఎంత(పేమో, అది 
నాకు తెలుసు. ఈ దోషము నా దుర్భాగ్యముది. అందుచేత విధాత 
ప్రతికూలముగా నుండును. తరువాత అక్కడికి వశిష్ణుడు వెళ్ళెను. ఇద్దరు 
సోదరులకు నచ్చజెప్పి, ధైర్యము చెప్పెను. మరణించుట ఎక్కడైన గొప్ప 
విశేషము కాదు. కాని మరణించు నప్పుడు మనస్సు యొక్క స్తితి 
ఎలా ఉన్నది. దానిపై మృత్యువు తరువాత లభించు గతి ఆధారపడి 
ఉండును. కనుక మనస్సు భగవంతుని చరణముల పై లేకున్న చెడిపోవును. 


రామాయణంలో దశరథుడు నా రాముడు అడవికి వెళ్ళెను. ఆ 
సమయంలో అది. భరతునికి ఇష్టమయినచో అతని చేతిలో నాకు అగ్ని 
సంస్కారము. జరుగగూడదని ఆజ్ఞాపించినట్లు వ్రాయబడినది. భరతుడు 
రాముని అడవికి పంపు విషయంలో _ఒప్పుకొనలేదు. ఆయన దశరథునికి 
అగ్ని సంస్కారము చేసెను. ముగ్గురు రాణుల అగ్ని ప్రవేశమును 
భరతుడు. నిలిపెను. 15 రోజుల తరువాత ఒకసారి సభ జరిగెను. 
దానికి వశిష్ణుడు వెళ్ళి ప్రసంగించెను. భరతశతృఘ్నులను కూడ సభలో 
నికి పిఠీచిరి. వశిష్టుడు దశరథుని జీవితము మరియు మరణము శెండు 


156 


ధన్యమైనవ్కి ఆయన గురించి దుఖించవలసిన పనిలేదు అని పళికెను. 


బ్రాహ్మణులయి. కూడ వేదములు తెకిసికొనక సత్కర్మ హీనులుగ 
నుండువార్సు. డుఃఖించవలయును.. స్వధర్మమును విడచి, భోగవిలాస 
ములకు. దొసుడైన క్షత్రియుడు, దుఖించవలయును.. దానం చేయని 
వైశ్యుడు కూడ దుఃభించవలయును. వృథాగా వాదవివాడములు చేయు 
కార్మికుడు కూడ దు.ించవలయును. భర్తను మోసగించు స్త్రీ 
కూడ దు-ఖించవలయును.. గురువొజ్జను పాటించని శిష్యుడు కూడ 
దు+థించవలయును. అతిధి అభ్యాగతులను పోషెంచని గృహస్తుడు కూడ 
దు-ఖించవలసిన వాడే, వీరందరి స్టైతి శోచనీయము. 

వశిష్ణుడ్సు దశరథ మహారాజు సద్గుణ సంపన్నుడు. అటువంటి కాజు 
లేడు. మరియు ఉండబోదు. తక్లీదండ్రులపై రామునికి చాల (ప్రేమ 
కలదు. వారి ఆజ్ఞ పాటించుట కొజకే అతను అడవికి వెళ్ళెను. 
అండుచేత మా అందటి కోర్కె శేపు. భరతునికి రాజ్యాభిషేకం చేయవ 
అయునన్వి దశరథ మహారాజు స్వర్గమునకు వెళ్ళెను. అయోధ్య అనాథ 
అయినది. దానిని సనాధను చేయవళెను అని చెప్పెను. 


తరువాత మంత్రిగారు ప్రసంగించిరి.. తరువాత భరతుడు _ చెప్పుటకు 
నిలబడెను.. గురుదేవుల యొక్క మరియు అయోధ్య (ప్రదల యెక్క 
కోరిక నాకు రాజ్యాభిషేకం చేయవళలెనన్ని కొని దీన్ని వలన అయోధ్య 
ప్రజలు. కాన్సి నేను కాని సుఖపడుదుమా! అందుచేత వేను సీతారా 
ములకు సేవచేయుటకు. నిక్షయించుకొనినాను. కైకేయి. కుమారుడు 
కైకేయి కన్న అధముడు. నా జన్మ ఈ జగత్తులో జరుగ కున్న ఈరోజు 
అయోధ్య ప్రజలు దు'ఖపడి ఉండెడివారు కొరు. ఈ అనక్తము లన్నిం 
టికి మూలం నేను. 

భగీరథుడు, దిలీపు మహారాజు కూర్చున్నటువంటి సూర్యవంశపు 
సింహాసమువకు_ నేము నమస్కారము చేయుదును. కొని దీనిపై కూల్చొ 
నుటకు నేను యోగ్యుడనుకాను. నామూలంగా సీతాదేవి మరియు 
రాముడు అడవిలో తిరుగుచున్నారన్సి వాకు ఒక్కటే దుఖముగా నున్నది. 


కప్‌? 


నేను శేపు చిత్రకోటకు ప్రయాణమగుదును. ఆయనను శరణుజొచ్చెదను. 
మీరు సీతారాములు అయోధ్యకు తిరిగి వచ్చునట్లు వారు నాయొక్క 
అపరాధము క్షమించునట్టు _ ఆశీర్వదించండి. ఈ రాజ్యం ఆయనది. 
నేను ఆయన సేవకుడను అని భరతుడు చెప్పెను. 


భరతుని ప్రసంగము. విని వశిష్ణుడతనిని కౌగలించుకొనెను. ఈ 
కైకేయి. కుమారుడు తల్లివంటివాడు. కాదు. భరతుడు రామప్రేముతో 
నిండిన మూర్తి. ధర్మము రెండు. విధములుగ నుండును. దేహధ 
ర్మము మరియు ఆత్మధర్మము. భరతుని అత్మధర్మము, అడవికి వెళ్ళి 
రఘునాధుని శరణానుగ్రహం పొందవలయునని చెప్పెను. 


భాగవతంలో గోపికల కథ వచ్చును. ప్రభువు గోపికలకు దేహ 
ధర్మము ఉపదేశించెను. గోపికలకు వారి భర్తల సేవకు వెళ్ళుటకు 
ఉపదేశించెను. అప్పుడు గోపికలు తప్పకుండ వెళ్ళిరి. భర్త దేహపుపతి 
అగును. కాని ఆత్మకు పతి పరమాత్మ మాత్రమే అయి ఉన్నాడు. 
ఎక్కడ దేహధర్మమునకు ఆత్మధర్మమునకు విరోధము కలగునో, అక్కడ 
మహాత్ములు ఆత్మ సంబంధమునకు ప్రాధాన్యత యిచ్చి పరమాత్మను 
(ప్రేమించుదురు. 


కొంచెము ఆలోచించిన యింటిలో నివారు మనస్సును కోరరు కాని 
శరీరమును మరియు ధనమును కోరుదురని తెలియుచున్నది. ఈశ్వరుడు 
కేవలము మనస్సును కోరును. మీ యొక్క ఏ స్నేహితుని యింట్లో 
నయిన పెళ్ళి ప్రసంగము జరుగుచున్నదను కొనుడు. మీరు అతనితో 
నేను మీకు ఏమి ఇవ్వను. కేవలము నా మనస్సు మాత్రమే ఇచ్చె 
దను అని చెప్పినట్లయిన అతను అతనితో ఏమి లాభమను కొనును. 
కాని భగవంతుడొక్కడే మనస్సును కోరును. మరియు మనస్సును పొంది 
ప్రసన్నుడగును. బదులుగా మీకు శాశ్వతమైన ఆనందము నిచ్చును. 


అందరికి ఆనందము కల్లుగాక అయోధ్య ప్రజలు కూడ రాముని 
దర్శించుటకు ఆత్రుతతో నుండిరి, కొంత మంది త్రోవలో ఉపవాసము 
చేసిరి. కొంతమంది ఒకసారి భోజనము చేసిరి. నేలపై నిద్రించిరి. 


158 


అందజికి సీతారాములను దర్శించవలయునని తీవ్రమైన కోర్కె ఉండెను. 


మంత్రి మరియు మహాప్పురుషులందజు భరతునితో ఈ రోజే చిత్ర 
కూటమునకు _ వెళ్ళెదమని చెప్పిరి. మాకు కూడ అచ్చటకు వెళ్ళవ 
లెననెడి కోరిక కలుగుచున్నది. అందటు ఈ రాత్రి ఎట్లు జరుగునని 
తీవ్రముగ తలంచుచుండిరి. 


5. చిత్రకూటవు త్రోవలో :- 


ప్రాతుకాలమున (ప్రయాణమునకు అందటు సిద్ధమయిరి. వృద్దులకు 
కూడ రాముని దర్శనంపై వాంఛ కలదు. ప్రజలు అక్కడకు వెళ్ళ 
లేకుండిలి. భరతుడు ఎవరికైతే. కోర్కె కలదో, వారందటు రొవచ్చని 
చెప్పెను. కొంత మంది కధంపై, కొంతమంది ఏనుగుల పై మరి కొంత 
ఎంది గుర్రముల పై కూర్చొనిరి. తల్హులు మరియు బాలీకలు పల్లకీల పై 
కూర్చొనివి. కై కేయిని కూడ శని విడచిపెట్టను. ఆమె కూడ రామ 
దర్శనమునకు సిద్దమయ్యెను. భరతుడు రాముడు, అడవిలో వనయాత్ర 
చేయు... చున్నప్పుడు నేను రథంలో ఎలా కూర్చొనగలనని చెప్పెను. 
అపుడు కౌసల్య వచ్చెను. కుమారా! ఒక వేళ నీవు నడచి వచ్చిన 
అయోధ్య ప్రజలు ఎవ్వరు వాహనములలో కూర్వొనరు. అందుచేత నీవు 
రథంలో కూర్చానమని కౌసల్య భరతునకు ఆజ్ఞ నిచ్చెను. 

ముందు రోజు శృంగవేరి పురము. చేరిరి. సేవకులు వెళ్ళి రాజుకు 
భరతుడను పేరు గల రాజు వెంట సేనను పెట్టుకొని వచ్చుచున్నాడను 
వార్త చెప్పిరి. గుహని మనస్సులో బహశః భరతుడు రొమునితో యుద్దం 
చేయుటకు వస్తూ ఉండవచ్చునను శంక కరఠిగెను. తరువాత గుహుడు 
భరతుని కఠిసికొనుటకు వచ్చెను. అప్పుడు భరతుడు రాముని ఒప్పించి 
తీసికొని వెళ్ళుటకు వచ్చుచున్నాడని తెలిసెను. గుహుడు భరతునికి 
భోజనము కౌఆకు తి రకముల సామగ్రి తీసికొని వచ్చెను. అది సాత్విక, 
రాజసిక మరియు తామసిక భోజనములు. ముందు వశిష్టని చూచి 
గుహుడు నమస్కరించెను. అప్పుడు వశిష్టుడు రాముని స్నేహితుడు 


159 


మిమ్ములను కలిసికొనుటకు వచ్చెనని భరతునితో చెప్పెను. గుహుడు 
భరతునికి శ్రీరాముడు ఏ చెట్టు క్రింద విశ్రమించెనో ఆఅ చెట్టును 
గురించి. చెప్తూ చుండెను. తరువాత గుహుడు భరతుని గంగానది ఒడ్డుకు 
తిసికొని వెళ్ళెను. గంగను దాటిన భరతుడు ఇప్పుడు ఇక్కడి నుండి 
రాముడు నడచి వెళ్ళుట వలన నాకు కూడ రథంలో కూర్చొనుటకు 
అజ్ఞాపించకండని చెప్పెను. నేను రాముని యొక్క సేవకుడను, ఆయన 
అనుచరుడను అని పలికెను. 


భరతుని మనస్సులో అనేక విధములుగ తర్కవితర్కములు జరుగుచుం 
డెను. అతని మనస్సులో రాముని ఎదుటకు నేను ఎలా వెళ్ళవలెనని 
కొంచెము. సంకోచము కళ్లెను.. ప్రయాగ రాజ్యంలో, త్రివేణి గంగకు 
భరతుడు నమస్కారం చేసెను. దానిలో స్నానం చేసెను. మరియు 
త్రివేణిని నాకు రాముని చరణములపై ప్రీతి కల్గి ఉండునట్లు వరము 
ఇమ్మని 'రెను. 


జ్జాని అగుట ప్రభుసేవలో నిమగ్నమయి. ఉండుటంతటి కష్టము 


కాడు. భక్తి లేని జ్ఞానము వృధా మరియు జ్ఞానం లేకుండ భక్తి 
గ్రుడ్డిది.. రెండు కలసినప్తుడే జీవుడు భగవంతుని చరణములకు చేరుకొన 


గలుగును. భక్తి లేకుండ జ్ఞానంలో అభినమూనం కల్గును. మరియు భక్తితో 
జ్ఞానము ఉన్నప్పుడు, దీనత కల్లును. అందుచేత భక్తి, జ్ఞానం వెంట 
నుండవలయును. జ్ఞానం వెంట భక్తి ఉన్నప్పుడు భగవంతుడు సర్వత్ర 
కన్చించును. భగవంతుని అనుగ్రహం లభించును. 


గంగ జ్ఞానము యొక్క స్వరూపము. యమున భక్తి స్వరూపము. 
అన్ని తీర్హములకు రాజు భరద్వాజ ముని ఆశ్రమము. ఏ మహా పురుషు 
నితో నయిన సత్సంగము చేయవలసి నప్పుడే తిర్రయాత్ర చేయనగును. 
అప్పుడు సఫలత సిద్ధించును. 


భరతునికి భరద్వాజముని వద్దకు వెళ్ళుటకు సంకోచము కల్లెను. ఆ 
మహర్షికి. భరతుడు వచ్చెనని తెలిసెను. వెంటనే పరుగెత్తి బయటికి 
వెళ్ళి అతనిని లోపలికి తీసెకొని వచ్చెను. అతను లక్షసార్హు నాతపస్సు 


100 


యొక్క ఫలితము వలన నాకు రాముని దర్శన మైనదని చెప్పెను. దాని 
తరువాత నేను రాముని దర్శనమునకు ఫరితమేమై యుండునని ఆలో 
చించితిని. ఈరోజు రామదర్శనమునకు ఫలితము భరత దర్శనమని 
తెల్సినది. భరద్వాజుడు, భరతునితో రామునికి నీవై చాల (ప్రేమ కలదు. 
రాముడు నిన్ను రోజు స్మరించును అని చెప్పెను. 


భరద్వాజుడు చిన్న కుటీరంలో ఉండెను. ఆయన ఆశ్రమంలో కామ 
భేనువు ఆవు కలదు అవు గడ్డి తిని పాలు యిచ్చును. సాధ్యమయిన 
ట్లయిన ఇంటిలో ఆవుని ఉంచండి. ఈళోజులలో సంస్కరణ వాదులు 
'ఫేషను బాబులు కుక్కను పెంచుదురు. కుక్కపై మనస్సు నిల్చినవుడు, 
బహుశః తరువాత జన్మ కుక్కగా పుట్టు వలసి వచ్చును. గోవు మూత్రంచే 
స్నానము చేసిన శరీరము జబ్బు లేకుండ ఉండును. గో మూత్రము 
మనస్సు యొక్క మురికిని దూరం చేయును. చెడ్డ స్వభావం మార్చు 
చెందును. 6 నెలలు ప్రయోగం చేసి చూడండి. 


భరద్వాజుని కోరికపై భరతుని పూర్తి సేనకు విశ్రాంతి పొందుటకు 
ఏర్పాటు చేయబడెను. భరతుడు రాత్రి సమయంలో మంచము మీద 
నిద్రించుట లేదు. భరతుడు దరా స్బ్‌సనం మీద కూర్వొని జపము చేయు 
చుండెను. భరద్వాజుడు వచ్చిచూడగా, భరతుడు ఉదయం వరకు పక్క ను 
ముట్లుకొనలేదు. ఆయనకు భరతుని (ప్రేమ నిజమైనదని నమ్మకము 
లు మ్‌ 
కలిగెను. 


భక్తిరుచి తెలిసిన వారికి సంసార భోగములు, రోగము వలె అనిపిం 
చును. మరియు సంసారులలో సంసారప్పు రుచి నిండి యుందునంతవరకు 
వారి మనస్సులలో భక్తి యొక్క రుచి కల్లదు. కామాభిలాష మనూత్రమే 
కల్లును. కామము నిజమైన సుఖము నివ్వదు (వ్యధమయమైనది). 


ఒకానొకసేల్‌ కలడు. అతని కుమారుడు వేశ్య సహవాసంలో బంధిం 
పబడెను. తండ్రి నీవు ఈ చెడ్డ అలవాటు విడచిన, నీకు మంచి 
కన్యతో సంబంధము చేసెదనని చెప్పెను, అప్పుడతడు ముందు మీరు 
మంచి. కన్యతో వివాహం చేయండి తరువాత నేను వేశ్య స్నేహం 


101 


విడిచి పెట్టైదనని చెప్పెను. మనందటిది ఇదే కథ అయి ఉన్నది. 
విషయ వాంఛల ఆసక్తి విడువకుండ భక్తిలో ఆనందము కల్గుట లేదని 
చెప్పుదుము. విషయవాంఛల పై ఆసక్తిని విడునకున్న భక్తిలో ఆనందము 
ఎట్లు కల్లును? (కల్లదు). 


భరతుని. వైరాగ్యమును మహాత్ములు చాల ప్రశంసించుచుండిరి. రాజ్య 
వైభవము. ' ఇతనికి చొరికినప్పటికి రాముని తిరిగి రమ్మని చెప్పుటకు, 
ఆయనను. ఓప్పించుటకు అడవికి వెళ్ళుచున్నాడని చెప్పుకొనసాగిరి. 


46. జీవుడు ఈశ్వరునితో కఠియుట :- 


9 రోజులు నడచిన తరువాత చిత్రకూటములోపల నుండి దర్శనము 
కల్గెను. అప్పుడు సీతాదేవికి భరతుడు తమను కఠలియుటకు అయోధ్య 
ప్రజలతో వచ్చుచున్నట్టు స్వప్నము వచ్చెను. అత్తగారి వేషము అశుభ 
ముగా నున్నది అని చెప్పెను. రాముడు కలయొక్క ఫలితము మంచిది 
కాదని కొంచెము విచార కరమయిన విషయము వినవలసి ఉండునని 
చెప్పెను. . 


కోయవారు రాముని వద్దకు పరుగెత్తుకొని వచ్చి భరతుడను పేరుగల 
రాజు సేనలను తీసికొని మిమ్ములను కఠలియుటకు వచ్చుచున్నాడు అని 
చెప్పిరి. అది. వినినప్పుడు లక్ష్మణుని మనస్సులో బహుశః రాజ్యము 
లభించిన తరువాత, భరతుని బుద్ది చెడిపోయి ఉండవచ్చును. అందు 
చేత అతను సైన్యమును తీసికొని వచ్చుచున్నాడని సందేహము కల్లెను. 
అప్పుడు రాముడు లక్ష్మణునితో భరతునికి త్రిలోకాధిపత్యము యిచ్చినప్ప 
టికి గర్భము చెందడని చెప్పెను. 


(ప్రాతకాలమయ్యెను. భరతుడు పైకి వెళ్ళుటకు వశిష్టుని అనుజ్ఞ 
కోరెను. రాముని కలియుటకు చిత్రకూటము పైకి భరతుడు సాష్టాంగ 
దండ ప్రణామము చేయుచు వెళ్ళెను. భరతుడు, రాముడు తన చరణా 
రవిందములతో శోభింపచేస్తి పవిత్రము గావించినటువంటి ఈ భూమిని 
తాను దర్శించుచున్నందుకు చాలా ప్రసన్నుడయ్యెను. భక్తితో విహ్వాలుడ 


162 


యినందున భరతుడు ఏమి చెప్పలేక పోయెను. పారవశ్యముతో సాష్టాంగ 
దండ ప్రణామము చేసెను. రాముడు గద్గ్దడుడై భరతుని లేపెను. 
మరియు అమితమైన వాత్సల్యంతో ఆలింగనము చేసుకొనెను. 


చిత్రకూటములో ఈ జీవుడు మరియు. ఈశ రుడు. కలసెను. 
జీవాత్మ, పరమాత్మల యీ కలయికను స్మరించిన పాపములు దహింప 
బడును. రాముని భరతుని యొక్క అద్భుతమైన కలయిక వలన కళ్ళిన 
ఆనందమును ఎవరు వర్షించగలరు?. 


మనుష్యుడు స్వర్గమునకు వెళ్ళినా గొప్పజ్ఞాని అయినా సరేే వర 
మాత్మని చరణార _ విందములను అందుకొనలేనంత వరకు, అతనికి 
శాంతి లభించదు. జీవుడు ఈశ్వరుని అంశము. ప్రపంచము, తోటి 
జీవుని సంబంధము, అశాశ్వతము. ఈశ్వరునితో అతని సంబంధము 
శాశ్వతము, ఇది ప్రియమైనది, సర్వులు క కోరదగినది. 


కొంత మంది జీవుడు ఈశ్వరుని అంశమయినప్తుడు, ఆయన నుండి 
ఎలా మరియు. ఎప్పుడు జీవుడు. వేరయ్యెనని శంకించుడురు. కాని ఈ 
విధముగ. చింతించుటకు బదులు ఈశ్వరుని జీవుని ఒకటి చేయుటకై 
సాధన చేసినప్పుడే నిజమైన శాంతి లభించును. మరియు మీరు నిర్భ 
యులగుదురు.. శ్రీరాముడు మరియు భరతుని వలె కలసినట్లయిన 
మాట్టాడుట ఉండదు. 

పల్లెరాజు. గుహుడు ఇద్దరి (పేమ చూస్తి ఆశ్చర్య చకితుడయ్యెను. 
భరతుని ఆశ్రమంలో కూర్చొనబెట్టి రాముడు వశిష్ణునకు నమస్కరించెను. 
రాముడు ఒకేసారి అందజణీకి ఆనందము కళ్ళించెను. ప్రభువు ఆనందము 
ప్రసాదించుటలో దయామయుడు, 

కౌసల్యను చూసి సీతాదేవి కంగారుపడెను. కౌసల్యాదేవి దశరథుని 
ప్రాణత్యాగపు కథ వినిపించెను. రొముడు దశరథునికి కర్మ గొదించెను. 
రాముడు 114 సం.లు అరణ్య వాసంలో అన్నం తినలేదు. లోహపు 
పాత్రలు ముట్టలేదు. పూర్తి నిగ్రహంతో సాత్విక జీవితం గడిపెను. 


63 


కుమారులు తండ్రికి బహుశః శ్రాద్ధ కర్మలు చేయక పోయినప్పటికి, 
మనం సంపాదించిన డబ్బు మన చేతులతోనే సత్కర్మలకు ఖర్చు చేయుట 
నురియు దానము చేయుట శ్రేయస్కరము. సత్కర్మల వలననే సద్గతి 
లభించును. మీరు కోరు కొను మంచిని మీరు స్వయంగా చేయకపోయిన 
పుడు, మీకుమారులు ఎలా చేయుదురు? భగవంతుడు యిచ్చినటువంటి, 
ఈ నునుష్య రూపము గల శరీరమును శ్రద్దగా పరోపకారపు పనులలో 
వినియోగించు వారికే ముక్తి లభించును. 


రాముడు మనుష్య సమాజమునకు ధర్మము నేర్చుటకు మరియు 
శాస్త్రప్రమాణమును తెబ్బటకు అవతరించెను. చిత్రకూటములోని వృక్ష 
ములన్నియు. ఫలపుష్ప భరితములయ్యెను. భిల్లులు అందటికి స్వాగతం 
చెప్పునప్పుడు అయోధ్య ప్రజలు వారికి అనేక కానుక లిచ్చిరి. కాని వారు 
తిసికొనలేదు. మరియు కొడ్డి రోజుల ముందు యిచ్చిన మేము తిసికా 
నెడి వారము. కొని ఇప్పుడు రాముని దర్శనమయిన తరువాత, మేము 
దొంగతనము. చేయుట, దెబ్బలాడుట్స మరియు మధువు త్రాగుట, 
పాపము చేయుట విడిచిపెట్టితి మని చెప్పిరి. 


వశిషునకు భరతుడు ఇప్పుడు మీరు రామునితో అయోధ్యకు తిరగి 
రావలసినదెగ. చెప్పండని చెప్పెను. అపుడు రాముడు భరతునితో ఏ 
మౌత్రము సంకోచించవద్దు. మనస్సులోని మాట చెప్పుము అని చెప్పెను. 


అప్పుడు. భరతుడు నాయొక్క వినయ పూర్వక ప్రార్థన ఏమనగా 
మీద సీతతో అయోధ్యకు తిరిగి వెళ్ళండి. మేము ముగ్గురు సోదరులము 
అడవిలో ఉండుటకు సిద్ధము. మాపై మీరు కరుణించవలసినది అని 
చెప్పెను. 

ఆ సమయంలో అచ్చటకు జనకుడు వచ్చెను. సీతాదేవి యొక్క 
తపస్వీ వేషము చూస్తి నీవు రెండు వంశములకు మేలు చేసితివి. 
ఇప్పుడు నీవు నావెంట మిథిలకు రావలసినది అని చెప్పెను. అప్పుడు 
సీత నాపతి అరణ్యవాసం నాకు కూడ అరణ్య _వాసమేనని మీరు, 
నన్ను మీ కోర్కె నెరవేర్చనందుకు కోపగించవలదు అని చెప్పెను. 


164 


కౌసల్యాదేవి, జనకునితో రాముని వియోగంలో భరతుడు 14 సం.లు 
ఎలా జీవించగలడు. ఇతనికి ఓదార్చు కల్లునట్ట్లు ఏదయిన చేయండనెను. 
ప్రజలు నన్ను బ్రహ్మజ్ఞాని అని చెపూదురు.. కాని భరతుని (పేమ 
ముందు. నాబుద్ది పని చేయుటళలేదు. నేను తన్మయుడ నగుచున్నాను 
అని జనకుడు చెప్పెను. 


తరువాత మూడవ సభ జరిగినది. దానిలో కాముడు చివరి వీడ్కోలు 
భరతునికి చెప్పెను. ఈ రోజు వరకు నిన్ను నేను ఎప్పుడు అసంతృప్తి 
పరచలేదు, కాని ఈ రోజు చేయవలసి వస్తున్నది. తండ్రి గారి అజ్ఞ 
పాఠించుట మన యిద్దటి ధర్మము. ఒక ఆజ్ఞ నీవు పాటించవలయును. 
నెండవ ఆజ్ఞ నేను ఆచరించెదను అని చెప్పెను. 


భరతుడు నా ప్రాణం నిల్చుటకు కొంత ఆధారం ఇవ్వండి అని 
అడిగెను. అపుడు. భగవంతుడు భరతునికి చరణపాదుకలను ఇచ్చెను. 
భరతునకు యివి ప్రత్యక్ష రాముడనిపించెను. (ప్రేమలో జడమును దైత 
న్యముగ, మరియు చైతన్యమును జడముగ మార్చగల శక్తి కలదు. 
భరతుని (ప్రమ ఎంత గొప్పదనగా ఆయనకు పాదుకలలో సీతారాముల 
దర్శనం కల్గుచుండెను. 


భరతుడు పాదుకలను తలపై పెట్టుకొనెను. ఎందుచేతననగ శిరస్సు 
డికి ప్రధానమైనది. దీనిలోనికి ప్రభువును తిసికొని వెళ్ళి ఉంచిన 
మనస్సులో ఎటువంటి. వికార వాసనలు రాలేవు. భరతుడు అయోధ్య 
సింహాసనము మీద రాముని యొక్క పొదుకలను ప్రతిష్మించెను. మరియు 
స్యయముగ నంది గ్రామములో ఉండెను. భరతుడు ]4 సం.ల వరకు 
అన్నము తినలేదు. భూమి మీదనే శయనించెను. మరియు బ్రహ్మ 
చర్యమును పాటించెను. యాచకునకు, అన్నం డొఆకనప్పుడు ఉపవాసం 
చేయవలసి వచ్చును. కాని అలాంటి నిస్పృహతో కూడిన ఉపవాసం 
వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. ఇలా ఆకలి బాధతో చనిపోవువారికి 
ఉపవాసం అని చెప్పట తప్పు. భరతుని వైరాగ్యము అద్వితీయమైనది. 
అతని తపశ్చర్య అసమానమైనది. భరతుడు శ్రీరాముని పాదుకల 


ల్ల 
గు 


ర 


సన 


165 


అడ్డ లేకుండ ఏపని చేసెడివాడుకాదు. 


భగవంతుని సలహా తీసికొనుట ఉత్తమము. ఏ స్నేహితుని సలహా 
అయిన. రాగడద్వేషములతో కూడి ఉండును. అందుచేత సలహా తీసికొన 
వలసి యున్న భగవంతుని నుండే తీిసికొనుము. ఈశ్వరుని ఎల్లప్పుడు 
స్మరణ చేయుము. భరతుని శరీరం అయోధ్యలో నుండెను కాని అతని 
మనస్సు రాముని చరణ ద్వయమువై నుండెను. ఆయన రాచకార్యము 
శ్రీరాముని చింతన తోడ్పాటు వలననే నెరనేర్చుచుండెను. 


మీరు మీ నేత్రములను పవిత్రముగ నుంచుకొనిన్స అప్పుడు మనస్సు 
చఠించదు.. భరతుడు పాదుకలపై దృష్టి స్టిరంగా ఉంచి సీతారాముల 
జపం చేయుచుండెను. రాముడు జగత్తులో సర్వత్ర నిండి విరాజిల్లుచు 
న్నాడు. పరమాత్ముడు ప్రత్యక్షంగా దర్శనం యిచ్చినప్పుడు, మనుష్యునికి 
శుభం కల్గును ఏ రూపమును మీరు... ధ్యానించుదులో, మరియు 
నామజపం. చేయుదురో, ఆదొపంలోనే భగవంతుడు ్రత్యక్షమగును. 
భరతునికి శ్రీ రాముడు ఆయన పాదుకలలో (ప్రకాశించుచున్నాడనిపెం 
చెడిది. కృష్ణుడు గోపికలకు (ప్రేమతో కూడిన్స భక్తి యొక్క, దివ్యమైన 

మ 


ఆదర్శము నేర్చెను. ఎక్కడ జీవులకు రాముని వియోగముకల్లునో, వారు 


భరతుని చరిత్ర ఎల్లపుడు ఆచరించదగినది. 


మనుష్యుడు డబ్బు గురించి 'వేషములు వేయును. కొని పరమాత్మ 
గురించి చేయడు. భగవంతుని వలె పవిత్రమైన జీవితం గడపిన పరమాత్మ 
తప్పక అధించును. 
అరణ్య కాండము 


డ్తీ, అత్రి మరియు అనసూయ :- 


రామలక్ష్మణులు, సీత చిత్ర కూటములో నివసించుచుండిరి. బుషులు 
మరియు. మునులు సత్సంగము కొఆకు వచ్చుచుండిరి. ప్రభువు చిత్ర 
కూటమును చిడువవలెనని అత్రి మహాముని ఆశ్రమమునకు వెళ్ళెను. 


166 


జీవుడు పవిత్రమైన జీవితం గడపీనప్తాడు భగవంతుడు దయతో పిలు 
వకుండానే వారి ఇంటికి వెళ్ళును. కృష్ణుడు విదురుని యింటికి 
పెలువకుండ వెళ్ళెను. విదురుని వలె మనం పవిత్ర జీవనం గడపిన 
భగవంతుడు మనయింటికి కూడ వచ్చును. 


తుకొరామ్‌ చరిత్రలో కథ వచ్చును. పండరి పురములో భగనం 
తుని దర్శించుటకు ఎక్కున మంది భక్తులు వెళ్ళుట నలన్క ఉదయ 
దర్శనం కొజుకు వెళ్ళిన వారికి సాయంకాలము భగవంతుని దర్శనమ 
గును. అప్పుడు లక్ష్మి “భక్తులు మీ దర్శనం కొఆకు వచ్చినారు. మరి 
శెండుకు. ఉదాసీనముగ ఉన్నారని భగవంతుని అడిగెను. అప్పుడు 
భగవంతుడు “వీరందరు. స్వారక్షపరులు. నేను ఎవరి దర్శనం చేసికొనవల 
యుననుకొనుచున్నానో ఆయన ఇప్పటి వరకు రాలేదు.” అని చెప్పెను. 
లక్ష్మీదేవి అతనెవరని అడిగెను. భగవంతుడు, నా తుకారాం, పాపము 
జబ్బు పడెను. అందువలన అతను ఈ రోజు రాలేకపోయెను. తుకారాం, 
భగవంతుడు మొ యింటికి దర్శనం ఇచ్చుటకు వచ్చునని ఆలోచించు 
చుండెను... వేలకు వేలు వైష్ణవులు భగవంతుని దర్శనం చేసికొనుటకు 
మందిరమునకు వచ్చిరి. అయినప్పటికి భగవంతుడు తుకారాం యింటికి 
వెళ్ళెను. ఈ విధముగా అత్రి మహర్షి ఆశ్రమమునకు రాముడు 
స్వయంగా వెళ్ళెను. 


ఈ శరీరం కొరకు భగవంతునితో కఠియుట సాధ్యం కాదు. కాని 

మనస్సు _కలువగలదు. ఆథ్యాత్మిక శరీరంతోనే, ఈశ్వరునితో కలియుట 
సాధ్యమగును. మరియు. మనస్సు భౌతిక విషయములపై చిరక్తి పొంది 
నష్తుడు మొత్రమే ముక్తి లభించును. రామాయణములో సత్వగుణము, 
రజోగుణము, తమోగుణము ఈ మూడింటి యొక్స ఉదాహరణములు 

ఇవ్వబడినవి. విభీషణుడు. సత్వగుణ స్వరూపుడు. రావణుడు. రజోగుణ 
కా కుంభకర్ణుడు తమోగుణ స్వరూపుడు. కుంభకర్ణుడు ఎక్కువ 
తినును మరియు నిద్రించును. 


ఆదివారం లోజు సెలవు లభించిన ఎక్కువ పూజ చేయుము. కాని 


167 


మనుష్యులు సెలవు రోజులలో సోమరులగుదురు. అతని సమయమం 
తయు నిద్రలోను వినోదములలోను గడచిపోవును. ఇది తమోగుణ 
లక్షణము. పూర్వకాలంలో అందజు కష్ట్రపడుచుండిరి. ఈ రోజులు 
యంత్ర యుగమయినందువలన, సోమరితనం పెరిగినది. మనుష్యులలో 
అలసత్వము పెరిగి విలాసములకు దాసుడై కావాంధుడగుచున్నాడు. భగ 
వంతుని నామజపము చేసినట్టయిన మీ యొక్క నిద్ర కూడ భక్తి 
యగును. కామము, క్రోధము రజోగుణము యొక్క పుత్రులు, ఇంద్రియ 
ముల సుఖము, నిజమైన సుఖముకాదు. ఆ సుఖమును పశుషక్ష్యాదులు 
కూడ అనుభవించును. ఏ గృహస్టుడయిన మనకంకే సుఖముగ కన్నడిన 
అతని సుఖమును చూస్తి మీ హృదయం ఈర్ష్య చెందకూడదు. సుఖదుః 
ఖములు పూర్వజన్మ యొక్క _ కర్మానుసారము అందటికి లభించును. 


జీవుడు అనేక జన్మల నుండి సంసార సుఖములు అనుభవిస్తూ వచ్చెను. 
అయినప్పటికి ఆయన తృష్మ తీరుట లేదు మరియు వానికి తృప్తి కల్గుట 
లేదు. తృప్తి త్యాగం వలననే కల్గును. తృష్షకు వృద్దాప్యం రాలేదు కాని, 
ఇంతలో మనకు వృద్దాప్యం మరియు శిధిలావస్ట వచ్చినది, 


సంయోగము వలన సుఖము కలుగును కాని అది సంయోగము కొటకే 
జరుగును. ఒక భక్తుడు కలడు అతను జన్మతః ప్రభుభక్తి పారాయణుడు. 
ఇంటిలో చాల సంపద కలదు. అతడు యిల్లు వదలి బృందావనములో 
నివసించమొదలిడెను. ఒకసారి ఎవరో ఒక మహారాజు రాణి సంచా 
రము. చేయుచు అచ్చటికి చేరుకొనిరి. ఆ మహాత్ముడు చెట్టు [క్రింద 
కూర్చొని ధ్యానమోగములో నుండుట చూచిరి. 24 సం.ల వయస్సు 
ఉండెను. ముఖముపై దివ్య తేజస్సు కలదు. రాణికి ఇటువంటి సుందర 
యువకుడు, ఆచ్చ్భాదనలేని శరీరంలో ఎందుకు కూర్చొనెనని ఆశ్చర్యము 
కలగెను. ఇతడు సంసార సంబంధమైన సుఖ భోగములు అనుభవించిన 
ఎక్కువ సుఖపడునని ఆలోచించి రాణి ఆయనను తన రాజ్యమునకు 
రమ్మని ప్రార్ధించెను. అప్పుడొ మహాత్ముడు నాకు యీ లౌకిక సుఖములు 
అనుభవించవలెననెడి కోర్కె లేదు అని. చెప్పెను. నేను ఇక్కడ 


168 


కూర్చొని చేయు. భగవత్సేవలోనే ఆనందము కలదు. సంసారములో 
జీవులందఆు. దుఃఖము పొందుదురు. ఇంద్రియ సుఖములలో ఎవరైతే 
మునిగి ఉందురో వారికి నిజమైన సుఖం తెలియదని తెలుసుకొనవలయును. 


రావణుడు జ్ఞాని అయినప్పటికి అతనిని రాక్షసులలో లెక్కించిరి. 
వేదాంతము మరియు బ్రహ్మజ్ఞానమును గురించి మాట్టాడుతూ మరియు 
(ప్రేమను సంసార విషయముల యందుంచినవారు రాక్షస సమానులు. 
రావణుడు రజోగుణస్వరూపుడు. 


విభీషణుడు సత్వగుణస్వరూపుడు. రాక్షస వంశములో పుట్టినప్పటికి, 
విభీషణుడు పరమాత్మ యొక్క భక్తుడు. అతడు జీవితాంతము ధర్మమును 
పాటించెను. విభీషణుడు రాత్రింబవళ్ళు రాముని స్మరించుచుండెను. 
అయినప్పటికి నేను ఏమి. సాధన చేయుటలేదని చెప్పును. సాధన 
యొక్క అహంకారము, భక్తిని నాశనము చేయును. 


కొంత మంది పూజ చేయుదురు కాని వారిలో భక్తి యొక్క అహం 
కారము. పెంపొందును. కాని ఇది నుంచిదికాదు. (ప్రభువుని ప్రసన్నుని 
చేసికొనుటకు సాధనము దీనత్వము. మానవ హృదయంలో దీనత్వము 
కల్లనంతవరకు ఈశ్వరునికి అతనిపై భక్తి కలుగదు. భక్తి యొక్క సింహా 
సనము దీనత్వము. మనుష్యుడు సాధన చేయవలెను. ఆ సమయంలో 
అతనిలో సాధన యొక్క అహంకారం కల్లును. దీని మూలముగ అతను 
పతనమగును. ఒక గృహస్టునకు ఇద్దరు కుమారులు కలరు. ఒక కుమా 
రుడు ఉదయం శ4ీ గం.లకు లేచుచుండెను. రెండవవాడు ఉదయం 7? 
గం.లకు లేచుచుండెను. ఇతని స్నేహము మంచిది కొదు. ఏమి పని 
పాటలు లేకుండ కూర్చుండు వారి మనస్సులో నేను చాల బుద్దిమంతు 
డనను అహంభావముండును. ఇతరులను నిందించు వారి మనస్సులో నికి, 
ఇతరుల యొక్క చెడ్డ భావములు వచ్చును. ఎవరి పట్ల విరోధభావము 
లేకుండుట, అశాంతి లేకుండ ఉండుట జ్ఞాని యొక్క ప్రధాన లక్షణము. 


త్రిగుణములను జయించిన వారిని అత్రి అందురు, సత్వ గుణము 
చక్కని ఆదరణను చక్కని ఆచారమును, నిగ్రహమున్తు సదాచారమును 


169 


వృద్ది చేయును. కాని సత్వగుణంలో కూడ అహంకారము. వచ్చును. 
నిర్ణణులయినప్పుడు మాత్రమే మీరు అత్రి అగుదురు. బొటన(వేలు 
బ్రహ్మరూపము.  చిన్న(వేలు సత్యాగుణము దాని ప్రక్కది తమోగు 
ణము. అలికి అభిమానం. కలుగును. మొలతో జపం చేయుటకు 
కూర్చున్నప్పుడు, ఈ (వేలికి మొల తగల నివ్వరాదు. దాని పరిణామము 
ఏమిటయి ఉంటుందని ఆలోచించండి. 


ఇప్పుడు. మీరు కథ వినునప్పుడు కూడ మాలను త్రిప్పుచు భగవం 
తుని జ్ఞాపకం చేసికొనుచున్నారు. కొని ఇంటికి వెళ్ళినప్పటికి కూడ 
బ్రహ్మసంబంధము ఉన్నప్పుడు బ్రహ్మానందము లభించును. భోజనము 
చేయుట చెడ్డది కాదు. కాని భోజనము చేయునప్పుడు భగవంతుని మరచి 
పోవుట తప్పు, 


మీ కోర్కె భగవంతుని కోర్కెతో కలసినప్పుడు, మీరు ఈశ్వరునితో 
ఒకటి అగుదురు. మనిషి ఏది కోరుకొనునో అట్టా జరుగుట లేదు. 
ఈశ్వరుడు ఏది కోరుకొనునో అది జరుగును. ఎవరైతే అవసరమును 
గుర్తించి పని చేయుదురో వారిని గుణాతీతుడందురు. 


మీరు ఎప్పుడు అత్రి అగుదుర్కో అప్పుడు బుద్ది అనసూయ యగును. 
ఇందుచేతనే అత్రి బుషి యొక్క. పేరు ఉన్నది. ఎవరిలో ఈర్ష్య, 
మాత్సర్యము లేవో వారు అనసోయలగుదురు. ఎవరికైన సశే మనం 
కష్టం కలుగు పనిని చేయకుందుము గాక! 


బుద్దిలో పెద్ద దోష మేదనగా అది అనసూయ ఇతరుల బాన్నత్వం 
చూసి మనంతట మనం ఈర్ష్యపడుట, అసూయ అనబడును. అసూయ 
యే ఈశ్వరుని మార్గములో వెళ్ళుటకు విఘ్నము కల్షించును. మీ మన 
స్సులో నున్న అనసూయను తీసివేసిన తరువాత మాత్రమే ఈశ్వరుని 
దర్శించనగును. ఒకసారి ఒక బ్రాహ్మణుడు, రాజుగారి సభకు అర్హించు 
టకు వెళ్ళెను. అప్పుడు రాజు నేను ఒకప్రశ్న అడుగుతాను దానికి 
మీరు సమాధానం చెప్పెదరా? అని అడిగెను. బ్రాహ్మణుడు ఒప్పుకొ 
నెను. మీ తలపై వెంట్రుకలు కన్చించుచున్నది కాని మీ చేతి మీద 


11/0 


వెంట్రుకలు ఎందుకు లేవు? అని రాజు ప్రశ్నించెను. అప్పుడు బ్రాహ్మ 
లణుడు మీరు కొంచెము దానము తీసికొన్నచ్కో చేతి మీద వెంట్రుక 
లుండవని చెపె నా అపుడు రాజు, నేనెవరో వడ్డ నుండి దానము తీసి 
కొనను మరి నాచేతి మీద వెంట్రుక లెందుకు లేవు అని అడిగెను. 
అపుడు. బ్రాహ్మణుడు మీరు సదా దొనము చేయుచున్నారు... గనుక 
తమ చేతి మీద వెంట్రుకలు లేవు అని జవాబిచ్చెను. సకే. సభలో 
కూర్చున్న అందరి చేతులలోను ఎందుకు లేవని రాజు మరల ప్రశ్నించెను. 
మీరు దానం చేయుచుండగా ప్రజలు దానిని చూచి, చేతులు నలువుకొ 
నుచున్నారు. అందుచేత వీరి చేతులకు వెంట్రుకలు లేవని సమాథానం 
చెప్పెను 

ఒకసారి నారదుడు పార్వతిదేవి భవనమునకు వెళ్ళెను. పార్వతి నార 
దమునికి ప్రసాదం యివ్వగా నారదుడు మీ లడ్డు బాగున్నది కాని, అన 
సూయ ఇంటిలో తయారయిన అద్దు ఇంకా చాల బాగున్నద చెప్పెను 
పార్యతి ఈ అనసూయ ఎవరని అడిగెను. అపుడు నారదుడు మీరు 
పతివ్రతలు కొని అనసూయ తల్లి మహాపతివ్రత అని చెప్పెను. 


శివుడు సమాధి నుండి లేచిన తరువాత పార్వతిదేవి ఎలాగయిన 
అనసూయ యొక్క _ పాతివ్రత్యం భగ్నం చేయవలయును. అటువంటి 
ఉపాయం ఆలోచించండి అని చెప్పెను. ఇతరులను గోతిలో పడ వేయవ 
లెనని ఆలోచించువారు తముంతట తామే గోతిలో పడుదురని శివుడు 
చెప్పెను. 

తరువాత నారదుడు వైకుంఠమునకు వెళ్ళెను. అక్కడ లక్ష్మీ “ఈ 
లేోజు మీరు చాల అనందముగ నున్నారు. ఏమిటి విశేషమని” అడి 
గెను. ఇప్పుడు అనసూయ ఆశ్రమంలోనే ఉండవలెనని క క్రోర్కె. కలుగుచు 
న్నది, నేను అచ్చట నుండియే వచ్చుచున్నాను. అందుచేత ఆనందముగ 
నున్నాను. అని నారదుడు చెప్పెను. తరువాత లక్ష్మి విమ్ణువుతో మీరు 
అనసూయ పాతివ్రత్యం భగ్నం కాగల. ఉపాయం ఆలోచించండని చెప్పెను. 


తువాత బశ్మాం విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలసి చిత్రకూ 


క్ష71 


టమునకు అనసూయను భీక్షమడుగుటకు వచ్చిరి. అనసూయ మాత 
ఆదరంతో. భిక్ష తెచ్చెను. అప్పుడు ముగ్గురు దేవతలు మీరు నగ్నంగా 
తయారయి, భిక్ష యిచ్చినప్తుడు తిసికొండుమని చెప్పిరి. 


అనసూయ నగ్నంగా తయారయి. భిక్ష యిచ్చిన నాపాతివత్యం 
భంగనుగును మరియు అతిథికి భిక్ష యివ్వకున్న పాపం చుట్టుకొనును 
అని ఆలోచించెను. అనసూయ ఆలోచించి, చివరకు ఒక నిక్షయమునకు 
వచ్చెను. ఆమె సంకల్పము చేస్తూ చేస్తూ దేవతల మీద చిన్ననలుసంత 
నీరు చిదిలించెను. అవ్హుడు ముగ్గురు దేవతలు పసిపిల్లలయిరి. 


ముగ్గురు దేవతలపత్నులు చిత్రకూటమునకు వచ్చి మా భర్తల విషయం 
చెం “తెలియ యజెప్పవలసినదని నారదుని అడిగిరి. ఈ ముగ్గురి దేవ 
తల తేజస్సు ఒక్కటై అనసూయ ఇంటిలో దత్తాత్రేయుడుగ, 'పుత్రుడై 
జన్మించెను. 

చిత్రకూటములోనికి సీతారాములు. లక్ష్మణుడు వచ్చిరి. అప్పుడు 
అత్రి మహర్షి వారిని అహ్వానించెను. జ్ఞాన మార్గమును భగవంతుడు, 
సాధారణ నేత్రములతో చూడడు. భక్తితో దృష్టిని దివ్యముగ మార్చగల 
శక్తి కలదు. మరియు భగవంతుని ప్రత్యక్షంగా చూడవచ్చును. సీతాదేవి 
అనసూయను దర్శించుటకు లోపలికి వెళ్ళి నమస్కరించెను. అనసూయ 
సంతృప్తి చెందెను. ఏ.స్త్రీ తన పతిలో భగవత్‌ భావముంచదో వారు 
ఇహలోకమును మరియు పరలోకమును. రెంటిని కోల్చోవుదురు. 

ఉత్తమ పతివ్రత స్త్రీ ఏపర పురుషుని స్వవ్నంలో కూడ తలంచదు. 
తరువాత అనసూయ, సీతాదేవికి రెండు దివ్యాలంకరణములు, రెండు 


వస్త్రములు ఇచ్చి రఘునాథుని వెంట, నీవు వనవాసము పూర్తి చేసి, 
అయోధ్యకు ఆనందముగ వెళ్ళెదవని ఆశీర్వదించెను. 


రాముడు అత్రి మహర్షితో మీరు మీ శిష్యులకు మాకు ముందుకు 
వెళ్ళుటకు త్రోవ చెప్పవలసినదిగ ఆజ్ఞ యివ్వండని, వినయపూర్వకముగ 
చెప్పెను 


గై 


శీర. బుషుల యొక్క నత్సంగము :;- 


రాముడు. శతృవును కూడ ఉద్దరించును. ్రభువు సరభంగ బుషి 
యొక్క ఆశ్రమమునకు వెళ్ళెను. సరభంగ బుషి, పరమాత్మను స్తుతిం 
చుచూ ఈ శరీరమును వదళి, బ్రహ్మలోకమునకు చేరెను. అచ్చటి నుండి 
రామ లక్ష్మణులు మరియు జానకీ దేవి, సుతీష్ణ బుషి ఆశ్రమమునకు 
వెళ్ళిరి. ఎప్తుడైతే బుద్ధి సూక్ష్మమగునో, అది పరమాత్మను లాగుకొని 
వచ్చును. సరభంగ బుషి యొక్క భక్తి అలౌకికమైనది. ప్రభువు స్వయ 
ముగ వచ్చుట చూసి బుషికి ఆనండము కల్గిన. ఆయన ప్రభువుకు 
స్వాగతము. చెప్పి, స్తుతించెను. కొడ్డి రోజులు ప్రభువక్కడ విశ్రాంతి 
తిసికొనుటకు ఉండెను. 


చు 


తరువాత వారు అగస్త్య బుషి యొక్క ఆశ్రమమునకు వెళ్ళుచుం 
డిరి. సుతీష్మ అగస్త్యుని శిష్యుడు. గురువుగారు. సుతీష్టునితో నాకు శ్రీ 
రాముని దర్శనం చేయించ వలసినడని చెప్పెను. అతను కాముడు ఇటు 
వెళ్ళుచున్నప్తుడ్సు. నేను ఆయనను గురుదేవుల ఆశ్రమము వనకు తిసి 
కొని వెళ్ళెదనని ఆలోచించెను. అందజణు అగస్త్య బుషి ఆశ్రమమునకు 
చేరిరి. సుతీమ్హుడు లోపలికి వెళ్ళి గురుదేవులకు నమస్కరించి, గుకుడేవా! 


౮ 


తీ 
భి 


(€ 


మీరు. ఒకసారి గురుదక్షిణ దూపంలో రాముని దర్శనం చేయించవలసి 

నదని కోరిరి. ఇపుడు రాముని సపరివారంగా తిసెకొని వచ్చి గక్షిణ 
యర 

జ 


ఓ 


ర్లంచుకొనుటకు వచ్చినాను అని చెప్పెను. 


ఇది దిని అగస్త్యబుషి, హర్షోల్దొాసములతో పరుగెత్తి వచ్చెను. మరియు 
ఇృగత సత్కారములతో అందరిని ఆశ్రమమునకు తీసికొని వెళ్ళెను. సేవ, 
రణ చేసినట్టయిన్క ఈశ్వరుని అపరోక్ష సాక్షాత్కారము. లభించును. 
ర్వత్రా ఈశ్వరుని చూచువారుు. స్వయముగ ఈశ్వరుడే. అగుదురు. 
న మార్గం మరియు భక్తి మార్గములలో వాస్తవముగ భేదము లేదు. 


/ 


4 


ఈ 


రం. ఒ/' 


ల! 


వేదాంతము చివర్తవాదులది. వైష్ణవులది పరిణామవాడము. వివర్త 
కాక్‌ ళు 

వాది పాలనుండి. పెరుగు తయారు చేయవచ్చును. కొని పెరుగు నుండి 

పాలను తయారు చేయలేమని చెప*ను. పరిణామవాడి, బంగారము నుండి 


1 


ఎటుల ఆభరణములు తయారు చేయబడునో అలాగే ఈశ్వరుని నుండి 
జీవుడు వికసించుచున్నాడు. అంతే కాని ఈశ్వరుని మూలస్యరూపము 
మొర్చుచెందదు అని చెప్పును. 


జ్ఞాని పరమహంస్క జగత్తును మిధ్యగ భొదించును. వైష్ణవులు ఈ 
అఖిలజగత్తును సీతారాములమయం అని తలంచుదురు. జ్ఞాని యొక్క 
దృష్టి ఎవరైన స్త్రీపై నిలచిన ఇది అస్తి చర్మములతో కూడిన బామ్మ 
అని తలచును. అది మలమూత్రములచే నిండి యున్నదని భావించును. 
కొని ఏవైస్మవుని దృష్టి అయిన అస్త్రీపై నిలచిన అతనికి ఆమె సాక్షాత్తు 
లక్ష్మీదేవి లాగ కన్ప్చించును. అతను ఆమెకు నమస్కరించును. అగస్త్య 
మహర్షి రాముని పంచవటిలో ఉండవలసినదని ప్రార్ధించెను. మరియు 
వారికి అచ్చట ఉండుటకు తగిన ఏర్పాట్లు గావించెను. 


40, పంచవటి నివాసము ;- 


రామలక్ష్మణులు జానకీదేవి గోదావరి ఒడ్డుకు వెళ్ళిరి. అచ్చటికి 
ఇంద్రుని కుమారుడు జయంత్‌ కొకి రూపము ధరించి వచ్చెను. అతను 
సీత యొక్క పాదములను ముక్కుతో పొడవ 'మొదలిడెను. రఘునా 
థుడు దానిని గిక్షించుటకు బాణము వదలెను. జయంత్‌ పరుగెత్తెను. 
అతనికి ఎక్కడ కూడ రక్షణ దొరకలేదు. ఎక్కడికి వెళ్ళినప్పటికి, 
రామబాణం అతని వెనుకనే వెళ్ళుచుండెను. జయంత్‌ కంగారుపడెను 
మరియు. నారదుడు చెప్పిన పిమ్మట, అతడు రాముని చరణములపై 
వచ్చి పడెను. సీత రామునితో ఇతనిని క్షమించుమని చెప్పెను. ప్రభువు 
దాని యొక్క ఒక కన్ను పొడిచి దానిని విడిచిపెళ్టును. 


భాగవతంలో శుక్రాచార్యుని ఒక కన్ను వామన ఆకారంలో నున్న 
భగవంతుడు పొడిచెనని కథ కలదు. రెండు కళ్ళతో, జగత్తును చూచుట 
విషమము, అందుచేత రాముడు ఒకేదృష్టితో చూడమని బోధించెను. 
ఇతను నావాడనియు, ఇతను వరాయివాడనియు భేదభానముంచరాదు. 


కొంత మంది చాల చక్కగా నున్నట్లు నటింతురు. కథ వినుటకు 


కేగ్మ 


వచ్చినయెడల త్వరగా కూనిపొట్లు వడుదురు. కూర్చునియే నిద్రింతురు. 
తరువాత వారిని లేప్సి లేపి కూర్చుండబెట్టవలెను. అయినప్పటికి 
అటునంటి తనమును భక్తులుగ తలంతురు. మరియు శ్రద్ద గల వారిగ 
భావింతురు. 


రామచంద్రుని అనతారం మూనవ సమాజమునకు శుభం కల్షించుట 
కొణకే! మనుష్యుని యొక్క ్రవర్తవ రాముని వలె నుండవలెను. గృహ 
స్తుని యిల్లు భోగభూమి. దాని మీద విరక్తి చెందకుండ వని జరుగదు. 
విషమత్వము నుండే పాపము జనించును. అందజియందు సమభావము 
నుంచుట వలన మనస్సు శాంతించును. ం. 


అడవిలో నుండి తపస్సు చేయుట వలన వాసనలు న్‌ సంవ 
త్సరమునకు ఒకసారి వీదయిన పవిత్ర తీర్హమునకు వెళ్ళి కనీసము ఒకనెల 
అయిన భక్తి సాధన చేయుము. 


మార్కండేయ పురాణములో ఒక కథ వచ్చును. రాముడు, లక్ష్మ 
లుడు మరియు జానకీదేవితో వెళ్ళు నప్పుడు, లక్ష్మణుని మనస్సులో 
కైకేయి. అడవికి వెళ్ళమని రాముని కోరినది. నాకు ఈయన సేవ 
చేయవలసిన అవసర మేమున్నది అని చెడ్డ ఆలోచన కలిగెను. రాముడు 
అంతర్యామి అగుటవలన, లక్ష్మణుని మనస్సు చెడినదని _ (గ్రహించి, 
అప్పుడు లక్ష్మణునితో రాముడు. ఇక్కడ మట్టిని కొంచెము నీ వెంట 
తీసుకొనమని ఆజ్ఞ యిచ్చెను. ఇక్కడ ముట్టి లక్ష్మణుని వెంటనున్న 
ప్పుడ్కు అతని మనస్సులో చెడ్డ ఆలోచనలు వచ్చుచుండెను. మరియు 
మట్టిని ఒక ప్రక్క పెట్టినప్పుడు అతనికి రామునిలో భగవంతుని దర్శనం 

లు లు 
కలుగు చుండిను. 


లక్ష్మణుడు దీనిని గురించి రాముని అడిగెను. అప్పుడు రాముడు 
లక్ష్మణునితో దీనిలో నీదోషము ఏమియు లేదు. ఇది ఈ మట్టి యొక్క 
(ప్రభావము. ఏ భూమిలో ఎలాంటి పని జరుగునో అలాంటి పరమా 
ణువులు ఆభూమిలో నుండును. దాని ప్రభొవం వాతావరణం మీద 
పడును. ఈ స్టలంలో యిడద్దణు రాక్షసులు నివసించుచుండిరి. వారి 


175 


పేరు సుంద్‌ మరియు ఉపసుంద్‌ అయిఉన్నవి. వారు చాల తపన్సు 
చేసిరి. బ్రహ్మ వరమడగవలసినదని చెప్పెను. వారు మేము ఎల్లప్పుడు 
జీవించి ఉండవలెనని వరమివ్వమని అడిగిరి. బ్రహ్మ దాని నివారణోపా 
యము అడిగెను. ఇద్దజు సోదరులకు చాల (పేమ కలదు. అందుచేత 
వొరు (బ్రహ్మదేవునితో మేమిద్దణము. ఒకరితో నొకరు కలహించినప్పుడు 
మాత్రమే మృత్యువు సంభవించునట్లు వరమివ్వమని కోరిరి. 


వరము పొందిన తరువాత యిద్దటు రాక్షసులు దేవతలను బాధించ 
సాగిరి. దేవతలందజు భగవంతుని శరణువేడిరి. భగవంతుడు తిలోత్తమ 
అను అప్పరసను సృష్టించెను. మరియు ఆమెతో నీవు ఆ ఇద్దరు సోద 
రులకు మధ్య ఏదో ఒక విథంగా వైరము సృష్టించవలసినదని చెప్పేను. 
అప్పుడు తిలోత్తమ అక్కడికి చేరగానే ఇద్దరి సోదరుల దృష్టి ఆమోహిని 
స్తీ పైకి వెళ్ళగా ఆమెను. పెళ్ళి చేసికొనుటకు సిద్దపడిరి. ఒకడు 
ఈమె నాది అనియు శెండవ వాడు ఈమె నీకు వదిన యగుననియు, 
చెప్పదొడంగిరి. ఫఠితంగా యిద్దజు కొట్టాడి మరణించిరి. ఈ భూమిలో 
ఇటువంటి మోహినీ మోహము యొక్క ఫలము ఇప్పటికీ కలదని చెప్పెను. 


రాముడు జగత్తుకు, అడదిలో నుండి తపస్సు చేయకుండ, రావణ 
రూపియైన కామము నశించదను ఆదర్శము తెల్పెను. రాముడు యుక్త 
వయస్సులో అడవికి వెళ్ళెను. సీత వెంట ఉండెను. అయినప్పటికి 
రాముడు పూర్తి నిగ్రహం పాటించు. చుండెను. 


శరీరము వృద్దతృ్యం పొందినప్పుడు దేహమునకు సేవ చేయవలసి 
యుండును. ద్రైవమును సేవించుట కుదరదు. కళ్ళు కన్పించనప్పుడు 
కొంత మంది సినిమా చూచుట విడిచి పెస్టైదరు. కాని దీనికి ఏమి అర్హం 
లేదు. భగవంతుడు రెండింటిపై మానవులకు ఆసక్తి కల్పించి ఉంచెను. 
అని స్త్రీ మరియు ధనము. జీవితంలో నిగ్రహము లేకుండ దివ్యత్వము 
పొందలేరు. రాముడు (ప్రతిరోజు గోదావరిలో స్నానము చేయుచుండెను. 
సంధ్యా వందనం చేయుచుండెను. శంకరుని పూజించు. చుండెను. 
బుషుల్సు మునులతో సత్సంగము చేయుచుండెను. కందమూలములు 


176 


తినుచుండెను. ఈ విధంగా అక్కడ సాత్విక జీవనం గడుపు చుండెను. 
50. రామచంద్రుని యొక్క ఉపదేశము ; 


ఒక రోజు రఘునందనుడు ఒక్కడే కూర్చొని ఉండెను. ఆయన 
ఆనందముగా నుండెను. అప్పుడు లక్ష్మణుడు వచ్చి నమస్కరించి మహా 
రాజా! మోక్షమని దేనిని అందురు? ఈశ్వరునికి, జీవునికి ఏమి 
వ్యత్యాసమున్నది? ఈ తత్వజ్ఞునం నాకు _చెప్పవలసినదని అడిగెను. 


రాముడు లక్ష్మణా! బంధము మనస్సు వల్ల కల్లును. మరియు 
ముక్తి కూడ మనస్సు వల్లే లభించును. సంసార చింతన చేసిన మనస్సు 
బంధన లోనికి వచ్చును. విషయముల చింతన విడచిన ముక్తి యొక్క 
ఆనందము. లభించును. చనిపోక ముందే ముక్తి యొక్క ఆనందము 
పాందవలయును. మనస్సు సంసార విషయములతో ఏకత్వము చెందలేదు. 
మనస్సు చలించనప్పుడు పరమాత్మతో ఏక స్వరూపము చెందకలదు. 


పాలలో రాళ్ళు వేసి పొంగించిన అవి ఎప్పటికి కరగవు. ఎందుకనగా 
ఈ రెండు. వ్యతిరేక లక్షణములు గలవి. కాని, అదే, పంచదార 
పాలలో వేసిన కరిగిపోవును. ఎందుచేతననగా ఆ రెండు ఒకే లక్షణము 
కలవి గనుక. ఇదే విధంగా మనస్సు ఎప్పుడు కలసినా పరమాత్మ 
స్వరూపంతోనే కలనవలయును. 


ఈ చవిథంగా రాముడు తత్వబోధ చేసి అనుగ్రహించెను. 


మనస్సును పరమాత్మ స్వరూపంలోనికి తేగల్లిన దానినే ముక్తి 
అందురు. మాయ _ మూలంగా ఈశ్వరుడు కనిపించడు నురియు 
జగత్తు అసత్యం అయినప్పటికి కనిపించును. అంధకారము రెందు పనులు 
చేయును. వస్తువు యొక్క నిజస్వరూపమును మరుగుపరచును. అసత్య 
స్వరూపము పట్ల భ్రమ కల్పించును. ఎలాగంకే చీకటిలో త్రాడు పడి 
యున్న పాము భావన కల్లును, అట్లు భగవత్‌ జ్ఞానం కల్గిన వారికి 
సంసారము అసత్యమునకు నిదర్శనమని తెలియును. మనస్సుకు రిండు 
శక్తులు కలవు ఆవరణ శక్తి మరియు విక్షేప శక్తి. 


శై? 


కలలో ఎవరికైన లాటరీ వచ్చిన మనం ఆనందింతుము. మరియు 
దొంగతనం జరిగిన విచారింతురు. కాని స్వప్నం నుండి మేల్కొని 
నప్పుడు మౌత్రమే అది స్వవ్నమని తెలియును. మాయ అదే విథంగా 
జీవుని ఈశ్వరుని లోపలకు తీసికొనిపోవును. మాయ జీవుని ఓడించును. 
మరియు తాను గెలచును. జీవుడు ఓడిపోవును మాయ మూల 
ముననే జీవుడు బంధంలోనికి వచ్చును. అజ్ఞానం నుండి మేల్కొనిన 
వారికి పరమాత్మ యొక్క అనుభవం కల్లును. ఒక మనుష్యునికి 3 
సం. శిక్ష పడినట్లు దానిలో 2 సం. శిక్ష అనుభవించినట్లు స్వప్నం 
వచ్చును. ఇంతలో. అతడు మేల్కొనెను. మిగిలిన ఒక సంవత్సరము 
శిక్ష ఎవరు అనుభవింతురు? ఇదే విధముగ జీవుడు అడ్జానమనే నిద్ర 
నుండి మేల్కొని నప్పుడే భగవంతుడు” ' సాక్షుత్యరించును. భగవంతుని 
సాక్షాత్భారము. పొందుటకు తేలిక/మార్గము. భక్తి. మాయను గెలు 
చుటకు ఇంకను అనేక పద్దతులు “గలవు. కొని భక్తితో మనుష్యుడు 
సునాయాసముగ మాయపై/విజయము పొందవచ్చును. 






రామ లక్ష్మణులు భోన్‌కీదేవి గోదావరి ఒడ్డున పంచవటిలో నివసించు 
చుండిరి, అప్పుడొక జు రావణుని చెల్లెలు శూర్చణఖ, అక్కడకు తిరు 
గుటకు వచ్చెను, శూర్చణఖకు రాముడు చాల అందముగ కన్చించెను. 
అమె బాగా/అలంకరించుకొనెను. శూర్చణఖలో వాసన కలదు. వాసన 
బయటికి/అందంగా, సుందరంగా కన్చించును. కాని వాస్తవంగా జీవుని 
బాధసెట్టును. మరియు ఏడిసీంచును. ఈ వాసన చాల భయం 
క్రరమైనది. ఎప్పటికి తృప్తీ చెందదు. శూర్చణఖ రామునితో నేను 
“ఇప్పటి వరకు పెండ్లి చేసికొనలేదు. కాని ఈ రోజు నిన్ను పెండ్లి 
చేసికొనవలయునను కోర్కెతో వచ్చినాను, అని చెప్పెను. రాముడు నేను 
ఏక పత్నివతం పాటించుచున్నాను. కాని నాతమ్ముడు లక్ష్మణుని అడు 
గవచ్చును. అని చెప్పెను. తరువాత శనూర్చణఖ లక్ష్మణుని వద్దకు వెళ్ళి 
పెండ్లి విషయం ప్రస్తావించెను. అప్పుడు ణుడు నేను రొముని 
యొక్క "సేవకుడను, నన్ను పలా “నీకు ఏమి సుఖం దొరకును 
అని-పలికెను. 


176 


వాసన ప్రారంభములో నమ్రతగా కన్చించును. కొని వాస్తవముగి 
భయంకరమైనది. దాని పట్టు నుండి ఏ మాత్రం వదిలించుకొనళేము. 
రాముడు "లక్ష్మణునికి సైగ. చేసెను. లక్ష్మణుడు శూర్చణఖ యొక్క 
ముక్కు, చెవులను. కత్తిరించెను. ఈ విధంగా శూర్చణఖ రావణుని 
వద్దకు వెళ్ళి ఏడ్చు మొదలెస్టైను. 


రావణుడు నీ యొక్క చెవులు ఎవరు కత్తిరించిరిి అని అడిగెను. 
రాముని వెంట ఆయన భార్య సీత కలదు. ఆమె చాల అందగత్తె. 
నేను ఆమెను నీ కొజకై తెచ్చుటకు అచ్చటకు వెళ్ళితిని. అప్పుడు 
లక్ష్మణుడు ముక్కు, చెవులు కత్తిరించెనని అబద్దము చెప్పెను. 


రావణునికి ఆశ్చర్యము. కల్లెను. రాముడు మనుష్యుడయినట్లుయినచో 
నేను సీతను దొంగిలించి తెచ్చెదను. ఆయన పరమాత్మ అయిన, యుద్దం 

చేసిన భగవంతుని సన్నిధికి చేరుడును అని ఆలోచించెను. తరువాత 
మ “నీవు భయపడవద్దు నేను అచ్చటికి వెళ్ళుచున్నానని" 
చెప్పెను. 

రాముడు సీతాదేవితో ఇప్పుడు మనం లీల చూపించవలసి యున్నదని 
చెప్పెను. రావణుడు సీతను ఎత్తకొని వెళ్ళినట్లు ఆమె సీత యొక్క 
నకిఠీ రూపమని చెప్పబడినది. 


511. రావణుని యొక్క మోసము : 


రావణుడు రామునితో విరోధము పెట్టుకొను కోర్కెతో మారీచుని దగ్గ 
అకు వచ్చెను. నూరీచునికి నీయొక్క సహాయం వలననే నేను సీతాదేవిని 
దొంగిరించగలనని తెలియపరచెను. అప్పుడు నూరీచుడు, “విశ్వామిత్రుని 
యజ్ఞమును. కక్షించుటకు వచ్చినప్పుడు అయన నన్ను ఒక బాణంతో 
కౌస్టను.. దాని మూలంగా నేను సముద్రతీరంలోనికి వచ్చి పడితిని. 
ఇందువలన మరల నాకు రామునికి ఎదురుగా తప్పు చేయుటకు ధైర్యం 
కల్గుటలేదు” అని చెప్పెను. తరువాత చాల చర్చ జరిగిన పిమ్మట 
మారీచుడు రావణునికి తోడ్పడుటకు అంగీకరించెను. ఈ విధంగా ఆలో 


170 


చించి ఇద్దజు పంచవటిలోనికి వచ్చిరి. మారీచుడు బంగారు లేడి యొక్క 
రూపము ధరించెను. మారీచుడు కూడ మాయలు తెలిసిన రాక్షసుడు. 


సీత యొక్క దృష్టీ ఆ బంగారు లేడిపై బడెను. ఆమె రామునితో 
ఈ లేడి చాల అందముగా నున్నది, దీనిని నా కొఆఅకు పట్టుకొని 
రావలసినదని చెప్పెను. అప్పుడు ప్రభువు లక్ష్మణునితో నేను ఇప్పుడు 
వెళ్ళుచున్నాను. నీవు సీతను రక్షించనలయును అని చెప్పెను. 


భగవంతుడు ఇది అంతయు తెలిసి ఉండి కూడ నాటకమాడుచుం 
డెను. మారీచుడు రాముని చాల దూరము తీసికొని వెళ్ళెను. రాముని 
బాణం దానికి తగిఠి నప్పుడు అది హే! లక్ష్మణా! అని బిగ్గరగా అరచి 
(క్రింద వడెను. 


సీత లక్ష్మణునితో, “నీ పెద్దన్న ఏదో ఆపదలో పడినట్టుతోచు 
చున్నది. అందుచేత ఇంత గట్టీగా నిన్ను పిలుచుచున్నాడు” అని 
చెప్పెను. అప్పుడు లక్ష్మణుడు సీతకు తెలియజెప్తుటకు ప్రయత్నించెను. 
అయినప్పటికి సీత్రాదేవి లక్ష్మణుని కొంచెము కఠినమైన మాటలు అనెను. 
దీని మూలముగ లక్ష్మణుడు చివరికి రాముని వెదకుటకు బయలు డేరి 
వెళ్ళెను. 


సీతాదేవిని ఆశ్రమంలో ఒంటరిగ చూస్తి తపస్వి యొక్క వేషం 
ధరించి, రావణుడు... భిక్షమడుగుటకు వచ్చెను. అమ్మగారు ధిక్షము 
పెట్టుటకు బయటికి వచ్చెను. రావణుడు “మీరు ఎవరని” అడిగెను. 
సీత “నేను దశరథుని కుమారుని యొక్క భార్యను” అని చెప్పెను. 
“లక్ష్మణుడు నామరది. మేము 14 సం.లు అరణ్యవాసము చేయు 
టకై ఇక్కడ నివసించుటకు వచ్చినాము” అని చెప్పెను. తరువాత 
రావణునితో *మీ పరిచయం ఏమిటో తెలుపవలసినదని” అడిగెను. 
అప్పుడు రావణుడ్సు “నేను రాక్షసులకు రాజాధి రాజునైన రావణు 
డను, మరియు నీకుయీ అరణ్యవాసం దుఃఖము నుండి విడిపించుటకు 
వచ్చినాను. ఇప్పుడు నీవు నావెంబడి రావలసి యుండును” అని చెప్పెను. 


180 


ఇడి విని సత ఖంగారు పడెను. అయినప్పటికి ధైర్యం తెచ్చుకొని, 
“రాముడు. వచ్చినట్లయితే ఒక్క బాణం వేసిన, అప్పుడు నీవు జీవించి 
ఉండవు. జాగ్రత్తగా ఉండువుని” చెప్పెను. సీతాదేవి మాటలు విని 
రావణునికి చాల కోపమువచ్చెను. రావణుడు బలవంతముగ సీతాదేవిని 
తీసికొని వెళ్ళెను. సీతాదేవి ఆక్రందన చేసెను. జటాయువు ఈ ఆక్రం 
దన విని పరుగెత్తి వచ్చెను. జటాయువునకు రావణునకు భయంకరమైన 
యుడ్డం. జరిగెను. రావణుడు జటాయువును క్షతగాత్రుని చేసి వదరీ 
పెట్టను. 


రావణుడు సీతాదేవిని లంకలోనికి తీసికొని వెళ్ళి అశోక వనంలో 
ఉంచెను. సీతామాత శరీరం పొళిపోయెను. ఆమె అన్ని శృంగారములు 
విడచెను. రోజంతా కాముని భ్యానించుచుండెను. 


ధ్యానం. చేయునప్తూడు. పురుషుడయిన, ళేక స్త్రీ అయిన తమ 
యొక్క దేహభావం మరచి పోవలెను. అపుడు పరమాత్మ యొక 
సాక్షాత్భారమగును. ధ్యానమునకు, నిర్మలమైన మరియు పవిత్రమైన, 
దృఢమైన మనస్సు యొక్క తోడ్పాటు చాల అవసరము. అందుచే 
మనస్సులో మంచితో నిండిన సంస్కారము తీసికొని వచ్చుట చాల 
అత్యవసరం. 


సీత యొక్క ధ్యానంలో ఆమెకు చెట్టు యొక్క ప్రతి ఆకులోను 
రాముని. దర్శనం. కల్లెను. సీతామాత అంత తన్మయత్వం పొందెను. 
సీత్రాడేవి యొక్క మంచి చెడ్డలు చూచుటకు ఉన్న రాక్షస స్త్రీలలో 
త్రిజట ఒకరు... సీతాదేవి త్రిజటతో నేను రాముని ధ్యానం చేస్తూ 
చేస్తూ ఒకవేళ స్వయంగా రాముడుగా అయిన రాముని యొక్క సేవ 
ఎవరు చేయుదురని అడిగెను. 

అప్పుడు త్రిజట “ప్రేమ అన్యోన్యంగా నుండును. ఒక వేళ మీరు 
రాముడయినచ్నో కాముడు మీ యొక్క ధ్యానం చేస్తి సీతాదేవి అగును” 
అని చెప్పెను, ఫీత్రారాముల వంటి శుభమైన జంట జగత్తులో సదా 
నిలచి ఉండును. 


131 


ధ్యానం చేయుటకు కూర్చున్నప్పుడు మనస్సును సంసారము నుండి 
తీసివేయండి. ఆహారం కొంచెముగ్య అడి కూడ సాత్వికాహారము తీసి 
కొనవలయును. ఎక్కువ భుజించిన బ్రహ్మ చర్య పాలన చేయలేరు. 
ధ్యానం చేయుటకు పరిమిత ఆహారం మరియు పరిమిత న్నిద్త చాల అవ 
సరము. కొని ఇంద్రియములతో బ్రహ్మ చర్యమును పాటించవలయును. 
చాలమంది. శరీరంతో బ్రహ్మచర్యమును పాటింతురు కాని మనస్సుతో 
పాటించరు. 


పంచదారతో చేసిన బొమ్మ చివరకు పంచదారడే అగును. సీతా 
దేది రాముని ధ్యానం చేస్తూ చేస్తూ, రాముడయినస్లే జ్ఞాని యొక్క 
దృష్టికి కూడ క్రైవల్యముక్తి లభించును. కాని భక్తి మార్గంతో జీవుడు, 
భగవంతుని నుండి, కొద్దిగా వేరుగా ఉండకోరును. దానితో వారు 
గోపికల దృష్టితో భగవంతుని భజన చేయగోరుదురు. భక్తుడు. నేను భగ 
వంతుని కాకూడదుకాని, భగవంతుని సేవ చేయవలయునని తలంచును. 
వైష్ణవులు ముక్తిని కూడ కోరుకొనరు, నిష్కామ భక్తిని కోరుదురు! 


ఒక్కసారి కృష్ణ భగవానుడు జబ్బుపడినట్లు నటించెను భగవంతుడు, 
ఎవరైన వైష్ణవులు తమ పాడ ధూళి యిచ్చినట్జై తే, ఈ జబ్బు తగ్గిపో 
వును అని చెప్పెను. అప్పుడు రాణుల నుండి పొదధూళి అడుగబడినది. 
కాని ఎవ్వరు యివ్వరేదు. ఎందుచేతననగా రాణులు పొదధూళి బుచ్చి 
నట్లయితే. మేము నరకమునకు వెళ్ళెడమని భాదించిరి. 


చివరకు ఈ విషయం గోపికలకు తెలిసెను. గోపికలు కృష్ణునికి బాగ 
యిన మేము మా పొద ధూళి యిచ్చి నరకమునకు పోవుటకు కూడ 
ఒప్పుకొనుచున్నాము అని చెప్పిరి. గోపికలు పాదధూళి యిచ్చిరి. నిజ 
మైన నిష్కామ (ప్రేమకు పరీక్ష జరిగెను. _. 

వేదాంతి ఆత్మకు బంధము లేనప్పుడు ముక్తి ఎందుకు? అని నమ్మును. 
వైష్ణవులు ముక్తి మా భగవంతుని దాసి, దాసికంటే మా భగవంతుడు 
(శ్రేవృమై ఉన్నాడు. అందుచేత భగవత్‌ భక్తి ముక్తి కన్న (శ్రేచ్మ మైనదని 
తలంతురు. 7 


182 


చేపలు నీటిలో మునిగి వెళ్ళినప్పటికి అవి నీటి సారము 
అనుభవమును పొంద జొలవు. ఇదే విధంగా జీవుడు బ్రహ్మతో ఒకసై 
నప్పుడు; దుఃఖము నివారింపబడును, కాని ఆత్మానందము పొందలేరు 
వైష్ణవులకు భగవంతుని సేవలో ముక్తిని కూడ లెల్టి చేయనటువంటి 
అనందము కల్గును. 


జ్ఞానమార్గము చాల కఠినమైనది. జ్ఞాన మార్గములో ఇంద్రియ ద్వార 
ములను మూసివేయనలెను. విశ్వామిత్రుడు 60 వేల సంవత్సరములు 
సమాధిలో నుండెను. కళ్ళు తెరచి మేనకను చూడగానే మనస్సు 
వ్యామోహములో చిక్కు కొనెను. కళ్ళు తెరచి ఉన్నప్పటికి సమాధి 
స్థితిలో నుండవలెను. అది నిజమైన సమాధి. 


గోపికలు కళ్ళు. తెరచి యుండగానే సమాధి పొందుచుండెడివారు. 
గోపికలు సర్వత్ర కృష్ణుని దర్శించు కొనుచుండిరి. కృమ్ణడు మధురలో 
నున్నప్పుడే గోపికలకు, గోకులంలో కూడ కనిపించెడివాడు. ఇందు చేత 
ఉద్దవుడు కృష్ణుని సందేశము తీసికొని మధుర నుండి గోకులం వచ్చి 
నప్పుడు ఆయన గోపికలతో కృష్ణుడు, మధురలో ఆనందముగా నుండెనని 
చెప్పెను. అప్పుడు గోపికలు, కృమ్ణడు మా లోపలనే ఉన్నాడని మా 
హృదయంలో నున్నాడని రోమ రోమంలోను ఉన్నాడని, అటయివంటప్పుడు, 
కృష్ణుడు మధురలో ఎట్లా ఉండునని పలికిరి. 

ఉద్దవుడు నేను సర్వవ్యాపి అయిన బ్రహ్మను స్మరిస్తున్నాను కాని ఈ 
గోపికలు ఎటువంటి ఆత్మానందానుభవము పొందిరో, అది నాకు ఈ 
రోజు వరకు లభించలేదు అని ఆలోచించెను. జ్ఞాని అగుట ఒక వంతు 
దానిని జీవితంలో అనుభవించుట వేరొక భాగము. అందుచే ఉద్ధవుడు 
గోపికల నుండి (ప్రేమ లక్షణము భక్తి కోరెను. చివరికి. గోపికలు పాద 
ధూళి తగిఠినది. అందుచేత నేను బృందాననములో ఒక చెట్టుగానయిన 
ఉండుటకు సిద్దంగా ఉన్నానని చెప్పెను. 


న! 


52. రాముని యొక్క లీల: 


ఈ విధంగా మారీచుని చంపి ఆశ్రమము వైపు తిరిగి వచ్చుచుం 
డగా త్రోవలో లక్ష్మణుడు కలిసెను. అప్పుడు రాముడు నేను నీకు 
సీతను కాపాడవలసినదిగ ఆజ్ఞను ఇచ్చితిని. “నీవు ఆశ్రమమును విడచి 
ఎందులకు వచ్చినొవని” అడిగెను. “సీతాదేవి యొక్క కోపం వలననే 
నొక్కు . ఇటు రావలసి వచ్చినది. ఏమి చెయ్యను”? అని లక్ష్మణుడు 
జవాబు చెప్పెను. సేవకుడుగా నుండుట చాల కఠినమైనది. జ్ఞాని లేక 
యోగి యగుట చాల తేరిక. లక్ష్మణుని యొక్క మనస్సులో నేను చిన్న 
వాడిని అందుచేత రాముడు, నన్ను కోపపదునని భావించెను. రాముడు 
ఈ విషయం తెలిసి కొనిన తరువాత “లక్ష్మణా! కృష్ణావతారంలో 
నేను నీకు సేవచేసెదను” అని చెప్పెను. కృష్ణావతారంలో లక్ష్మణుడు 
బలరామునిగా జన్మించెను. ప్రభువు బలరాముని సేవచేసెను. 


ఆశ్రమమునకు తిరిగి వచ్చిన తరువాత, రామునికి ఎవరో రాక్షసుడు 
సీతను అపహరించి తీసికొని వెళ్ళినట్లు తెలిసెను. రాముడు ఎప్పుడైతే 
ఆశ్రమంలో సీతను చూడలేదో అప్పుడు ఏడవ మొదలిడెను. పరమాత్మకు 
వాస్తవముగ సుఖదుఃఖములు పొందుట ఉండదు. కొని ఇది భగవంతుని 
అవతారం. ఆకాశములో మేఘములు పరుగెత్తు నప్పుడు చందమామ 
పరుగెత్తు చున్నట్టుగ అనిపించును. ఇదే విధంగా వాస్తవముగ మాయ 
ఏపని చేయదు. కాని ఈశ్వరుని శక్తి మాత్రమే చేయగలదు. 


మనుష్యుడు చేయునది క్రియ భగవంతుడు చేయునది లీల. [క్రియ 
బంధించున్ను మరియు లీల బంధము నుండి ముక్తి నిచ్చును. భగవం 
తుని వలి ఎవ్వరు సృష్టి చేయలేరు. భగవంతుడు ఏది సృష్టించునో 
దానిలో ఆయనకు ఎటువంటి స్వార్థం ఉండదు. అంతయు లోకక్షేమం 
కొఆకే అయిఉన్నది. 


సంసార దుఃఖము వలన బాధవడు మనుష్యులు భగవంతుని మహత్మ్యం 
గురించి చెప్పు కథలను వినవలయును. దుఃఖము వలన తృప్తి చెందుట 


1684 


మంచి మందు. మనుష్యులకు కథ వినిన మంచి తెలియును, మరియు 
కథ విన్నందువలన మనస్సు శాంతి నొందును. 


స్వర్గంలో లభించు అమృతం కన్న కూడ కథామృతం (శ్రేష్యము. 
స్వర్ణామృతం త్రాగిన పుణ్యం నశించును. వాసనలు పెరుగును. కాని 
కథామృతం (త్రాగిన పాప శ్షయమయి వాసనలు నశించును. అతి బీద 
వారు కూడ ఈ అమృతం వలన సుఖం పొందవచ్చును. స్వర్ణామృతం 
అందజికి సులభం కాదు కొని, కథామృతం అందజికి సులభం. పని 
చేయు వారికి ఒక్క కథ విన్నందు వలననే శుభం కలుగదు కాని కథ 
ద్వారా విన్న _ లేక ప్రతిపాదింబడిన సత్కర్మను సరిగా ఆచరించుట 
వల్లనే శుభం కల్గును. ఈ _ విధంగా బ్రహ్మజ్ఞానం గురించి మాట్లా 
డినంత మాత్రమున, మంచి జరుగడు కాని దానిని అనుభవించుట 
వలన శుభం జరుగును. భగవంతుని మహత్మ్యంను తెల్చుకథ వినినంత 
మాత్రముననే శుభం కల్లును. అందువలననే రాముడు ఈ అవతారం 
ఎత్తెను. భవిష్యత్తులో ప్రజలు తన కథ వినవలయునని మరియు జగత్తుకు 
వినిపించినచో అందీకి శుభం కల్లునని ఈ కథ వినిపించెను, ఈ లీలలు 
గావించెను. కథ వలన గంట లేక రెండు గంటలు, జగత్తును గురించి 
మర్చిపోదుము, నురియు శాంతి లభించును. సూర్యుని దగ్గణకు చీకటి 
వెళ్ళలేదు. సూర్యనారాయణుడున్న ప్రతిచోట, కాంతి సదా ఉండును. 
ఈ విధంగా మాయ ఈశ్వరునికి కష్ట్రమనిపించడు. జీవునికి బాధనిపిం 
చును. సీత నుండి రామునకు వియోగం కలుగదు. వారు ఎల్లప్పుడు 
ఒకటిగనే శోభిల్లుదురు.. కాని ప్రభువు ఈనాటకం ఆడెను. ఎవరైతే 
(ప్రేమతో రాముని గుర్తుంచు కొందురో వారికి దుఃఖము కల్లదు. అందు 
చేత రామునికి ఏ విధంగా దుఃఖము కల్లును? 


రాముడు తమ్మునితో లక్ష్మణా! నాకు కంగారుగా ఉన్నది. సీత 
ఏ విధంగా లభించును? నా వియోగంలో ఆమె ఎలా జీవించును? 
అని చెప్పెను. అప్పుడు. లక్ష్మణుడు పెద్దన్నయ్యా ధైర్యంగా ఉండండి. 
సీత్రాదేవి తప్పక లభించును అని చెప్పెను. రామునికి సిగ్గు కలిగను. 


1185 


ఆయన పైకి చూడగా, సూర్యనారాయణుడు నా వంశములో , ఊ్రీ॥కీ 
రక్షణ కల్పించలేనటునంటి నీవు ఎలా జన్మించావని, క్రిందికి చూసిన 
భూమాత నీ కారణంగా నాకుమార్తె బాధలు సడుచున్నదని చెప్పదొ 
డగిరి. అందుచేత ఆయన సిగ్గుపడి కళ్ళు క్రిందికి దించి కూర్చొని 
ఉండెను. 


ఇతరుల దృష్టీ సరిచేయవలయునని మీరు బాధపడవలసిన పనిలేదు. 
కాని మీ దృష్టిని మంచిగా నుంచుకొనండి. జగత్తును భోగబుద్దితో 
చూడవద్దు. కాని భగవత్‌ బుద్దితో చూడవలయును. మీలో ఎక్కువ 
శక్తి ఉన్నట్లయితే అప్పుడు మీ యొక్క కుటుంబము మరియు చుట్టు 
ప్రక్కల వారిని బాగు చేయుటకు ప్రయత్నించండి. కొని సమాజమును 
బాగు చేయు సంకటములో పడవద్దు. సమాజమును మహాపురుషుడు 
కూడ బాగుచేయలేడు. మన మనస్సు ఎంతో చెడిపోయినది. మరియు 
కళ్ళు చెడిపోయినవి. అందుచేత ముందు మనదృష్టీని మనస్సును బాగు 
చేయండి. సృష్టీ సుఖ దుఃఖములతో నిండి ఉన్నది. మీ దృష్టిలో దోష 
మున్నట్లయిన అప్పుడు (ప్రపంచములో అందు చెడ్డవారిగనే కన్చింతురు. 

సంసారములో పాపమున్నది కొని దానిని గురించి ఆలోచించవద్దు. 
ఎందుకనగా అ పొపమును దూరం చేయలేము. కాని జగత్తును చూసి 
దృష్టీ మార్చుకున్నట్లయిన సృష్టీ దానంతట అదే మూర్చు చెందును. 


దక్షిణ దేశంలో అగస్త్యాశ్రమము ఉన్నది. అది వింధ్యాచల పర్వతము 
మీద ఉన్నది. అగస్త్యుడు అక్కడ నివసించుచుండెను. రాముడు అచ్చ 
టకు వెళ్ళి నేను దక్షిణ దేశయాత్ర చేసి రావలయునని, అంతవరకు 
మీరిచ్చట నుండి లేవవలదని అగస్త్య బుషిని ప్రార్థించెను. కొని భగవం 
తుడు తిరిగి వెళ్ళునప్పుడు, విమానంలో వెళ్ళెను. అందుచేత ఈరోజుకు 
కొడ వింధ్యాచల పర్వతం కదల లేకుండ ఉన్నది. 


53. సీత యొక్క వియోగము 


రాముడు, సీత యొక్క ఎడబాటులో ఏడ్చుచుండెను. అపుడాయనకు 


186 


శివుని దర్శనం అయ్యెను. శివుడు ఈయన భగవంతుడయి ఉండి కూడ, 
ఈ విధముగ నాటకమాడుచున్నాడని మనస్సులో తలచెను. పార్వతీ 
డేదిక్సి భగవంతునికి కూడ ఈ విథంగా జరుగునాయని అనుమానము 
కఠిగెను. ఈయన స్త్రీ వియోగంలో ఏడ్చుచున్నాడు. అప్పుడు శివుడు, 
రాముడు ఈశ్వరుడు. ఆయనకు సుఖదు*ఖములుండవు. ఆయన ఏడ్చు 
నట్లు కన్చించును. అయినప్పటికి లోపల శాంతముగా నుండెను. అని 
చెప్పెను. పార్వతి రాముడెందుకు ఏడ్చుచున్నాడని అడిగెను. అప్పుడు 
శివుడు రెండు మూడు రోజుల ముందు రావణుడు సీతను దొంగిలించి 
తీసెకొని వెళ్ళెను. అందువలన రాముడు డుఖించు చుండెనని చెప్పెను. 


శివుడు వైరాగ్య స్వరూపుడు. ఆయనను కృష్ణుడు బాగొ కోపించిన 
తరువాత వివాహమాడెను. కృష్ణుడు రాధడేవితో శోభిల్లును. రాముడు 
సీతాడేవితో శోభిల్లును. కాని శివుడొక్కడే నివసించుచుండెను. ఎందుకనగా 
ఆయన నివృత్తి ధర్మమునకు గురువు. ఎవరికైతే శాంతి కావలయునో 
వారికి కొంచెము నివృత్తి పొందవలసి ఉండునని శివుడు చెప్పెను. 


మట్రి పాత్రలో ఎలాగ మట్టి మాత్రమే ఉండునో అది వేరెట్లు కాదో 
అలాగే. పరమాత్మ సర్వవ్యాపకుడు అయి ఉన్నాడు. ఆయనను బంధిం 
చుట ఎట్టు జరుగునని పార్వతి అడిగెను. అపుడు శివుడు సర్వవ్యాపి 
అయిన పరమేశ్వరుని మనస్సుతో బంధించవచ్చును మరియు సాకార పర 
మాత్మను ్రత్యక్షముగ బంధించవచ్చును, అని చెప్పెను. 


ఇంత. తెరీయ జెప్పినప్పటికి పొర్వతికి ఇంకను సందేహముండుట 
వలన, శివుడు ఈయన ప్రత్యక్ష ఈశ్వరుడై ఉన్నాడు. పర్మించిన 
నీకే తెలుస్తుందని భావించిన అమ్లే చేయుము అని చెప్పెను. పార్వతీ 
దేవి సీతాడేవి రూపం ధరించి, త్రోవలో నిలబడెను. రాముడు వేరొక 
త్రోవ తిసికొవెను. పార్వతి అచ్చటికి కూడ వచ్చి నిలబడెను. అప్పుడు 
రాముడు మూడన త్రోన తీసికొనెను.. రాముడు పార్వతిని చూచెను. 
నమస్కరించి మీరు ఒక్కరే అడవిలో ఎందుకు తిరుగుచున్నారు? అని 
అడిగెను. నేను. శివుని దర్శనం చేసికొవవలెను. అవ్వుడు పార్వతికి 


187 


నిజంగా ఈయన జ్ఞాన స్వరూపుడైన పరమేశ్వరుడని లోపల జాగ్ర 
త్తగా ఉండునని విశ్వాసము కలిగెను. శివుడు ఏది చెప్పుచున్నాడో అది 
నిజమే అని భావించెను. రాముని గుణముల వర్షన చాల (గ్రంథము 
లలో వ్రాయబడెను. పరమాత్మ సాకార రూపుడు మరియు నిరాకార 
రూపుడు కూడ అయి ఉన్నాడు. సాకార పరమేశ్వరుని (ప్రేమించుట 
తేరికు. నిరాకార పరమేశ్వరుని అనుభవం ఒక్క గొప్పవారు బుద్దితో 
మాత్రమే పొందగలరు. ఎందుకనగా ఆయన కనిపించడు. పరమాత్మ 
సర్వత్ర వ్యాఎంచి యున్నాడని ఎవరు భాచింతురో వారి ద్వారా ఎప్పుడు 
పాపం చేయబడదు. 


రాజు మహలులో నివసించును. కాని రాజు యొక్క అధికారము 
పూర్తిగ రాజ్యమంతయు వ్యాపించి యుండును. అయినప్పటికి అధికార 
మునకు ఎటువంటి రూపము ఉండదు. భగవంతుడు కోరుకొన్న శంఖు, 
చక్రము గద్క పద్మము. చేతిలో నుంచుకొనిన, త్రిశూల ముంచు కొనిన, 
లేక థనుస్సు, బాణం ఉంచుకొనిన్న అవన్నీ వేరు వేరయినప్పటికి ఒకే 
ఈశ్వరుని స్వరూపం మాత్రమే. ఆకారములు. వేరువేరు అయినప్పటికి, 
అన్నింటిలోని ఈశ్వర తత్వము ఒక్కటే. ఆవురంగు. తెలుపు, నలుష్పు, 
ఎరుపు ఏదయినను దాని పాల రంగు మాత్రము మామూలు తెలుపే! 


ఒక్‌ మహాత్ముని వద్ద, బంగారపు గణపత్కి బంగారపు ఎలుక కలవు. 
మహాత్ముడు వానిని అమ్మకోరగ్యా గణపతి విగ్రహం 5 తులములు, మరియు 
మూషిక విగ్రహం 6 తులములుండెను. కంసాఠి గణపతి విగ్రహము 
13000 రూ.లనియు, మూషికము వెల 1,200 రూ.లనియు చెప్పెను. 
మహాత్ముడు “సోదరా! గణపతి యజమానై యున్నాడు. ఆయనకు 
తక్కువ డబ్బు ఎందుకు యిచ్చుచున్నావని” అడిగెను. కంసాలి “నేను 
బంగారము యొక్క. విలువ యిస్తున్నాను” అని చెప్పెను. 


సనాతన ధర్మముననుసరించి దైవములు అనేకమైనప్పటికి కూడ ఈశ్వ 
రుడు ఒక్కడే. భగవంతుడు, చీరధరించిన అమ్మవారగును. మనుష్యులు 
రోజుకు రెండు మూడు సార్లు బట్టలు మార్చినప్పటికి వ్యక్తిలో తేడా 


186 


ఏమీ ఉండదు. అదేవిధంగా భగవంతుడు మహత్మ్యము చూపుటకు వేరు 
వేరు రూపములు ధరించును. అయినప్పటికి ఒక్క పరమాత్మయే అన్నిం 
టిలో నుండును. భగవంతుడు నేను భక్తునకు లోబడి యుందునని 
చెప్పెను. తత్వదృష్టిలో సాకారం మరియు. నిరాకారం వేరువేరుకాదు. 
రాముడు. లీల చూపించుచున్నాడు. శివునికి రాముడు ఈశ్వరుడేనని 
పూర్తి విశ్వాసం శ్రద్ధ ఉండెను. కాని పార్వతికి మనస్సులో కొంచెము 
భ్రాంతి యుండెను. ఇప్పుడామెకు కూడ ఈయన నిజంగానే పరమాత్మ 
అని విశ్వాసము కల్షిను. 


రామలక్ష్మణులు ముందుకు వెళ్ళు త్రోవలో జటాయువును చూచిరి, 
జటాయువు. రావణుడు నా రెక్కలను ఖండించెను. మరియు సీతను 
తిసికొని దక్షైణవైపుకు వెళ్ళెనని చెప్పెను... రాముడు జటాయువును 
ఒడిలోనికి తీసికొనెను. మరియు నీవు _కావలయునన్న నీకు బాగు 
చేయుదును అని చెప్పెను. జటాయువు మరణ సమయమున ఎవరి 
పేరు తలచిన అథములకు కూడ ముక్తి లభించునో అట్టి ప్రభువును 
నేను చనిపోవునప్పుడు ప్రత్యక్షముగ దర్శించుచున్నాను. అలాంటప్పుడు, 
మరి ఏ పని పూర్తి చేయుట కొరక్సు నేను ఈ శరీరమును బాగు 
పరచుకొనవలయున్సు అని పలికెను. జటాయువు ప్రాణత్యాగం చేసెను. 
మరియు. భగవంతుడు దానికి సద్గతి కలిగించెను. 


ఈశ్వరునితో క కొంచెమయిన సంబంధము ఉంచిన చివరికి అది చాల 
ఉపయోగపడును. మృత్యువు సంభవించునప్పుడు, మనుష్యుడు కంగారు 
పడును. అతనికి నా స్టితి. ఏమిటని భయం కల్గును. మృత్యువును 
బాగుపరచు కొనుటకు ప్రయత్నించువారికి, మరి జన్మ ఎత్తవలసీన పని 
లేదు... భక్తుడు నేను భగవంతుని చరణముల వద్దకు _చేరువొడనని 
తలంచును. మృత్యువు ఎప్పుడు రావలసియున్న అప్పుడు వచ్చును. ఈ 
జగత్తులోని సంబంధములన్నియు అసత్యములు. భగవంతునితో సంబం 
ధము. ఏర్పరచు కొనిన, జన్మ మరణ చక్రము నుండి విముక్తి కల్లును. 
జటాయువు షక్షి. పక్షులలో కూడ గ్రద్ద జాతి తక్కువగ పరిగణింపబ 


169 


దును. కాని జటాయువు రామునితో సంబంధము కలిగి యున్నది. 
అండువలన దాని మృత్యువు సంస్కరింపబడిను. అది ఉత్తమమైన 
భగవంతుని సేవకునిగ బుజువు చేయబడెను. జటాయువునకు దివ్యమైన 
సద్గతి సిద్దించెను. రాముడు దానికి ముక్తి నిచ్చెను. 


రాముడు సద్గుణ సంపన్నుడు. రాముని కొలువులో, ఎవరైతే ఆయన 
గుణములను. జీవితంలో ఆచరించెదరో వారే ఆయనను దర్శింతురు. 
హనుమంతుడ: రాముని ద్వారం వద్ద సదా నిలచియుండును. ఆయన 
భక్తునితోో నీ రాముని యొక్క మర్యాదను పాటించితివా అని అడు 
గును, అప్పుడే నీకు లోనికి వెళ్ళి రాముని దర్శించుటకు అధికారము 
కల్గును. 


కథ విని కథలోని సిద్దాంతమును కొంచమైన మన జీవితంలో ఆచ 
రించ వలయును. కథ విని నంత మాత్రమున మీ పాపం పోదు. 
అయితే కథ విన్నందు వల్ల ఏమి ఉపయోగము? ఈ జీవితం అశాశ్వ 
తము. ఆత్మ శాశ్వతము. ధర్మం వలననే ఆత్మశుద్ధికాగలదు. అందుచేత 
ధర్మమర్యాదను సదా ఆచరించవలయును. 


జాగా చదువు కొన్నవారు ధర్మమర్యాదను పాటించరు. కొంతమంది 
భక్తి ఉన్నట్లు నాటకమాడుదురు. భగవంతుడు ఎవరిని క్షమించడు. 
అందుచేత అందజు తమతమ ధర్మములను పాటించవలయును. కొంత 
మంది తిలకం పెట్టుకొనరు. మాలవేసికొనరు. నామజపం పూజ పాఠ 
ములు వగైరా చేయరు. శాస్త్రములో ఇటువంటి బ్రమ్టులను చూసిన 
పొపము కల్లునని బ్రాయబడినది. 


శివుడు పార్వతీ దేవితో జటాయువు షక్షి అయిఉండికూడ రాముని 
చరణముల మీద (ప్రేమ ఉంచి, పవిత్రమైన సిద్ది పొందినది. ఈశ్వరుని 
ప్రేమించు వారి చేతితో పాపము. జరుగదు. జగత్తులో రెండురకముల 
ఆనందము కలదు. ఒకటి విషయొనందము. రెండవది భజనానందము. 
మొదటిది శ్షణిక సుఖము నిచ్చును. రెండవది శాశ్వత సుఖమునిచ్చును. 
త్షణిక సుఖము కొఅకు తాపత్రయపడువారికి భగవంతుడు ప్రసన్నుడు 


100 


కొడు అని చెప్పెను. 


అష్టా వక్రుని శరీరం ర స్థలములలో వంకరగా నుండెను. చర్మ 
మును గురించి ఆలోచించిన ముందు జన్మలో మాదిగ వారి యింట్లో 
జన్మించవలసి యుండును. సంసారమును భోగదృష్టితో కాకుండ, భగవత్‌ 
దృష్టితో చూడవలసియుండును. అప్పుడే సుఖము, శాంతి లభించును. 


ఒక గ్రామంలో నీటికి చాల యిబ్బందిగా నుండెను. ఒకసేక్‌ చాల 
ధనము. వెచ్చించి మంచి నీటి బావి త్రవ్వించెను. ఒక రోజు ఒక 
సోదరుని పిల్లవాడు దానిలో మునిగి పోయెను. అప్పుడా సోదరుడు సేక్‌ 
వద్దకు వచ్చి తిట్టసాగెను. సేర్‌ పరోవకారపు పనిచేసెను. అతని కోర్కె 
ఎవరైన దానిలో మునిగి చావ వలయుననికాదు. భగవంతుని స్వరూపం 
ప్రజలను సంతోషముగ నుంచుట కొఆకే ఏర్పరుచబడినది. అయినప్పటికి 
మనం దానిలో మునిగిచావ వలసినదే! దీనిలో భగవంతుని దోషమే 
మున్నది? ఇందుచేత జ్ఞాని జగత్తును నిర్వికార భావముతో చూచును. 
ఆయన జగత్తులో అంతట ఈశ్వరుడు. నిండి యున్నాడని నమ్మును. 


54, (ప్రేమమూర్తి శబరి : 


రామలక్ష్మణులు అక్కడ నుండి తిరుగుచ్చు తిరుగుచు ఫంపా సరో 
వరమునకు వచ్చిరి. అక్కడ శబరి ఆశ్రమము కలదు. కాలము వృధా 
చేయుట. వలన సర్వస్వమును నాశనము చేసికొన్నట్లు అగును. వర 
మాత్మ అన్ని విధముల దయగలిగి ఉన్నప్పటికి కూడ కాలం వృధా 
చేయుటక్కు ఒప్పుకొనడు. భారతదేశంలో నాలుగు ముఖ్యమైన సరోవర 
ములు కలవు. గుజరాత్‌లో బిందూ సరోవరం. అక్కడ కర్షమబుష్న 
యొక్క ఆశ్రమము కలదు. దానిని మాతృగయ అందురు. 


ఎవరైతే ఒక ఆసనంలో కూర్చొని 3 గంటలు భగవంతుని న్మరిం 
తులేో అతనిని భగవంతుడు పాపము చేయుట నుండి కాపాడును. 
శాస్త్రములలో పరమాత్మను ప్రసన్నుని చేసికొనుటకు, ౩ సాధనములు 
చెప్పెను. 1) అన్ని జీవులపైన (ప్రేమతో కూడిన దయ 2) లభించిన 


101 


దానితో తృప్తి చెందుట 8) అన్ని ఇంద్రియములపై నిగ్రహము. 


హిమాలయములలో రెండవది మానస సరోవరం కలదు. అక్కడ 
శంకరుడు నివసించును. దక్షిణమున పంపా సరోవరం కలదు. అక్కడ 
శబరి ఆశ్రమము కలదు. వ్రజ భూమిలో నాలుగవది (ప్రేమ సరోవరం 
ఉన్నది. అక్కడ రాధాకృష్ణులు మొట్ట మొదటి సొరి కలిసి కొనిరి. 


శబరి పూర్వజన్మలో ఒక మహారాణి అయి ఉన్నది. శబరి వచ్చే 
జన్మలో ఎవరో ఒక మహాపురుషుని 'సేవించుకొను భాగ్యము కల్లవలె 
నని కోరుకొనెను. అప్పుడామె త్రివేణిలో దేహము త్యజించెను. శబరి 
భిల్లుల రాజు యింటిలో కన్యగా జన్మించెను. బాల్యము నుండి శబరికి 
ప్రభువుపై చాల (ప్రేమ కలదు. శబరి తండ్రి పెండ్లి చేయుటకు నిక్ష 
యించుకొన్నప్పుడు, ఆమె పంపా సరోవరము వద్దకు వచ్చెను. మొతంగ 
బుషి ఆశ్రమములో ఉంటూ వచ్చెను. ఉదయం త్వరగా లేచి భగవం 
తుని నామజపం చేస్తి త్రోవలో నున్న దుమ్ము, ధూళి, ఊడ్భుచుండెను. 


భక్తి చేయుట సులభముకాదు. భక్తి మార్గంలోనికి వచ్చిన తరువాత 
నీవు సుఖదుఃఖములను అనుభవించుటకు వాంఛించవద్దు. కొంత మంది 
సోదరీ మణులు మందిరంలో దర్శనం చేసికొనుటకు వెళ్ళునప్పుడు, 
పొగాకు కూడ వెంట తీసికొని వెళ్ళుదురు. అలా చేయకూడదు. ప్రపం 
చములో ఎందరైతే గొప్ప మహాత్ములు కలరోో వారందరిలో జ్ఞానం, 
వైరాగ్యం మరియు భక్తి సంపూర్షముగ నిండియుండును. మందిరంలో 
నికి వెళ్ళిన తరువాత, ఏ స్త్రీ పురుషుల ముఖం చూడవద్దు. భక్తి 
భావంతో భగవంతుని మూర్తికి నమస్కరించి, త్వరగా తిరిగిరమ్ము. మన 
స్పును భక్తి యొక్క అధీనంలో ఉంచుము. 

ఇద్దజు మనుష్యులు మౌట్టాడుకొనుచున్నప్పుడు, మనిషికి అది విను 
టకు వాంఛ కల్లును, కాని దాని వలన మీకు కొంచెము కూడ 


ఉపయోగముండదు. భగవంతునికి సేవ చేయుట వలన శరీరమునకు 
ఉపయోగముండద్సు అని కాకుండ ఈ శరీరము వృధా అని ఆలోచిం 


192 


చుము. మనస్సును ఆరోగ్యముగామ పరిశుభ్రముగాను ఉంచుము. 


ఒకసారి మాతంగ. బుషి వైకుంఠమునకు వెళ్ళుచున్నప్పూడు, శబరికి 
రాముడు ఒకప్పుడు నీ యింటికి వచ్చునని నీవు ఈ కుటీరములోనే 
ఉండి భక్తి సలుప్పుచుండవుని ఓదార్బెను. మాతంగ మహర్షి ధర్మము 
యొక్క మర్యాదను పాటించుచుండెను.. ఆయన శబరికి రామనాను 
జపము చేయుమని ఉపదేశించెను. శబరి రామ మంత్రమును సదా 
జపించుచుండెను. మరియు మహాపురుషులకు సేవచేయుచుండెను. శబరి 
చాల భాగ్యశాలి అగుట వలన రాముడు ఆమె యింటికి రానున్నాడు. 
ఆమె నాకు చదువు సంధ్య లేదు. నా వడ్డ ధనము లేదు అయినప్పటికి 
కూడ రాముడు నా యింటికి వచ్చునని యోచించెను. 


వైష్ణవులు ఒక రోజు తప్పక భగవంతుని దర్శనం అగునని అప్పటి 
వరకు సదాభక్తి సాధన చేయవలయుననిి గొప్ప విశ్వాసంతో జీవింతురు. 
మీరాబాయి. చరిత్రలో ఆమె రోజంత కీర్తన మరియు. సేవ ఏకాం 
తముగ జేసెనని చెప్పబడినది. ఆమె యొక్క ఒక దాసి పేరు వీణ 
అయి ఉన్నది. ఆమె ఒక రోజు మీరాబాయితో మీరు ఎవరితో మాటా 
డుచున్నారని అడిగెను. అప్పుడు మీరాబాయి. నేను గిరిధరగోపాల్‌ తో 
మాట్టాడుచున్నానని చెప్పెను. దానికి భగవంతుడు కూడ మాట్లాడునా 
అని ఆశ్చర్యము కలిగెను. 


శబరి అడవి నుండి, ప్రతిరోజు చిన్నచిన్న శేగు పండ్లు తీసికొని 
వచ్చుటకు వెళ్ళు చుండెడిది. రోజంతా రామ నాము జపం చేయు 
చుండెడిది. మరియు సొయంకాలము వరకు రాక పోవుట వలన, బుషి 
కుమారులకు పెట్టుచుండును. చాల రోజులు శబరి అక్కడ గోప్ప 
తపస్సు చేసెను. చివరకు వృద్దురాలగుట వలన ఆమె శరీరం శ్షీణిం 
చెను. చాలా చిక్కి పోయెను. అయినప్పటికి ఆమె ఒక రోజు రాముడు 
తప్పక మాయింటికి వచ్చును. మరియు నేను అతని దర్శనం పొందిన 
తరువాత, మాత్రమే చనిపోవుదునని ఆశతో జీవించుచుండెను. దీనినే 
వైష్ణవ మహా విశ్వాసమని_ చెప్పుదురు. 


93 


శబరికి భగవంతుని భోజనమునకు ఆహ్వానించు యోగ్యత, తన దగ్గణ 
ఎక్కడనిపెంచెను, ఇచ్చట గొప్పగొప్ప బుషుల్సు మునులు నివసించుచు 
న్నారు. అయినప్పటికి గురు దేవుడు, నాకు ఆశీర్చాదం యిచ్చినారు 
కనుక రాముడు తప్పక వచ్చును. ఆశపెద్ద ఊతకన వంటిది. పరమా 
త్మయందు ప్రీతి అనంతమైన విశ్వాసమే వైష్ణవ ధర్మము యొక్క 
భక్తి యోగము, 


రఘునాధుడు పంపా సరోవరం వద్దకు వచ్చెనని అందరు బుషులకు 
తెళిసెను. అందటు తమతవు ఆశ్రమములకు రావలసినదని చెప్పదొడగిరి. 
రాముడు. నేను. శబరి డగ్గజకు వెళ్ళవలయునని చెప్పెను. 


జ్ఞానిని అహంకారము బాధించును, జీవుడు తన యొక్క అహం 
కారమును విడిచి. పెట్టినప్పుడే ఈశ్వరునిచే (ప్రేమింపబడును. జీవుడు: 
అభిమానంతో. నేను పెద్ద పండితుడను జ్ఞానిని తపస్విని అని తలంచి 
నప్తుడ్సు భగవంతుడు. నేను నీకు దాదొను, నాకు నీ అవసర మేమున్నదని 
చెప్లును. ఎంతవరకు అహంకారము వదలదో అంతవరకు భగవంతుడు 
లధించడు. 


శు 
నా 
జ్‌ 
టి 


ప్రభువు శబరి ఆశ్రమమునకు వెళ్ళెను. ఆసమయంలో శబలి రామ 
నామము. జపించుచుండెను. జీవితాంతము ఎవరు తపస్సు చేయుదులో, 
అతనిని వెదుకు. కొనుచు భగవంతుడు స్వయముగ వెళ్ళును. భగ.౨ 
తుడు పరము దయామయుడు, 


మహాభారతంలో కథ కలదు. ద్వారకానాథుడు హస్తైనాప్పురం వెళ్ళెను. 
అపుడు. ధృతరాస్ట్రడు తన భవనంలో భోజనము కొణకు ఆహ్వానించెను. 
కాని భగవంతుడు. నిరాకరించెను.. ద్రోణాచార్యుడు భోజన సమయ 
'మైనదనియు,. కనుక చెప్పినప్పుడు, భోజనము తప్పక చేయవలయునని 
దుర్యోధనుని దగ్గణకు వెళ్ళనట్లయితే మా వడ్డకు రండి అని చెప్పెను. 
కాని అప్పుడు భగవంతుడు ఈ రోజు గంగ ఒడ్డున ఉన్న విదురుని 
'కుటీరమునకు వెళ్ళెదనని చెప్పెను. 


1921 


మీ జీవితం న నుంచుకొనిన భగవంతుడు. ఆహ్యోనించకుం 
డగనే మీ యింటికి వచ్చును. శబరికి చాల ఆనందము కల్లిను. 
రామ లక్ష్మణులను దర్శనం చేసికా న్న శబరి నిశ్శబ్ద ఏ మైపోయెను. శబ 
దర్చాసనములు రెండు శ సెను. వాటిపై వ రామళక్ష్మలులు కూర్‌ రాని 
ఇద్దకు సుందరమైన వీరులను శబరి దర్శించెను. మకియు నాకు ఇంకేమీ 
౩_లేదని, పీకు ఈ కేగుపంద్లు తినండి ఇంకా నేను దర్శనం 


చేసికొందునని శబరి రామలక్ష్మణులతో చెప్పెను. 


న్న 
వగ 
టి 
౮ 
ర 


డు. వాస్తవముగ జగత్తునకు ఆహారమిచ్చును. ఆయనకు 
అకఠీ వేయడు. కాని భక్తుని ప్రసన్నుని చేయుటకు భగవంతుడు భుజిం 
చును. భగవంతునికి భక్తుడు చాలా ఎప గవార ఎందుకనగా భక్తుడు 
భగవంతుని సుఖపెల్టను. శబరి యొక్క కేగుపళ్ళు రామళక్ష్మణులు 
మొడలంట తినసాగిరి. భగవంతుడు మీ నుండి సంపూరక్షప్రేమ కోరుకొ 
నును. భగవంతుని ప్రసన్నుని చేసికొనుటక్కు శారీకక్క మానసెక, చౌడ్డిక 


బలములతో పని లేదు. జ్ఞానబలము, మరియు 'ద్రవ్యబలములతో కూడ 
పనికేడు. కాని (ప్రేమ బలము కావలయును. దానితోనే భగవంతుని శెలవ 
చ్వును. ప్రేమ బలము పెంచుకొనుటకు వ. ఎల్లపాడు. భక్తి 


ఫ్ర 
యువలయును 
యువలయును. 


ఎక్కువ. చదువు కొన్నవాము తపు చేయుటకు భయపడరు. ప 

లముగ వాకు భగవంతుని "సేవ చేయుటకు సరిగా స్మరణ చెయు 
టకు సంసేద్డులుకారు. ఎంత వరకు డాక్రరు మీడ (శ్రద్ద ఉండదో అం 
వరకు డాక్షరము మండు లీవ్వడు. మరియు మండు కడుపులోనికి పోకుండ 
లేగము. సరికాడు.. ఎలాగు వ్యవహారములో వుండుగ. శ్రద్ద ఉంచవలసే 
యుండునో అడే విధముగ పరమాత్మ మీడ కూడ శ్రద్ద ఉంచవలయును, 
ఖభగవంతుని డగ్గంం ఎట్టి చమత్కా ము లేకుండ నమస్త రించుల ర 
ఈ విధంగా “రేసిచూడండి మరల ఎలాంటి మొచ్చు వచ్చునో మీరు 
చూడండి. ఈ జగత్తు తక్కువ అద్భుత 'మైనదికాదు. ఒక్క చిన్న 
విత్తనమునుండి తరువాత పెద్ద వటవృక్షముగును. ఇడేమీ తక్కువ 


అద్భుతం కాదు. 


నిజమైన నుహాపురుషులకు ధనము పైన మరియు గౌరవముపైన 
వ్యామోహముండదు, అందుచేత"నారు అద్భుతములను చేయరు. సిద్దులు 
పెరిగిన ప్రసిద్ధి పెరుగును. మరియు ప్రసిద్ది పెరిగినచో సాధనను 
వదిలి పెట్టును. అప్పుడు జీవుడు ప్రభువు నుండి విముఖుడగును. చదువు 
కొన్నవారు, భగవంతుడు నూకు ముందు మహిమలను చూపవలయునని 
అశించుదురు. 


ఒక గ్రానుంలో కథ జరుగుచున్నది. ఒక ప్రొఫెసరు గారు కథకు 
వచ్చిరి. ఆయన భగవంతునికి సుఖ సంతోషములు పొందవలసిన పని 
లేదని భావించెను. ఈకాలపుు చదువులు చదివిన వారందటిక్తి ఇలొ 
వితర్శవాదం చేయుట అలవాటగుచున్నది. మన బుషులు, మునులు, 
ఫలములు మరియు నీటితో సంతృప్తి చెందుచుండిరి. పొదల _ దగ్గణ 
లేక చెట్లు [క్రింద నివసించుచుండిరి. మరియు లంగూటముగా ఒక గుడ్డ 
పీలిక కట్టుకొనుచుండిరి. వారు పరనూర్హమును లోకహితమును కోరు 
సొధకులు. 


భగవంతునికి మనం ఏదయితే (ప్రేమతో సమర్చించుకొందుమోో అది 
భగవంతునికి ప్రీతికల్లును. కన్నయ్య గోపికల వద్ద వెన్న కొటకు 
నృత్యం చేసెడివాడు. మరియు. గోపికల యిండ్ల నుండి, వెన్న తీసికొని, 
తన మిత్రులకు తినిఫించెడివాడు. భగవంతుడు సారమును స్వీకరించును. 
పూవుల నుండి పరిమళము స్వీకరించును. అయినప్పటికి పూల బరువు 
తగ్గదు. 


పరమౌొత్మ రసమును అనుభవించును. భగవంతుడు ఇది అంతయు 
నేనే చేసితిని మరియు నీవు నాకు సమర్చింవుము అని చెప్పుచున్నాడు. 
దీనిలో ఆశ్చర్య పడవలసిన పని లేదు. కాని నాకు సమర్చించకుండ, 
తినుట పాపము. కృతజ్ఞత మానవుల లక్షణం అని చెప్పెను. 


శబర్కి భగవంతుడెక్కడ పుల్లని రేగుపండ్లు తినవలసి వచ్చునో అని, 


196 


కొరికి రుచి చూసీ ఇచ్చెను. కాని (ప్రేమతో, శబరికి, ఎంగికి పండ్లను, 
భగవంతునికి తినిపించుచున్నానని ఇది తవ్పు అని కూడ తెలియలేదు. 


252 వైష్ణవుల కథలో పద్మనాభదాసుని కథ వచ్చును. ఆయన భగ 
వంతునికి శనగల పొట్టును సమర్చించును. అయినప్పటికి భగవంతునికి 
దొనిలో మిఠాయి యొక్క రుచి. వానన వచ్చెను. భగవంతుడెప్పుడు 
వారు నాకు ఏమి సమర్చిస్తున్నారని చూడడు. కాని భక్తుడు ఏ భావంతో 
యిస్తున్నాడని చూచును. అపుడు అందరి హృదయం భగవంతుడు తెలి 
సెకొనును. కొని బట్టలను చూడడు. ఈ విధంగా భగవంతుడు భక్తుల 
హృదయంలో ప్రకాశించును కాని వారి యొక్క. వేష భూషణములలో 
కాదు. 


అరణ్యకాండములో శబరి మరియు శూర్చణఖల కథలు వచ్చును, 
శూర్చణఖ కామమును మరియు శబరి (ప్రేమను కలిగియున్నారు. రాముడు 
శూర్చణఖ యొక్క. చెవులు కత్తిరింపడేసెను. మరియు శబరి యొక్క 
ఎంగిలి పళ్ళను (ప్రేమతో తినెను. కథలో నుండి కొంతైనను మన హృడ 
యములో నిలచిన మీ యొక్క భక్తి పూర్వకమైన శ్రమ ఫలించును. 


ఒక గృహస్తునకు కథ చిను నియమము గలడు.' 12 సం.ల నుండి 
కథ చిను నియమము గలదు. బ్రాహ్మణుడు రోజు కథ చెప్పుటకు వచ్చు 
చుండెను. ఒక రోజు సేక్‌ బయటకు వెళ్ళ వలసి వచ్చెను. ఆయన 
బ్రాహ్మణునితో, నేను మీ కథ రోజు నియమానుసారం వినుటవలన, 
ఏమి. ఫలము. కలుగును? అని అడిగెను. అపుడు బ్రాహ్మణుడు ఒక 
రోజ్డు మీ కుమారుడు విన్నట్లయిన అది ఈసారికి చెల్లునని చెప్పెను. 
సేక్‌ “మాకుమూరునకు ఒకవేళ మీ కథ విని సంపారముపై వైరా 
గ్యము కల్గునేమో” అని అడిగెను. బ్రాహ్మణుడు “మీరు 12 సం.ల 
నుండి కథ వినుచున్నారు. ఇప్పటికి మీకు వైరాగ్యం కలుగలేదు. ఒక్క 
రోజు కథ విన్నంత మాత్రమున మీ కుమారునకు వైరాగ్యం ఎలా 
కల్గునని”? అడిగెను. అప్పుడు సేర్‌ ఉనేను కథ విని కూడ, మనప్పు 
యొక్క -గట్టితనమును వదలుట లేదూ” అని చెప్పెను. ఈ విధముగ 


197 


చేయరాదు. జ్ఞానం క్రియగా మారనంత వరకు దానికి ఎటువంటి విలువ 
ఉండదు. శబరి కథ చిని ఈ రోజు నుండి నేను నియమానుసారం, 
పూజ, ధ్యానం మరియు జపము చేయవలయునని నిశ్చ్వయించుకొనవ 
లెను. నిజమైన భగవత్‌ భక్తి పొందుటకు. ఇదే ఉపాయమయి ఉన్నది. 


ఎక్కువ జ్ఞానం. పెరిగిన తరువాత మనుష్యుడు ఏదయిన వితండ 
వాదం. చేసినచో. దానికన్న అజ్జునిగా ఉండుటయే మంచిది. జ్ఞానం 
వాస్తవముగ పరమాత్మ యొక్క అనుభవం పొండుట కొజకే లభిం 
చును. కాముడు నన్ను ప్రసన్నుని చేయుటకు, ఎక్కువ చదువుట లేక 
ఉన్నతమైన జాతిలో జన్మించుట్క లేక ఎక్కువ ధనం గాని ఉండవలసిన 
అవసరం లేదని చెప్పెను. భక్తి మార్గము తేరిక మరియు సులభము 
నయి ఉన్నది. ఏ జాతి వారయిన ఎక్కడైన ఏ సమయములోనయిన 
భక్తి చేయవచ్చును. ప్రజలు భగవంతుని పేమించు ఉపాయము చెప్ప 
వలసినదని అడుగుదురు.. భక్తీ లేక భగవంతుని ప్రార్షించుటకు, గ్రద్ద, 
విశ్వాసము, ప్రయత్నము మరియు ధ్యానము అవసరము. 


ఇంటి వారికి విశ్రాంతి లభించినప్పుడు, ఈదృష్టితో మీరు సేవ చేసి 
నవ్హుడు, మీకు వారిపై ప్రీతి (ప్రేమ కలుగును. ఈ చిధంగానే, 
భగవంతుడు నాకు అర్హతను మించి గౌరవము, యిచ్చినాడు. ఇది 
పూర్వ జన్మ సుకృతము. నా అదృష్టము అని భావించి ఈ కృతజ్ఞతా 
భావముతో. భగవంతుని (ప్రేమించి చూడుము. భగవంతుడు జీవునికై 
అనేక ఉపకారములు చేసెను. మీ అంతట మీరు నాకు ఏ ధనము 
మరియు. సుఖసంపత్తి భగవంతుడు ఇచ్చెనో దానికి నేను యోగ్యుడనయి 
ఉన్నానా? ఏమి అని అడుగుము. ఎల్లపుడు భగవంతునిపై ప్రీతి, 
కృతజ్ఞత కఠిగి యుండుము. 

జ్వరము తగ్గినయమయినప్పుడు, ఈ విధంగా జనులు ఫలానా డాక్టరు 
అని గాని లేక ఫలానా ఇంజక్షన్‌ నన్ను బాగు పరచినదని కాని చెప్పుదురు. 
కాని నిజంగా జబ్బు నుండి విముక్తి కఠిగించు శక్తి డాక్టరు వడ్డనున్న, 
ఆయన ఇంటిలో ఎప్పుడూ, ఎవ్వరికీ చావు ఉండదు. దుఃఖము కూడ 


198 


భగవంతుని కృపగా భావించుము. దుఃఖ నివారణ కూడ భగవంతుని 
కృప వలన్లేనే కల్గును. సుఖ దు+ఖములు మనం చేసినటువంటి మరియు 
చేయుచున్నటువంటి, కర్మల యొక్క ఫరితమై యున్నది. 

జొ మా యు 


మహాభారతంలో ధర్మరాజు ఒక్కసారి మాత్రమే అబద్దం చెప్పినట్టు 
వ్రాయబడియున్నది. అయినప్పటికి ఆయన నరకమును దర్శించవలసి 
వచ్చెను. ఈ రోజు వరకు మనం ఎన్ని అబద్ధములు చెప్పె ఉన్నామని 
ఎప*డైనా మనం లెక్సించి. ఉన్నామా? ఏ బీదవానికెనా 200౮ 
శేక 800టా దానమిచ్చిన దానిని గుర్తుంచు. కొందుము. కాని ఇంద్రి 
యములను సంతోషపరచుటక్కు నేను ఎంత ఖర్చుచేసితినని, దీనికి లెబ్ట 
ఎవ్వరూ ఉంచరు. 


మనుష్యుడు భౌతిక పడార్రములను ఎక్కువ (ప్రేమించును. కొంత 
మంది. మందిరంలో సాష్ట్రాంగదండ ప్రణామము చేసిన కోటు ఇస్త్రీ 
చెడిపోవునని భావింతురు. కాని హృదయము ఆవశ్యకమని తలంచరు. 
నునుష్యుడు తప్పక (ప్రేమించుచున్నాడు. కాని జగత్తున కల వస్తువులను 
(ప్రేమించుచున్నాడు. అదే (ప్రేమ పరమాత్మునిపై చూపిన ఈ భవసాగ 
రమును దాటగలడు. మనుష్యునకు అలాంటి స్వభావం కలదు. ఏదైతే 
తనకు మంచిదనిపించునో, దానిని ఇతరులకు ఇవ్వడు. ఎక్కువ (ప్రేమిం 
చదగిన వాడు ఒక్క పరమేశ్వరుడే! భగవంతుడు, ఈ మనుష్యుని కోటు 
నా. కంటి ఎక్కువ (ప్రేమించదగినదా అని ఆలోచించును. మనుష్యుడు 
బట్టలు ఆవశ్యకమని భావించును. కాని భగవంతునికి చేరువగుటకు 
ప్రయత్నించడు. ఈ  వినాశకరమగు జగత్తు భగవంతుని కంట ఎక్కువది 
కాదని గుర్తుంచుకొనవలెను. 


సంసార జీవితంలో ఏకొంచెము. సుఖము. కల్గుచున్నదో డాని వలన 
వెయ్యి. నెట్లు దుఃఖము వియోగము వలన కల్లును. భగవంతుని ప 
అలాంటిది ఏమీ లేదు. 

బాల్యంలో పిల్లలు తక్లిని (ప్రేమింతురు. కొంచెము పెరిగిన తరు 
వాత పుస్తకములను (ప్రేమింతుకు. యవ్వనంలో స్త్రీని (ప్రేమింతురు. ఆ 


19009 


(ప్రేమ కూడ నిలువదు. ఇద్దణు ముగ్గురు సంతానము కళ్లినచో మోహ 
ముపై గల ఆకర్షణ తగ్గిపోవును. అందువలన పరమాత్మను "పేమించిన, 
తప్పక జయము. కల్లును. భగవంతుడు కేవలము (ప్రేమను అను త్రాటికి 
బంధింపబడును. పరమాత్ముని ప్రసన్నుని చేసి కొనుటకు ఒకే ఒక 
సాధనము (ప్రేమ లేక (ప్రమమయనుయిన భక్తి. 


కర్‌, భక్తికి 9 సాధనములు : 


(ప్రభువు శబరితో, ళ్‌నాపై భక్తి కలుగుటకు ఎక్కువ చదువు కొన 
వలసిన మరియు మంచి కులంలో జన్మించ వలసిన అవసరం లేదు. 
భక్తితో కూడిన (ప్రేమ ముఖ్యం” అని చెప్పెను. మొదటి సాఢన సత్సం 
గము ఏ మహాత్ములు, పరమాత్ముని (ప్రేమించుదురో వారితో కలిసి 
యుండుము. విలాసముగ నుండు వారితో కలియుట విడిచిపెట్టుము. 
చెడ్డ సహవాసం భగవత్‌ (పేమకు శతృవు వంటిదని చెప్పెను. 


ఎవరితో కలిసి మీరు ఉందురో అటులనే మీరు తయారగుదురు. 
మనుష్య జన్మ వలననే సిద్ది కల్లును. బొలుడుగా నున్నప్పుడు ఎటువంటి 
దురలవాటు ఉండుటలేదు. విలాసముగ గడుపు వ్యక్తులతో కఠియుట 
వలన, విలాసప్పురుషుడగుచున్నాడు. భక్తునితో కలసిన భక్తుడగును. రోజూ 
శంకరాచార్యుని వలె జ్ఞానము, మహాహప్రభువు వలె భక్తి శుకదేవుని నలె 
వైరాగ్యము నాకు లభించవలయునని కోరుకొనుము. రాముడు రోజు 
వశిష్టనకు నమస్కరించును. 


సంసారములో ఉంటూ ఎక్కువ భక్తి చేయుట చాల కష్టము. 
దొంగతనము, మరియు వ్యభిచారము ఈ రెండు చాల పెద్ద జబ్బులు. 
ఏ వ్యక్తిని నిరాకరించవద్దు. కాని అతని బాణీ (నడతను)ని తిరస్క 
రించండి. ఎల్లప్పుడు మహాత్ములతో కలసి ఉండుము. మీ మనస్సుకు 
మహాత్ములతో సత్సంగము చేస్తూ ఉండవలసినదిగ బోధించగలరు. తీర్థ 
యాత్రలు తపస్సు మరియు యజ్ఞముల వలన మనస్సు యొక్క మురికి 
దుమ్ము పోడు. కాని సత్సంగము వలననే దుమ్ము తొలగించబడును. 


యోగ్యులయిన గొప్ప పండితులు చెప్పు కథలు వినండి. రాముని కథ 
విన్న రామునిపై (ప్రేమ పెరుగును. కథ విన్న ప్రభువుపైై (ప్రేమ 
మేల్కొని నప్పుడే కథ చినినందువల్ల (ప్రేమ పెరుగును. ఫలము కల్లును. 
ప్రభువు కథ వలన జగత్తును మరచిపోవుట జరుగును. చేహధర్మము 
మరచును. రోజు నేను భగవంతునివాడను. మరియు నాయొక్క రక్షణ 
భగవంతుడు. చేయుచున్నాడు అని భావించుచుండవనలెను. కథ వినుట 
వలన మనస్సు శాంతించును. 


భక్తి యొక్క. 3వ సాధనం పరమాత్మను స్తుతించుట, అవకొశం 
లభించినప్పుడెల్లా మనస్సుతో పరమాత్మను స్తుతించండి. మీరు చిన్నవా 
రుగ నున్నప్పుడు, మీకు ఆటవస్తువులపై (ప్రేమ కల్గుచుండెను. ఇప్పుడు 
ఆట వస్తువులతో ఏమి ఆనందము. కల్లును? భక్తి మార్గములో భగవం 
తుని భజన చేయుట ్రదానముగా నుండును. సంసారమును గురించి 
ఆలోచించిన మనస్సు చెడిపోవును. మరియు పరమాత్మను చింతించిన, 
మనస్సు ఉద్దరింపబడును, పునీతమగును,. ్రభువువై (ప్రేమ. కల్లును. 
స్వదోషములను వర్షించి మరియు భగవంతుని గుణములను ప్రశంసించిన 
భగవంతునికి మీపై కరుణకల్లును. ఆయనకు కృపకల్లును. 


భాగవతంలో కృష్ణుడు గోపీకలతో రాసలీల ఆడెనని చెప్పబడినది. 
ఆయన _అదృశ్యమైనప్పుడు గోపికలు గోపీ గీతముతో స్తుతించిరి. అప్పుడు 
భగవంతుడు ప్రసన్నుడై ప్రత్యక్ష మయ్యెను. మాటను దుర్వినియోగం 
చేయుట పాపము, ఎప్పుడైనా సర్వే నీటిని మాటను దుర్వినియోగం 
చేయవద్దు. సాధ్యమయినంత వరకు భగవంతుని స్మరణచేయుము. ఆయ 
నను గుర్తుంచు కొనినందు వలన _(ప్రభువుప్రై (ప్రేమను కలుగును. 


శీవ సాధనం భగవంతుని వచనములను వ్యాఖ్యానించుట. భగవం 
తుని ఆజ్ఞ కలిగిన ఆయనను చింతించుట, మరియు నుననము చేస్తూ 
వాటిని తెలుసుకొని జీవితంలో అనుభవించవలయును. 


రవ సాధనము. గురువును పూజించుట ఎవరితో కలిసిన తరు 
వాత మీకు భక్తివై ్రీతి కఠిగెనో, అటువంటి సద్గురువుతో సత్సంగము 


201 


మరియు. సేవ చేయవలయును. భగవంతునిపై (ప్రేమ కల్గుటకు శాస్త్ర, 
ములో చెప్పబడిన, నియమములను ఆచరించవలయును. ఈ రోజులలో 
చదువు కొన్నవారు ఏకాదశి పాటించుటలేదు. కాని డాక్టరు చెప్పిన 
పుడు మొత్రం బలవంతముగ ఉపవాసము చేయుదురు. మీ యింటికి 
ఎవరైనా బంధువులు ఏకాదశి రోజున వచ్చిన వారితో వినయంగా, నేను 
యీ రోజున ఉపవాసం చేయుచున్నానని చెప్పవలెను. దయజఉంచి మీరు 
కూడ ఉపవాసం పొటించండి. ఉపవాసము వలన దేహమునకు, మరియు 
మనస్సునకు రెండింటికి మేలు జరుగును అని చెప్పవలెను. 


6వ సాధనము పరమాత్మను పొందుటకు సలుపు పూజ, ఇష్టవైవము 
యొక్క మూర్తిని ఉంచి భావముతోను, (ప్రేమతోను సేవ చేయుము. భగ 
వంతుని అలంకరించిన మీ మనస్సు శుభ్రపడును. మరియు మామూలు 
నేత్రములకు సమాధి లాంటి ఆనందము కల్లును. భగవంతుని సేవ 
యింటిలో పాటించుము.. సంపదననుసరించి ఖర్చు చేయుము. భగవం 
తుని సుందర సింహాసనము పై కూర్చుండబెట్టుము. మరియు నాయింటిలో 
పూజించవలసిన స్వరూపము గల మూర్తి ఉన్నది. దానిలో భగ 
వంతుడు ప్రవేశించుచున్నాడని భావింవుము, సేవలో దాస్య భావము 
ముఖ్యమైనది. దాస్యభావము హృదయమును త్వరగా డ్రవింపజేయును. 
దాస్య భావం వచ్చిన తరువాత హృదయం ప్రభువు యొక్క సేవలో 
'ద్రచించును. దాస్యభావం వలన ఒక్క జీవితం బాగుపడుటయే కాకుండ 
మృత్యువు కూడ సంస్కరింపబడును. సేవ మరియు పూజలో కొంత 
వ్యత్యాసము కలదు. ఎక్కడ మంత్రము ప్రధానముగ ఉండునో, దానిని 
పూజ అని మరియు ఎక్కడ (ప్రేమ ప్రధానముగ ఉండునో దానిని సేన 
అని అందురు. 

నామదేవుని చరిత్రలో యింటిలో విఠలనాథుని పూజ జరుగు 
చుండెను. ఒకసారి తండ్రిగారు ఊరికి వెళ్ళవలసివచ్చెను. నామదేవుడు 
చాల చిన్నవాడు, తండ్రి కుమారా ఇంటికి యజమాని దిఠలనాథుడు. 
ఆయనకు సేవ చేయవలయునని ఉదయం త్వరగా లేచి స్నానం 


202 


చేసి పవిత్రత కల్లియుండి, భగవంతుని ప్రార్డించి ఆయనను మేల్కొలుప 
వలెను. తరువాత అలంకరించవలెను. పిమ్మట పొల భోగము చే 
లెను. విఠల నాథుడు మొగమాట పడును. చాల సార్లు ప్రార్షనచే 
తరువాత పాలు (త్రాగునని చెప్పెను. 


గి 


శె 
లీ 


ఆఆ (' 


ల 


ర్ల 
లట 


నామదేవుడు చాల చిన్నవాడగుట వలన తండ్రి చెప్పేనటువం 
మాటలను అక్షరాల పాటించెను. మరియు భగవంతునికి పౌలు గో 
ద్యముగ సమర్చించెను. భగవంతుడు పాలు త్రాగనపాడు, నామడేవుడు 
వృీక్సు ఆకఠీ చేస్తూ ఉండాలి. పాలు ఎందుకు (తాగరు? కొంచెము 
చక్కెర తక్కువయినదా ఏమి? ॥ 


మీరు పాలుత్రాగకున్నట్తయిన, నేను మీ ముందు తల పగులకొట్టు 
కొని ప్రాణత్యాగం చేసెదను అని పలికెను. అడే విధంగా బాలుడరున 
నామడేవుడు. తల పగులగొట్టుకొనుటకు సిద్దమయ్యెను. అప్పుడు భగ 
వంతుడు పాలగిన్నె పెను. జడమూరి చ్రైతన్యముగ మాశెను. 


న! 
మలియు పాలు త్రాగ మొడకిడెను... భక్తులు భగవంతుని పరాధీనునిగ 
చేయుదురు, 


ఏ మహాతు? ని వడనైన మంత దీక ;గహిం ంతమును జపము 
ఏ మహాత్ముని వడ్డనైన మంత్ర డిక్ష గ్రహించి ఆమంత్రమును జపము 
చయవలయును. ఇడి ఏడవ సాధనం. 


జ ఆ సాగ జ 
రివ సాధనం నాయొక్క పరమేశ్వరుడు అంతట నిండియున్నాడు. 
ని ఎ 
అలా భావించి. అందజిని (ప్రేమించుము. సరంకాల సరా,వస్తల యందు 
భి మ అకా. 


అందజి యందు భగవత్‌ భావము కఠిగి యుండుము. 


రవ మరియు. చివరి సాధనము తత్వవిచారము. కాముడు శబరికి 
ఈ 9 సాధనములను ఆచరించిన ప్రభువుపై (ప్రేమ కలుగునని ఉపడే 
శించెను. పుస్తకము ఎక్కవ చదువుట వలన విద్వాంసుడు కొవచ్చును. 
కాని పరమాత్మను విడువనివాము మహాపురుషులగుదుము.. విద్వాంసుడు 
శాస్త్రముల. వెనుక పరుగిడును. మరియు శాస్త్రములు మహాపురుషుల 
వెనుక పరుగిడును. 


203 


శాస్త్రములు చదివి చెప్తువారు, విద్వాంసులు, కొని ప్రభువు యొక్క 
(ప్రేమతో పిచ్చినార్రై చెప్పువారు మహాత్ములు. రాముడు శబరిని నీకు 
సీత యొక్క విషయం. తెలుసునా అని అడిగెను. అప్పుడు వరి మీరు 
సర్వము తెలిసిన జ్ఞానులు అయినప్పటికీ నేను చెప్పుచున్నాను. రావణుడు 
సీత్రాదేవిని దొంగిలించి, లంకకు _ వెళ్ళినన్తి ఇచ్చటికీ దగ్గణలో బుష్య 
మూక పర్వతము మీద సుగ్రీవుడు ఉండును. అతనితో మీరు స్నేహం 
చేసినచోో అతను సీతాదేవిని మీతో కలుపుటకు సహాయం చేయునని” 
చెప్పెను. 

చివరికి శబరి *యీ పంపొ సరోవరం నీళ్ళు చెడిపోయినవి. దానిని 
శుభ్రం చేయండి” అని ప్రార్హించెను. అప్పుడు రాముడు శబరి యొక్క 
చరణ తీరం యీ సరోవరంలో వేసిన నీళ్ళు శుభ్రపడునని చెప్పెను. 
అలాగే చేయగా నీరు శుభ్రముగాను మరియు మధురముగాను మారెను, 
చివరకు శబరి యోగాగ్నిలో శరీరమును దహించుకొనెను. మరియు 
వైకుంఠము చేరెను. భగవంతుని భజన ఎక్కువగ చేయండి. సాధువుల 
సైన్స మహాత్ములపైన విశ్వాసముంచండి. వారితో సత్సంగము చేయండి. 
వారి ఉపదేశమును ఆచరించండి. శబరి యొక్క పావనచరిత్ర మనవంటి 
మనుష్యులకు ఓదార్బును కలిగించును. 


ఆమె దివ్యజీవన ధర్మము ఆచరించుటకు వీలయునది. మరియు 
స్మరించదగినది. 


కిష్కింధ కొండ 


56. జీవునకు మరియు ప్రభువునకు స్నేహము : 


శ్రీరాముడు జీవులకు మాత్రము నిజమైన స్నేహితుడు. భగవంతు 
నకు బాహ్యానందము అవసరము లేదు. ఎందుకనగా ఆయన స్యయముగ 
ఆనందరూపుడయి. ఉన్నాడు. ఆనందరూపుడయిన శ్రీరాముడు అంతట 
నిండియున్నాడు. మనుష్యుడు అన్నం తినును, కాని తిన్న దానిని అరి 
గించు. శక్తి భగవంతునిలోనే కలదు. 


204 


భుజించిన తరువాత మనుష్యుడు నిద్రించును.. భగవంతుడు నేను 
మేల్కొని ఉండి జీవుని మాత్రము గక్షించుచున్నాను. వైలులో ఇంజను 
నడుపు (డ్రైవరు నిద్రించిన ప్రయాణీకుల వని “అచ్యుతం. కేశవం” 
అగును. ఆ విధంగా పరమాత్మ ఎపుడు నిద్రించడు. ఎల్లప్పుడు 
మేల్కొని యుండును. పరమాత్మ, జీవుడు ప్రయాణీకుడు. నేను 
బండిని నడిపీంచు చున్నానని చెప్పును. 


భగవంతుడు చాల దయామయుడు, ఆయన ఇవ్వదలచినప్పుడు ఇచ్చు 
టలో ఏ మాత్రం సంకోచించడు. అందుచేత ఆ పరమ దయామయుడగు 
ప్రభువు మీద విశ్వాసము మరియు (పేమ దృఢముగ ఉంచుము. మన 
ఆలోచనలలోను వ్యవపహారములలోను భగవత్‌ భావము ఉంచవలయును. 


శబరిని ఉద్దరించిన, రామలక్ష్మణులు బువ్యమూక పర్వతం వద్దకు 
వచ్చిరి. అచ్చట _ సుగ్రీవుడు తన నలుగురు మంత్రులతో కూర్చుని 
ఉండెను. సుగ్రీవుడు పంపించగా. హనుమంతుడు రామలక్ష్మణుల వద్దకు 
వచ్చి నాగరిక భాషలో ప్రశ్నించెను. భగవంతుడు సర్వాంతర్యామి అగుట 
వలన లక్ష్మణునితో “ఈ (బ్రహ్మచారి వ్యాకరణం చాల చదివెను. ఈయన 
జ్ఞాని జితేంద్రియుడు” అని రాముడు చెప్పెను. అప్పుడు హనుమంతునితో 
“మేమిద్దరము అయోధ్యరాజయిన దశరథ మహారాజు కుమారులము. నా 
పేడ. రాముడు మరియు ఇతడు నాయొక్క తమ్ముడు లక్ష్మలుడు. 
నా భార్య సీతాదేవి కూడ నా వెంట ఉండెను. కాని రావణుడామెను 
దొంగిలించెను. మేము ఆమెను వెదకుటకు బయలు దేరితిమ” అని 
తమ పరిచయము చెప్పెను. 


హనుమంతుడు “నేను సుగ్రీవుని మంత్రిని ఆయన మీ సేవ చేయు 
టకై నన్ను పంపించెను... నేను మిమ్ములను ఆయనతో స్నేహం 
చేయవలసినదిగ ప్రొర్దించుచున్నాను” అని చెప్పెను... హనుమంతుడు 
రామలక్ష్మణులను బుష్యమూక పర్వతము మీదికి తీసికొని వెళ్ళెను. 
అప్పుడు సుగ్రీవుడు. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు, ఒక రాక్షసుడు, 
ఆకాశమార్గంలో ఒక సుందరస్త్రీని తీసికొని వెళ్ళుట చూసినాను. ఆ 


ర్‌ 


స్తీ నన్ను చూసి కొన్ని అభరణములు పడవేసెనము. వాటిని నేను 
నావద్ద ఉంచితిని. బహశః అవి సీతాదేవిని కావచ్చును అని చెప్పెను. 
రాముడు లక్ష్మణునితో చంద్రహారం మీ వడినదేనా అని అడిగెను. అప్పుడు 
లక్ష్మణుడు. నేను ఎప్పడు వదిన ముఖం చూడలేదు కాని ఆమె 
పాదములకు లోజు నమస్త్హరించుచున్నాను. కనుక ఆమె మళట్టైలను, 


అందియలను నేను గుర్తించగలనని చెప్పెను. 


ఇది విని రాముడత్యంత ప్రసన్నుడయి, లక్ష్మణుని కౌగలించుకొ నెను 
తరువాత _ సుగ్రీవుని నీవు ఈకొండపై ఎండుకు నివసెించుచున్నావని 
ప్రశ్నించెను. సుగ్రవుడు నా పెద్ద అన్న వాళి నన్ను చాల బాధలు 
పెట్టను. మా రాజధాని అయిన కెష్కెంధ నుండి, నన్ను వెడలగొ బట్టను. 
నురియు నాభార్యను తన వడ్డనే ఉంచుకొనెను. అని చెప్పెను. అపుడు 
రాముడు, అతనిని ఓడార్చుచు వాఠిని నేను చంప్పుడునని కెష్కెండ 
రాజ్యం తిరిగి నీకు లభించునని నీవు ఏమి విచారించవడ్డని ఓదార్నెను. 
సుగ్రీవుడు మీ దర్శనం అయిన తరువాత నాకు రాజు కావలేననెడ్డి 
క్రో యిప్పుడు. కలుగుట లేడు కాన్సి నేను ఎల్లపుడు మీ యొక్క 
చేయుదును అని పకికెను. అపుడు రాముడు “నిన్ను కొ 
రాజుగ చేయుదును. ఇది నా కోరక కూడ” అని చెప్పెను. 


చక్‌ కం ఎజ్‌ 


వాళి పత్ని పేరు తార. ఆమె వాకి3 రామునితో స్నహం చెయ 

ని చెప్పెను. కొని వాలీ అందుకు అంగీకరించలేదు. సుగ్రీవువకు 
వారికి భయంకర యుద్ధము. జరిగెను. చెట్టు వెనక నుండి రాముడు 
వాలిపై బాణం వేసెను. ఇది చూసి వాఠి *ోమహారాజా! మీరు ధర్మ 
దురంధరులు, అయినప్పటికి అధర్మం ఎందుకు చేస? నా ఏ తప్త 
వలన మీరు నా పై భాణము వేసరి అని అడిగెను. అహూడు రాముడు 
“సోదర్కి. కన్య, తమ్ముని భార్య, మరియు. కోడలు ఈ నలుగురు 
సమానంగా భావించబడుడురు. అయినప్పటికి నీవు తమ్ముని భార్యను 
బలాత్కారం చేసినావు. కనుక నీవు గొప్ప. పాపని. అందుచే నిన్ను 
చంపుటకు వచ్చినాను. నిన్ను శిక్షించుట నా కర్తవ్యమని” చెప్పెను. 


246 


వాలీ భగవంతుని “ఏ శాస్త్రంలో పాపికి మీ దర్శనం అగునని వ్రాయ 
బడియున్నది? నేను చాల పుణ్యశాలిని. చివరకు మీ యొక్క దర్శనం 
చేసికొనుచున్నాను” అని. చెప్పెను. అపుడు రాముడు “సుగ్రీవుడు 
నా స్నేహితుడు నీవు అతని కుటుంబములోని వాడవు. అందుచే 
నేను నీకు దర్శనం యిచ్చుటకు వెచ్చినానని చెప్పెను. 


ఆ వాళియే తరువాత జన్మలో షెకారిగా జన్మించి కృష్ణ భగవాను 
నిపై బాణము. వేసెనని చెప్పబడుచున్నది. వారి సుగ్రీవులు ఒకరి 
నొకరు ఆలింగనము చేసికొనిరి మరియు... విరోధము మను౭చిపోయిరి. 
చనిపోయిన తరువాత విలోధమును త్యజించవలెను. రాముని దర్శనం 


క్‌ నాం 


చేసకొనుచూ వాళి ఆనంద పారవశ్యుడై ప్రాణ త్యాగము చేసెను. 


ఈ శరీరము. చనిపోవును. ఆత్మకు చావు లేదు. చనిపోవు దానికై 
విలపించుట బడులు. “హరిహరి అని చెప్పెన భగవంతుని నామజపము 
యొక్క పుణ్యము కల్నును. మరియు. మృతుని ఆత్మకు శాంతి కూడ 
లభించును. తరువాత వాళి శరీరమునకు అంతిమ సంస్కారము చేయ 


బడెను. వాళితె సద్గతి అభించెను. 


కిష్కెంధా రాజ్యం రామునికి లభించెను. కొని ఆయన సుగ్రీవునికి 
యిచ్చెను. మరియు ప్రతిఫలముగ ఏమీ తీసికొనలేదు. అందుచేత శివుడు 
పార్వతితో రామునితో సమానముగ మంచి చేయగలవారు ఈజగత్తులో 


ఎవరూళేరని చెప్పెను. 


జ్ఞానము, భక్తి మరియు వైరాగ్యము యొక్క వర్షము ఎక్కడ నుండి 
ఎల్లపాడు కురియునో అ పర్యతం పేరు ప్రవక్షణ పర్యతము. ఆ 
పవిత్రమైన పర్భృతము పైన రాముడు లక్ష్మణుడు నివసెంచుచుండిరి. 

ఈ... రూ 
అటువంటి పవిత్ర భూమిలో భగవంతుడు. నిత్యము నివసించును, మీరు 
కూడ ఏదో ఒక పవిత్ర స్టలంలో, ఏకాంతముగ కూల్చొని ప్రభువును 
ధ్యానించుట మరియు కీర్తన చేయుట చేయండి. మీ యొక్క మన 
భావము 


నో 


సేలం 


సుులో ప్రభువు యొక్క స్వరూపము. కరుకొనబడును. 
ళ్‌ ఆ ము 
జాగ్భతమగును. 


202 


సుగ్రీవునికి రాజ్యము. లభించిన తరువాత అతడు సుఖభోగములలో 
మునిగి పోయెను. భగవంతుని మరచిపోయెను. మరియు 4 నెలలవరకు 
రాముని కఠలియుటకు ఒక్కసారి. కూడ రాళేదు. 


ఈ జీవుడు చాల చెడ్డవాడు. భగవంతుని ఉపకారములను మరచిపో 
వును. కాని పరమేశ్వరుడు అన్ని పనులలో సహకరించును. సుఖముతో 
సమానముగ మీరు భక్తి భావన కలిగియున్నట్లయిను దుఃఖము ఎప్పటికి 
కలుగదు. చాలమంది దుఃఖములో _ భక్తి చేయుదురు. కాని ఎవరైతే 
సుఖములో. భక్తి చేయుదురో వారు నిజమైన భక్తులు. సుఖదుఃఖము 
లలో సదా భగవంతుని తోడు ఉంచుకొనుము. 


మహాత్ముల చరిత్రలు చదివినచో వారు కూడ చాల దుఃఖములను 
అనుభవించవలసి వచ్చినట్లు తెలియును. తుకారావ్‌ యొక్క చరిత్రలో 
(ప్రజలు ఆయనను గాడిద మీద కూర్చుండబెట్టుకొని, ఊరేగింపు జరుపు 
టకు నిశ్చయించిరి. అప్పుడతని భార్య కోపగించెను. అప్పుడు తుకొరాన్‌) 
నా ప్రభువు నన్ను గురించి గరుడ వాహనము పంపించెను. అందటికి అది 
గాడిద వలె కన్చించుచున్నదిి తుకారామ్‌ యొక్క భార్యకు గరుడుని 
వలె కన్చించెను. 


జీవితములో సుఖ దుఃఖములు కల్గిన కంగారుపడరాదు. ఎవరైన అవ 
మౌనించిన కోపగించుకొనరాదు. జగత్తు యొక్క మాన అవమానముల 
పట్టిక మృత్యువు సంభవించునప్పుడు కూడ వెళ్ళదు. జీవుడు దీనుడై 
ఈశ్వరుని పాదముల వద్ద ఉన్నట్లయిన అప్పుడు అతని మనస్సు మీద 
మాన అవమానముల యొక్క ప్రభావము ఉండదు. 


భగవంతుడు మీకు చెప్పలేనన్ని ఉపకారములు చేసెను. ఆయన ఉప 
కారము ఎల్లప్పుడు గుర్తుంచుకొనుము. మీరు పుణ్యములను లెల్టింతురు 
కాని. పాపములను కూడ లెక్కించవలయును. పాపములను గురించి 
ఆలోచించని వారిచేత ఎక్కవ పాపములు చేయబడును. పాపము భయం 
కరమైన శత్రువు. అందుచేత పాపమునకు భయపడవలయును. 


208 


ఏకాదశి రోజున మందిరములో ప్రసాదము అభించిన దానిని తిను 
టలో ఏమీ నిషేధము లేదు. కాని కిళ్ళి, వక్కపాడి తినకూడదు. 
మనస్సు చాలమోసము చేయును. మనస్సు మనుష్యుని గోతిలో వడవే 
యును. మనస్సుపై ఎప్పుడు విశ్వాసముంచ వద్దు. 


మీరు భక్తి చేయవలయుననిన భగవంతునితో నా జీవితంలో ఒకటి 
రెండు దుఖ సన్నివేశములు కానవలయునని చెప్పండి. భాగవతంలో 
కుంతీదేవి, కృష్ణుని మాకు ్రమాదములు కల్గ్లుచుండనలయునని కోరుకొ 
నును. ఎందుకనగా ఆపదలలో మీ యొక్క స్మరణ మరియు దర్శనం 
కల్గును. సుఖము సమృద్దిగా నున్న జనులు భగవంతుని మరిచి పోవుదురు. 


జీవితంలో ఎక్కున సుఖము లభించిన మనిషి ప్రమాదకరముగొను, 
విలాసుడుగాను, తయారయ్యి గర్విష్టి అయి భగవంతుని మరచిపోవును. 
చివరకు అతను పతనం _ చెందును. జీవుడు సజ్జనుడు కానట్లయిన 
అంత వరకు జీవితం బాగుచేయబడదు. కొంత మంది భగవంతుడు 
అనుకూలత మాకు చేసిన అప్పుడు మేము భగవంతుని భక్తి చేయ 
మొదలు పెట్టైదమని కోర్కె కలిగి యుందురు. ఆ విధంగా అన్ని 
విధములయిన సౌఖ్యములు జగత్తులో ఎవ్వరికి లభించవు, 


జీవుడు జగత్తులోనికి వచ్చునప్పుడు పావము మరియు వుణ్యము రెండు 
తీసికొని వచ్చును. పుణ్యము యొక్క ఫలము సుఖము నురియు పాపము 
యొక్క ఫలము దుఃఖము. జీవునికి తన యొక్క కర్మల ననుసరించి 
రెండు లభించును. అన్నింటిలోను అనుకూలత ఎప్పుడు రాదు. 

ఒక మనుష్యుడు సముద్రపు ఒడ్డున స్నానము చేయు కోర్కెతో 
వెళ్ళిను మరియు ఒడ్డున 'మెదలకుండ కూర్చొనెను. ఎవరో స్నానం 
ఎందుకు చేయుటలేదని అడిగిరి. అప్పుడు ఆ మనుష్యుడు ఈ తరంగములు 
శాంతించిన తరువాత నేను స్నానమూ-చేయుదును అని చెప్పెను. కాని 
సముద్రపు తరంగములు ఎప్పటికి శాంతించవు. మీరు స్నానమ్ను చేయ 
కుండ మిగిలిపోవుదురు. దుఃఖము నలన పాపము నశించును, అందు 


209 


ఏదైన దుఃఖము. వచ్చినప్పుడు మనస్సుకు మీ పాపము తగ్గుచున్నదని 
బోధించవలయును. 


సుగ్రీవుడు ఎక్కువ సుఖము లభించుట వలన రామునికి సహాయము 
చేయుట మరచిపోయెను. రాముడు చెప్పుట వలన లక్ష్మణుడు సుగ్రీవుని 
వడ్డకు వెళ్ళుటకు ఒప్పుకొనెను, అప్పటికి హనుమంతుడు సుగ్రీవునితో 
నునం రాముని మరచిపోవుట మంచిది కాదని చెప్పి సంసిద్దపరచెను. 
మరచిపోవుట సహజము, సర్వసాధారణ విషయము, కాని మరచిపోవు 
టను అంగీకరించకున్న చాల గొప్ప దోషము. లక్ష్మణుడు చెప్పగనే 
సుగ్రీవుడు తన తప్పును అంగీకరించెను. నేను తప్పు చేసితిని నన్ను 
క్షమించండి అని వేడుకొనెను. 


57. సీతాదేవిని వెదకుట ; 


ప్రవర్షణ పర్వతముపై రాముడు, ఒక్కడే కూర్చొని యుండెను. 
న కా ఆ ఫో 

సుగ్రీవుడు అక్కడకు వెళ్ళెను. ప్రభువుకు నమస్కరించి మా వానరులు 
మొత్తం వచ్చుచున్నారని చెప్పెను. వారు నా గురించి ప్రాణం కూడ 
సమర్చించుటకు సిద్దంగా ఉన్నారని వీరికి ఒక నెల గడువు ఇచ్చుచున్నా 
ననియు అప్పటికి వారు సీతాదేవి విషయం తెలిసికొని వచ్చెదరనియు 
చెప్పెను. 


వానరులు విడి విడి గుంపులుగ తయారయిరి. వారు నాల్లు (ప్రక్కలకు 
పంవబడిరి. వారిలో నల, నీల, జాంబవంతుడు మరియు హనుమం 
తుడు దక్షిణము వైపు పంపబడిరి, రామునికి యీ పని హనుమంతుని 
వలననే జరుగునని తెలియును. రాముడు తన పేరు గల ముద్రికను 
హనుమంతునకిచ్చి నామనస్సు సీత దగ్గణ ఉన్నదని నా సందేశము సీతా 
దేవికిచ్చి ఆమెను దర్శించి నీవు ఒక్క నెలలో తిరిగి రమ్మని చెప్పెను. 


హనుమంతుడు దక్షిణం వైపు వెళ్ళినప్పుడు, ఒక యోగిని ఆసనం 
ధరించి భగవంతుని ధ్యానించుచుండెను. హనునుంతుడు ఆమెతో నీవు 
ఎవరవని అడిగెను. అపూడామె నేను శంకర భగవానుని దాసిని, ఇచ్చట 


210 


తపస్సు. చేసి కొనుచు కాముని దర్శనం అగునని కూర్చున్నాను అని 
చెప్పెను. అపుడు వానరులండరు ఆమెను కాముని వద్దకు తీసికొన 
వెళ్ళిరి ఆమె రామునికి నమస్కరించి చాల సం.లు తపస్సు కేన 
తరువాత ఇప్పుడు తమదర్శనం చేసికొని ధన్యరాల నైతిని అని పఠికెను. 


మీరు భగవన్నామము స్మరించిన జీవితం మరియు మనస్సు బా 
పడుమ.. మనస్సు _ శ్వుభ్రపడినప్తుడు భక్తిలో ఆనందము కల్లును. 56 
యుగంలో నామ జపం మించి మరిచే ఉపాయము లేదు. ఇంటిలే 
ఒకట. చెవమున్నప్తాడు ప్రజలు దానిని గది మధ్య నుంచెడరు. లైటు 

రంల నూ. 

లేపల మలియు బయటకు ప్రకాశించునట్ట్లు ఉంచుడురు. ఈ జీవునిపై 
భగవన్నామము అనే దీపము ఉంచిను మీ యొక లోపల మరియు 
బయట. ప్రకాశము. కనిపెంచుమ. 


భగవంతునికి దీపం అవసరముండడు. మహాత్ములు తమ హృదయ: 
లోనే పకాశము. కళిగి ఉండురు. ఇతర జీవులకు దెవ (1పకాశము 
స్త్‌ వు చై 
అవసర మెయును ది. 
ర్యా రు 


జీవికి జపము చేయుటకై ఏమీ ఖర్ఫు కాడు. కాని పొపమేే జీవిని 
భగవంతుని నామము తలచకుండ, నిలుప్తును. నాలుకకు తీపి తినవలయు 
నని కోర్కె... కఠిగినప్తుడు దానికి నామరసం త్రాగించిన మీ వశము 
వచ్చును. మీరు మీ నాలుకను వశపరచుకొననపడు ఇతరులు 
వ్వరము వాగుపరచుటకు వత్తురు?, 


కం! 


1 


షత 
గావ 


(౬ 


వా 


ఒక్‌ ఇంద్రైయముతో పని జరుగుము. అయినప్పటికి భగవంతుడు 
రెండు. కళ్ళు నెందు చెవులు మరియు గారిపీల్చుటకు రెండు ముక్కు 
రంధ్రములు యిచ్చెను. కాని నాలుకకు రెండు పనులు చేయవలసి 
యుండును. తిమట మరియు మాట్టాడుట, ఇందుచేత నాలుక (జిహ్వ) 
ముద తెండవ అంకుశం కావలసి యున్నది. 


జీవుడు వి వేకముతో పనిచేయవలయును. ఒక్క మనుష్యుడు మాత్రమే 
భగవనా?మ జపం చేయగలడు. పొపీ కూడ నిరాశ పడవలసిన పనిలేదు. 


ర్మ 


అతను. ఒకవేళ నాలో నామజపం చేయుటకు కావలసిన శుభ్రత లేన 
ప్పుడు నేను ఎందుకు జపం చేయుదునని భావించినచ్చో అన్ని విధముల 
శుభ్రత ప్రసాధిచుట కొజక్సు రామనాను జపం ఒక్క కు ఉపాయం, 
ఎంత ఘోర పాపి అయిన భగవంతుని శరణు కోరిన అతను ఉద్దరిం 
పబడును, 


పశ్చాత్తాపము కల్గిన పాపము నశించును. భగవన్నామ జపము పాప 
ముఠలను నశింపజేయును. వ్యవహారములలో కూడ మీరు వాక్కుపై 
దృఢమైన నమ్మకము కలిగియుందురు. పెండ్లి జరుగు చున్నప్పుడు కూడ, 

రా యొ 
ఈ విధమైన పరమార్ధ్హములో కూడ, భగవంతునితో ముందుగా సంబంధము 
ఏర్చరచు కొనవలసియుండును. మరి. ఎటువంటి ఇతర ఉపాయము 
లేదు. భగవంతుడు చూచుటలేదని కాదు. మూర్తిలో భగవంతుని 
భావం తలంచవలయును, 


రాముడు యోగినికి నీవు బదరికా ఆశ్రమమునకు రమ్ము. అచ్చట 
ధ్యానం చేసిన నాసన్నిధికి వచ్చెదవు అని ఆజ్ఞాపించెను. బదరికా ఆశ్ర 
మము తపోభూమి అయి. ఉన్నది. భారతదేశమున ప్రధాన దైవము 
నారాయణుడు. అన్ని అవతారములకు ముగింపు కలడు కాని నారా 
యణ అవతారమునకు ముగింపు లేదు మరియు ఉండబోదు. భారతదేశ 
ప్రజలకు శుభం కల్గుటకు బదరికాశ్రమంలో పరమాత్మ నారాయణుడు 
తపస్సు చేసెను. శాస్త్రములలో బదరీనారాయణుని శంకరాచార్యుల 
వారు ప్రతిస్టించిరని చెప్పబడియున్నది. 

ఈ విధంగా వానరులందజు సముద్రపు ఒడ్డుకు చేరిరి. ఇంత పెద్ద 
సముద్రము ఎట్టా దాటగల మని యోచించుచుండిరి. అచ్చట సంపాతిని 
చూచిరి. సంపాతి జటాయువు యొక్క సోదరుడు. అప్పటికి సంపొతిక 
అన్ని విషయములు తెలిసెను. అతను నేను వృద్దుడనగుట వలన మీకు 
సహాయము. చేయను. కాని మీకు మార్గం చూపగలను “సీతాదేవి 
లంకలో అశోక వనంలో లభించును. సముద్రము దొట గలిగిన వారికి 
సీతాదేవి దర్శనం కాగలదు” అని చెప్పెను. 


212 


తరువాత వానరుల సభ జంగెను. సముద్రమును ఎవరు దాటగలరని 
చర్చించిరి. అప్పుడు జొంబవంతుడు హనునుంతుడు మాత్రమే ఈపనికి 
యోగ్యుడని చెప్పెను. హనుమౌన్‌ మీరు ఎందుకు మౌనముగ కూర్చు 
న్నారు. రామునికి సేవజేయుటకే మీరు జన్మించినది అని అడిగిరి. 
అప్పుడు హనుమంతుడు మీరు చెప్పినట్లయితే లంకను పూర్తిగ యిప్పుడు 
సముద్రంలో ముంచివేసెదనని చెప్పెను. అప్పుడు. జొంబనంతుడు 
“లంకను పూర్తిగా ముంచివేసిన జానకీదేవి కూడ మునుగును కొబట్టి 
అలా చేయవద్దు. లంకకు మాత్రం వెళ్ళిరమ్ము” అని చెప్పెను. 


రామభక్త హనుమంతుడు లంక వెళ్ళుటకు సిద్ధమయ్యెను. మరియు 
రొముని శక్తి ఆయన అనుగ్రహం వలన హనుమంతునికి లభించెను. హను 
మంతుడు అఖండ రానమునామజవం చేయు భక్త శిరోమణి అయిఉన్నాడు. 


ముందర కాండ 


58. హనుమంతుడు సముద్రమును దాటుట : 


హనుమంతుడు తన తోటి వానరులకు మీరందలు ఇక్కడనే ఉండండి. 
నేను సముద్రమును దాటి లంకలో సీతాదేవి యొక్క దర్శనం చేసికొని 
ఇప్పుడే వచ్చెదను అని చెప్పెను. హనుమంతుడు సముద్రము దాటుటకు 
ఆలోచించెను. మరియు ఆకాశ మార్గంలో ప్రయాణమయ్యెను. అతనికి 
సురస కలిసెను. ఆమె హనుమంతుని పర్మక్షించుటకు వచ్చెను. ఇక్కడి 
నుండి ఎవవైతే. వెళ్ళుడురో వారిని నేను భక్షింతును. నాకు ఆకలిగా 
నున్నది అనెను. ఇప్పుడు నేను రొముని పని చేయుటకు వెళ్ళుచు 
న్నాను. పనిపూర్తిచేసికొని తిరిగి వచ్చెదను. అప్పుడు నీవు నన్ను 
తినవచ్చును అని హనుమంతుడు ఆమెతో చెప్పెను. 

సురస నోరు తెరవగానే హనుమంతుడు దొని కడుపులోనికి ప్రవే 
శించి బయటకు తిరిగి వచ్చెను. సురస ప్రసన్నురాలై నీ రామకార్య 
నిర్వహణలో పూర్తి విజయం లభించునని ఆశీర్వదించెను. ఈ సము 
'ద్రమును బ్రహ్మచర్య బలము గలిగ్సీ ఇంద్రియముల యొక్క క్రోర్కెలను 


213 


జయించిన వారు మాత్రమే దాటగలరు. హనుమంతుని వద్ద రామనామ 
బలము కూడ కలదు. అన్ని కొత్త రసములపై నాలుకకు కోర్కె కలు 
గును. కొని ఈ అన్ని రసములు చేదుగా నుండును. ఒక్క భగవత్‌ 
భక్తితో కూడిన (ప్రేమరసమే మధురమైనది. అందుచేత ఇంద్రియములతో 
ఎక్కువగా సంబంధము. పెట్టుకొనవద్దు. ఎప్పుడు జితేంద్రియుడవగుదువో 
అప్పుడు. భక్తి చేయగలవు. 


ఏకాదణి ఉపవాసం చేసిన మరుసటి రోజు ఏమి తినవలెనని జనులు 
ఆలోచింతురు. కాని ఈ విధంగా చేయరాదు. కొంత మండి ఏకాదశి 
రోజు. బాగా యిస్ట్రమయిన ఫలహారములు చేయుదురు. అలాగయిన 
ఏకాదశి వలన ఏమీ ప్రయోజనం ఉండదు. 


ఇ ఏకా. శష న్న దో 
అన్ని వ్రతముల క్‌ ఏకాదశి (శ్రేష్మమయిన వ్రతము. ఆరోజు 
భగవన్నాను జపము చెయుము. అన్నమును దర్శించ వద్దు. కిళ్ళి, 
వక్కపొడి తినవద్దు పగలు నిద్రించవద్దు. రాత్రి కొంచెము ఎక్కువగ 
కీర్తన చేయుము. అప్పుడు ఉపవాసం సఫలమగును. 


ఏకాదశి రోజు బ్రాహ్మణునకు సన్మానము. చేయుము. తరువాత 
ప్రసాదము స్వీకరించుము. ఆ ప్రసాదము మీకు మేలు చేయును. అప్పుడు 
భగవంతుడు మీకు శక్తి నిచ్చును. శాస్త్రములలో, దివేకముతో దుఖ 
మును సహించువాశిపై భగవంతుడు కరుణించును. భోగభాగ్యముల పై 
(ప్రేమ ఉండునంత వరకు భగవంతుని (ప్రేమ లభించదని చెప్పబడినది. 


ఆనందము ఏ వస్తువులోను లేదు. షడ్రుచులవై విజయము పొందిన 
వారికి భక్తి. లభించును. జిహ్వకు దాసులయినవారు భక్తిచేయలేరు. 
భగవంతునికి భోగము అల్ఫించినప్తాడు చాలనుంది కలుసుకొనుటకు వచ్చి 
నచో ప్రసాదమును దాచి ఉంచవలయునని అనిపించును. ఎందుచేతననగ 
యింత మందికి పంచిన తరువాత, మన  కొజకు ఏమీ మిగలదని 
భావన వచ్చును. భగవంతుడు బీదవాని యొక్క నోటిలోనే విరాజిల్లును. 


సంసార సముద్రమును దాటగళ్లిన వారికి మాత్రమే సీత్రాడేవి యొక్క 


రత 


దర్శనం కలుగును. భగవంతుని భజన మరియు పూజ చేయుచు 
న్నప్పుడు, మనస్సు వంట యింటి వైపు మరలిన సురస వచ్చినదని 
గగ్రహించవలయును. ఈ సురసయే జీవుడు మరియు బ్రహ్మ కఠియుటను 
నిలుపుచున్నది. హనుమంతుడు నిగ్రహము కల మూర్తి హనుమంతుడు 
లంకలో రాత్రి వేళ ప్రవేశించెను. లంక యొక్క వైభవము చూచెను. 
సీత్రా రాముల జపము జరుగుచుండెను. లంకిణి అను ఒకరాక్షసి కలదు. 
ఆమె అనుమతి లేకుండ ఒక కోతి లంకలోనికి ప్రవేశించుట చూచెను. 
అహూడామె హనుమంతుని బలవంతముగ అడ్డగించెను. హనుమంతుడు 
గుద్దులతో లంకిణీని చంపివేసెను. అప్పుడు లంకిణి “బ్రహ్మదేవుడు నాతో 
నిన్ను ఎవరైన చంపగలీగిన్న రావణుడు మరణించనున్నాడని, తెలిసికొ 
నవలయునని చెప్పెను. అట్లయిన ఇప్పుడు నీవు రాముని దూతవని 
తెలిసి కొనుచున్నాను. కాని లంకలోని రాక్షసులను, వారి విహోరములను 
చూసిన తరువాత మీ కళ్ళల్లో వికారము. కలుగవచ్చును. అందుచే 
చాల మెలకువగా ఉండవలసినదొ” అని చెప్పెను. హనుమంతుడు బ్రహ్మ 
ద్యలో. గురువు మరియు బాలబ్రహ్మచారి. 


హనుమంతుడు ఇంద్రజిత్తు మందిరమునకు. వచ్చెను... సులోచనను 
చూసిన తరువాత అతనికి ఆమె కూడ అందగత్తెగా కన్చించెను. 
కాని సీతకాదని తెలిసెను. ఒకసారి శివునికి అవతారం ధరించ కోర్కె 
కఠిగెను. అప్పుడు పార్వతి నేను మీరు లేకుండ ఉండలేనని కోపగించు 
కొనెను. అప్పుడు శివుడు హనుమంతుడయ్యెను. పొర్వతి అతని తోక 
అయ్యెను. 


హనుమంతుడు తోకను పెంచినప్పుడు లంకలో చాల గొడవ జరిగెను, 
మొత్తం దీపములు ఆరిపోయెను. హనుమంతుడు శేపు లంకను తగుల 
చెట్టినప్పుడు ఎవరి యింటిలోనుు నీళ్ళు లేకుండ ఉన్న బాగుండునని 
భావించెను. హనుమంతునకు అహంకారము. కలుగలేదు. 


ప్రాతఈకాలమున హనుమంతుడు. విభీషణుని భవనమునకు వెళ్ళిను. 
విధీషణుడు లేచుటతోడవే, రామనామము స్మరించుచుండెను. ఆ సమ 


215 


యములోనే. హనుమంతుడు విభీషణుని భవనములో ప్రవేశించెను. 
మరియు ఈ రాక్షసుల ప్రపంచములో వైష్ణవులు ఎవరై ఉంటారని 
ఆలోచించసాగెను. విభీషణుడు హనుమంతుని ఆహ్వానించెను. ఇరువురు 
పరస్పర పరిచయములు కొవించుకొనిరి. తరువాత విభీషణుడు సీత్రాదేవి 
అశోకవనములో నున్నదని చెప్పెను, 


హనుమంతుడు అశోకవనములోనికి వచ్చెను. మరియు ఒక చెట్టు 
(క్రింద చిక్కిపోయిన శరీరంతో సీతాదేవి కూర్చొని యుండెను. హను 
మంతుడు రామకథ చెప్ప మొదలిడెను. అప్పుడు సీతాదేవి ఇక్కడ 
ఎవరు మాట్లాడుచున్నారని అడిగెను. నాకు ప్రత్యక్షంగా ఎందుకు 
కన్చించరు? అని ప్రశ్నించెను. భగవంతునికి అనేకమంది భక్తులుందురు. 
కొని భగవంతుడు ఒక్కడే అయి ఉన్నాడు. భక్తులందజు భగవంతునికి 
ప్రియమైనవారే! రావణుడు సీతాదేవిని ఒప్పించుటకు చాల ప్రయత్నిం 
చెను. కాని ఆమెలో కామభావము కల్గుటలేదు. “నీవు మోసము చేసి 
దొంగిలించి తీసికొని వచ్చితివి. ఈ పాపము యొక్క ఫలితము నీవు 
అనభవించవలసియున్నదని” సీతాదేవి చెప్పెను. 


రావణునకు చాల కోపము వచ్చెను. మరియు రెండునెలలు గడువు 
ఇచ్చి అక్కడినుండి నిష్క్రంమించెను. హనుమంతుడప్పుడు సీతను దర్శిం 
చుకొనెను. అతను సీతాదేవికి నమస్కరించి అనేక మంది వానరులను 
సీత్రాదేవిని వెదకుటకు పంపీయుండిరి వారిలో నేను ఒకడిని. నేను 
రామభక్తుడనై న హనుమంతుడనని చెప్పెను. 


59, ఉత్తమమైన భక్తిని చూపించుట :- 


హనుమంతుని నోటినుండి సీతాదేవి మొత్తం కథ వినెను. హనునుం 
తుడు రానుముద్రికను సీతాదేవికి యిచ్చి నమస్కరించెను. 


ముందు. సీతాదేవికి ఎవరైన రాక్షసులు వానర రూపం ధరించి 
రాలేదు కదా! అని అనుమానం కలిగెను. అప్పుడు హానుమంతుడు 
“అమ్మా! నేను రాముని సేవకుడను. మీరు విచారించకండి. రాముడు 


216 


మిమ్ములను ఉపేక్ష చేయుటలేదు. రామలక్ష్మణులు త్వరగా వచ్చెదరు. 
రాక్షసులను నాశనం చేసి, మిమ్ములను అయోధ్యకు తీసికొని వెళ్ళిదరు” 
అని చెప్పెను. సీతకు విశ్వాసం కలుగుటలేదు. అప్పుడు హనుమంతుడు, 
“అమ్మా! నేను శ్రీరాముని కృవతోనే చాల అద్భుతమైన రూవం 
ధరించి, దానితోనే నేను ఈ సముద్రమును దాటి వచ్చితినని మరల 
చెప్పెను. ఇది చెప్పి హనుమంతుడు తన గొప్ప శరీరంగల అద్భుత 
రూపమును సీతాదేవికి చూపెను. అప్పుడు సీతాదేవికి హనుమంతుడు, 

మభక్తుడని మరియు సమర్టుడయిన రామదూత అనియు. విశ్వాసము 
కలిగెను. 


హనుమంతుడు “అమ్మా! మీకు యిష్టమయిన్క నేను ఇప్పుడే 
మిమ్ములను శ్రీరాముని వద్దకు తీసికొని వెళ్ళగలను. మీరు నా 
భుజంపై కూర్చొనండి.”” అని చెప్పెను. అప్పుడు సీత “నీవు నా 
పుత్రునివంటివాడవు. నీవు బాలబ్రహ్మచారివి. పవిత్రుడవు. రొముడు 
ఇప్పటివరకు. ఏ స్త్రీని స్పృశించలేడు.. నేను నీ భుజంపై కూర్చొని 
వచ్చిన ధర్మ మర్యాదకు భంగము. కలుగును. కనుక నీ పట్టుదలను 
మన్నించుట ఉచితము. కాదని సీత హనుమంతునితో చెప్పెను, 


స్త్రీలు ఏ సాధు, సన్యాసి లేక బ్రాహ్మణులను కూడ పొదస్పర్శ 
చేయరదు.. అట్లా చేసినట్లయిన స్త్రీ ధర్మపు మర్యాద ఉండదు. 
అప్పుడు హనుమంతుడు “అమ్మా! నాకు ఆకలిగా నున్నది. నేను పళ్ళు 
తినవచ్చునా”? అని అడిగెను. సీతాదేవి క్రిండపడినటువంటి పళ్ళను 
తినవచ్చును. చెట్టుకున్న పళ్ళు తుంచవడద్దని చెప్పెను. 


హనుమంతుడు. సీతాచేవి పళ్ళు కోయుటను నిరాకరించినది. కొని 
చెట్టు ఊపుటను నిరాకరించలేదు అని ఆలోచించెను.. ఈ ఆలోచనతో 
హనుమంతుడు అశోకవనంలోని చాల చెట్లను, మొక్కలను సెకలించెను. 
మరియు అశోకవనములో తుఫాను వచ్చినట్లుగ అయ్యెను. రాక్షసులకు 
అప్పుడు అశోకననమునకు ఒక పెద్ద కోతి వచ్చినదని దొని వలన ఇంత 
(ప్రమాదం జరిగినదని. తెలిపెను. రావణుడు ఇం(ద్రజిత్తుకు “నీవు అచ్చ 


217 


టికి వెళ్ళి ఆ గడుగ్గాయి కోతిని పట్లుకొని తీసికొనిరమ్మని" ఆజ 
లి టు జా 
యిచ్చెను, 


ఇంద్రజిత్తు (బ్రహ్మా,స్త్రైమును విడువగొ, హనుమంతుడు బంధింపబ 
డెను. అప్పుడు హనుమంతుడు రావణుని కొలువుకు తీసికొని రాబడెను. 
రావణుడు నీవెక్కడినుండి వచ్చితివని అడిగెను. అప్పుడు హనుమంతుడు 
“నీవు శివుని _్రసన్నుని చేసికొనినావు. మరియు సీతాదేవిని అపహరించి 
తీసికొని వచ్చితివి. ఇక్కడ _ నీవు సరిగా ప్రవర్తించలేదు. నీవు కనుక 
రాముని శరణుకోరిన్స శుభం కలుగును. ఇప్పుడైన తెలిసికొనుమని” హను 
మంతుడు పలికెను, 


రావణునికి ఇతని తోకలో చాల శక్తియున్నది. దానిని తగులబెట్టవ 
లెనని అనిపంచెను. రాక్షసులకు ఆజ్ఞ యిచ్చెను. హనుమంతుడు తోక 
"పెంచను. లంకలో ఎన్ని బట్టులున్నవో అవి అన్నియు తోకకు చుట్టు 
బడినవి. తరువాత హనుమంతుడు రావణునితో ఈ తోకకు జరుగు 
యజ్ఞమునకు మీరే యజమాని కనుక ఊదండి. అప్పుడే అగ్ని ఉత్పన్న 
మగును అని చెప్పెను. 


60. లంకాదహానం :-= 


రావణుడు ఊదుచుండగా అతని గడ్డం, ముఖం మండుట మొద 
లుపెల్టిను అతను కంగారుపడిను. రాక్షసులందజు హనుమంతుని 
కట్టి వేసి కొట్టసాగిరి. తరువాత హనుమంతుడు లంకాదహనము మొదలు 
పెట్టను. ఒక రాక్షసి సీతాదేవితో మీతో మాటాడి వెళ్ళిన కోతితోకకు 
రాక్షసులు నిప్తూపెట్టిరి అని చెప్పెను. అప్పుడు దయామయి అయిన అమ్మ 
అగ్ని దేవునితో నేను రాముని తప్ప ఏ పురుషుడునయిన మనస్సులో స్మరిం 
చకున్న మరియు పతివ్రతా ధర్మమును సరిగా పాలించియున్నట్లయిన 
మీరు శాంతించండి అని ప్రార్ధించెను. 


తరువాత హనుమంతుడు ఒక యింటినుండి వేరొక యింటిపై కి 
దూకుచు లంకను కాల్గసాగిను. రావణుని భవనం కూడ మండించెను. 


218 


మరియు కక్షసులందజు భయపడిరి. అందటు ఇండ్లనుండి బయటకు 
వచ్చిరి. అందజీకి తను ప్రాణాలపై ప్రీతి కల్లును. అన్ని చోట్లునుండి 
అందణు “చక్షించండి, రక్షించండి అని అరవసొగిరి, రొక్షసులందలు 
మనస్సులో రావణుని ఇతడు. సీతాదేవిని అపహరించి తెచ్చినాడు. దీనికా 
రణముగ ఈ అనర్హం జరిగినదని నిందించికి. ఒక్క విభీషణుని నివాసం 
విడిచి లంకలోని అన్ని యిళ్ళు తగులబడిపోయెను. తరువాత పొనుమం 
తుడు, సముద్రపు ఒడ్డుకు వచ్చి తోకను సముద్రంలో ముంచి నిష్పాను 
ఆశర్బెను. 

ఆయన మొత్తం లంక మండుట చూచెను. అతనికి ఒకవేళ అశోక 
వనం కూడ తగులబడియున్న సీతాదేవికి ఏమయినదోనని కంగారుపడెను. 
సీతాచేవి జగన్మాత అమెను ఎవరు మండించగలద?. పహొనుమంతుడు 
మరల సీతాదేవికి నమస్కరించుటకు అశోకవనమునకు వచ్చెను. అక్కడ 
ఒక. చెట్టుకాన్తి పొదకొని ఏదియు తగులబడశేదు.. నీతాడేవి హను 
మంతునితో “నీకు శుభము. కలుగుగాక! అన్ని నీవు త్వరగా రాముని 


తిసెకొని రావలసినదని” ఆశీర్వదించెను. 


రామాయణంలో రామునకు, హనుమంతుడు తన నోటితో తన పరా 
(క్రమమును వర్షించి చెప్పలేదని తెలుపబడినది. బ్రహ్మ ఒక ఉత్తరం వాసి 
యిచ్చెను. ఆ ఉత్తరం హనుమంతుడు రామునకిచ్చెను. మరియు లక్ష్మ 
ణుడు చదివి వినిపించెను. 


సుగ్రీవుడు లక్ష్మణునితో హనుమంతుడు తన పని పూర్తిగానించుకోని 
వచినట్లు కనిపించుచున్నదని చెప్పెను. అప-డు హనుమంతుడు రామ 
నామజపం. చేయుటలో నిమగ్నుడయ్యెను. రామునికి నమస్కరించెను. 
హనుమంతుడు రామునితో ప్రభూ! ఇది అంతయు మీ దీవెనల వల్లనే 
జరిగినది. సీతాదేవి కుశలము, మీ యొక్క నామజపము చేయుచున్నది 
అని చెప్పెను. 


నాముడు నా విరహంలో జొనకి ఎలా ఉన్నది? మరియు తన ప్రాణ 
ములను ఎలా కక్షించుకొనగరిగినది? అని అడిగినపాడు హనుమంతుడు 


210 


“ఆమెను మీ యొక్క దివ్యనామము రాత్రింబవళ్ళు కాపలా కాయుచు 
కక్షించుచున్నది. మరియు సీతాదేవి నేత్రములు ఎల్లప్పుడు మీ పాదము 
లపై లగ్నమయి ఉండును కనుక ప్రాణం పోవుటకు మార్గం లభించదు. 
వీ నామము మరియు ధ్యానము వదలినప్పుడు ఆమె ప్రాణం పోవ 
చ్చును. అందుచేత సీతాదేవి మీ నామము జపించుచూ, ప్రాణములను 
నిలుపుకొనుచున్నదని” చెప్పెను. రాముడు ప్రసన్నుడయ్యెను. హనునుం 
తుని ఆలింగనము చేసికొనెను. అప్పుడు హనుమంతుడు “మహారాజా! 
ఇది అంతానమీ దయ యొక్క ఫలితమని నాలో ఇంత శక్తి ఎక్కడు 
న్నదని” చెప్పెను. 


పుణ్యం చేయుట తేలిక్క కాని పాపం వదలుట కష్టం. ఒక ప్రక్క 
మనుష్యుడు, పుణ్యం చేయును కాని పాపము కూడ ఆచరించుచుండును. 
అందుచేత చేతికి ఏమీ వచ్చుట లేదు. పాపము మొదట మనస్సులో 
ప్రవేశించును. తరువాత మాటలోనికి వచ్చును. తరువాత వ్యవహార 
ములోనికి వచ్చును. పాపము మనస్సులోనికి ప్రవేశించిన వెంటనే ఆ 
సమయంలోనే చన్నీటి స్నానం చేసి భగవన్నామము స్మరింపుము మరియు 
కీర్తన చేయుము. అప్పుడు పాపచింతన పోవును. పాపము చేయు అల 
వాటు విడుచుటకు ఇది ఒక ఉపాయము. భగవన్నామము అన్నిటికంటె 
ప్రధానమైనది. జగత్తు రాముని అధీనంలో ఉన్నది. రాముడు నామజపం 
అధీనంలో ఉన్నాడు. ఎక్కడ నామజపం జరుగునో అక్కడ భగవంతుడు 
ప్రత్యక్షం కావలసియే యుండును. భగవంతుడు భక్తవత్సలుడు మరియు 
భక్తులకు అధీనుడు. 


ఈశ్వరుడు మీ హృదయంలో నిండియున్నాడు. అయినప్పటికి మీకు 
దుఃఖము తొలగుటళలేదు. అందుచేత మీరు భగవంతుడు దయలేని 
వాడని కఠళోరుడని ఆలోచించుచుండవచ్చును. దీనికి కారణం తెలిసికొ 
నవలయును. చొలమందికి రాముని దర్శనం కలుగును. అయినప్పటిక్‌ 
ముక్తి లభించదు. భగవంతుని మనకు అనుకూలంగా పొందుటకు ఒక 
ఉపాయం కలదు. భగవన్నామము సదా జపించుట మరియు దృఢమైన 


రై 


(ప్రేమతో నిండిన భక్తి చేయవలయును. 


నిర్ణుణము కంటికి కనిపించనంత సూక్ష్మముగా నుండును. సగుణ 
స్వరూపము. తేజోమయమై. దానిని దర్శించుట మన కళ్ళకు అసంభ 
నము. మనలాంటి వారికి భగవంతుని యొక్సు నామన్వదూవము అతి 
ఉత్తమ మైనది. భగవంతుడు తన స్వరూపమును దాయవచ్చును కొని 
నామమును దాయలేడు. రాముడు ్రత్యక్షముగ వృథ్వి మీద నివసించు 
చున్నప్పుడు అనేకులు ఆయన దర్శనభాగ్యమును పొంది తరించిరి. కాని 
తరువాత ఆయన నామజప ప్రభావం వలన కోట్లుకొలది భక్తులు తరిం 
చుచు వచ్చుచుండిరి. భవిష్యత్తులో కూడ అహట్లీ అనేకమంది తరింతురు. 


ఒకసారి రాజభవనంలో ఒకడు నౌకరుగ పనిచేయుచుండెను. అతను 
ఒక రాజకుమార్తెను చూచెను. అతని మనస్సు చలించి రాత్రింబవళ్ళు 
ఆ రాజకన్యనే చింతన చేయడదొడగెను. అతని భార్య రాణిగారి దాసి. 
రాణికి అ నౌకరు మీద కుమారుని వలె స్నేహవాత్సళ్యము కలడు. 
దాసి పతి యొక్క ఉదాసీనత చూసి ఈ రోజులలో నీవు ఎందుకు 
దుఃఖముగా. నున్నట్లు కన్చించుచున్నావని అడిగెను. అప్పుడు పతి ఆ 
రాజకన్య నాకు అభించినప్పుడే నేను సుఖంగా ఉండగలనని చెప్పెను. 
తరువాత దాసి రాణితో ఇదీ పరిస్టితి అని చెప్పెను. రాణి ఆమెతో ఒక 
ఉపాయము చెప్పెను. నీ భర్త సాధువుగా మౌరి రామనొను జనం 
చేయాలి. అంతేకాదు నేను మహలులో నుండి తినుటకు పంపిన భోజన 
ముతో 6 నెలలు తపస్సు చేసిన నా కుమాశ్తైను అతనికి యిచ్చెదనని 
పలికెను. 


6 నెలల వరకు అతను నకిలీ సాధువయ్యెను. మరియు భగ 
వన్నామము. జపించుట మొదలుపెస్టైను.. 6 నెలల్లో అతని బుద్ది 
బాగుపడెను. రాజకన్య మీదనుండి. మోహము తగ్గిపోయెను. సాత్విక 
ఆహారం తిన్నందువల్ల మనస్సు శుభ్రపడును. చివరికి అతను 6 నెలల 
తరువాత భార్యతో, రామనానుము యొక్క ప్రభావము నలన, నొ బుద్ధి 
శుభ్రపడినది. ఇప్పుడు నేను ఆ కన్యను (ప్రేమించను. రామునిపై (ప్రేమ, 


రై] 


భకి కఠలిగియుందును అని చెప్పెను. 


సుగ్రీవుడు వానరసేన మీ కొకు ప్రాణము లర్చించుటకు సిద్దంగా 

ఉన్నాము కాబట్టి మేము లంకకు వెళ్ళుడము అని చెప్పెను. వానరు 

లతో కూడ రాముడు విజయదశమి రోజున లంక వెళ్ళుటకు నిశ్చయించిరి. 
లంకా కాండము 


61. రాఘవం శరణం గతః :- 


రాముడు వానర సేనతో కూడ ప్రయాణము మొదలుపెట్టను. రక్ష 
సులందటు భయపడునట్టుగ హనుమంతుడు గర్టించెను. ప్రభువు సము 
ద్రపు ఒడ్డుకు వచ్చెను. సముద్రమునకు నమస్కారం చేసి కూర్చొనెను. 
మరియు సముద్రము ఎప్పుడు మొర్గము యిచ్చిన అప్పుడు మేము లంకకు 
వెళ్లగలమని చెప్పెను. 


రావణుడు. లంకలో సభ ఏర్చరచి, మంత్రులతో ఇహ్హుడేమి చేయుడ 
మని అడిగెను. అప్పుడు మంత్రులు, కోతులు మన ఆహారము, మీవెందుకు 
భయపడుచున్నారు? మనం వారందటిని నాశనం చేద్దామని పఠికిరి. 
ఆ సమయంలోనే విభీషణుడు సభకు _ వచ్చెను. అతను రాముని 
ముందు. ఇంద్రజిత్తు కాన్సి కుంభకర్ణుడు కాని మిమ్ము రక్షించలేరు. 
మీకు రామునితో విలేధము మంచిదికాదు. అతని సేవకుడు ఒకడు 
ఇచ్చటికి వచ్చి మొత్తం లంకను కాల్చివేసి వెళ్ళెను. ఇపుడు నా యొక్క 
సలహా ఏమనగా, మీరు రాముని యొక్క శరణు వేడుకొనండి అని 


చెప్పెను. 


రావణునకు కోపము కల్లెను. నీవు నాముందు శతృవును ఎందుకు 
పొగడుచున్నావని చెప్పి రావణుడు విభీషణుని కాలితో తన్నెను. అప్పుడు 
విభీషణుడు అంకను విడిచి వెళ్ళిపోయెను. ఎప్పటివరకు ఒక పుణ్యశాలి 
జీవి ఇంటిలో ఉండునో అప్పటి వరకు ఆ యింటివారికి ఎవరూ చెడు 
చేయలేరు. దుర్యోధనుడు విదురుని అవమానించెను. దీని మూలముగ 
కౌరవులు నశించిరి. ఈ విధంగా పరమభక్త విభీషణుని అవమానం 


222 


చేయుటవలన రావణుడు మొదలగు రాక్షసులు నశించిరి. 


విభీషణుడు రావణునితో మీరు నా పెద్దన్న. నన్ను కాళితో తన్న 
వచ్చు. అయినప్పటికీ నేను మీకు నమస్కరించుచున్నాను. కొని నా 
యొక్క అభిప్రాయము ఇది. “రాముడు. పరమాత్మ. అతనితో విరో 
ధము. పెట్టుకొనిన మన వంశనాశనమగును. నీకెలా యుక్తమనిపించిన 
అది. చేయుము” అని చెప్పెను. 


విభీషణుడు “నేను రావణుని తమ్ముడినని భావించి రాముడు నన్ను 
తిరస్మరించకుండ ఉండవలయునని ఆలోచించుచుండెను. రాముడు అంత 
ళా ర్యామి అయి. ఉన్నాడు. నన్ను తనవానిగ చేసికొనును” తరువాత 
విధీషణుడు సముద్రపు ఒడ్డుకు వచ్చెను. వానరులతో, “నేను రాముని 
శరణుగోరి. వచ్చితిని అని చెప్పెను. అప్తుడు సుగ్రీవుడు రామునితో 
రావణుని సోదరుడు. చిభీిషణుడు వచ్చెను “నా సలహా ఇది. శత్రువులను 


డదు” 


ఇ యా, 
విశ్యసంచకూడడు ఈఠణ ఇప్పను. 


రాముడు. అతను “ఏమి. చెప్పుచున్నాడని అడిగెను. సుగ్రీవుడు 
“అతను మీ శరణుగోరి వచ్చెనని” చె చెప్పెను. తరువాత హనుమంతుడు 
సెఫారసు. చేయగా. భగవంతుడు నవ! “విధ్రీషణుని పిఠిపించమని” 
ఏ జీవి నా సమక్షమునకు వచ్చెనో అతని అన్ని తప్పులు శ్షమించుట 
నా ధర్మము, నేను జీవుల దోషముల వైపు చూడను. ఎవరైతే శరణు 
గోరి వత్తురో వారిని నిరాకరించకూడదు. నిధీషణుని సన్మానపూర్వకముగ 
పెలుచుకొని కావలసినదని" చెప్పెను. 


షా 


విభీషణుని రాముడు ఆరీంగనము చేసికొనెను. అప్పుడు విభీషణుడు 
నేను లంకలోని సమస్త సంపద త్యజించి, మీ శరణుగోరి వచ్చితిని అని 
చెప్పెను. అపుడే రాముడు... విభీషయినికి రాజ్యాభి సే షేకం చేసెను. 


కాముడు 3 లేజులు పముద్రుని స్రార్హించెను. ఏమీ ప్రయోజనం 
లేకపోయెను. అహ్హుడు రామునికి కోపం వచ్చెను. లక్ష్మణునితో “నా 
ధనుర్భాణములను తీసికొనిర్హా నేను ఇప్పడే సముద్రుని ఇంకించెదను”. 


223 


అని చెప్పెను. అప్పుడు సముద్రుడు పరుగెత్తివచ్చి, నమస్కరించి రామునితో 
ప్రభూ, మీ వానరసేనలో నల మరియు నీల ఉన్నారు. వారు మీయొక్క 
అనుగ్రహంతో సముద్రం మీద వంతెనను నిర్మించుదురు. అప్పుడు మీ 
కీర్తి సదా నిలచియుండును అని చెప్పెను. రాముని ఆదేశం మేరకు 
వానరులందటు పర్వతముల యొక్క పెద్ద పెద్ద బండలు తీసికొనివచ్చి 
వంతెన నిర్మించుట మొదలుపెట్టి. రాముడు ప్రతిరోజు శంకరుని 
పూజించుచుండెను. ఒక రోజు రాముడు హనుమంతుని శివలింగము 
తెచ్చుటకు కాశీ పంపెను. హనుమంతుడు వచ్చుటలో ఆలస్యమయ్యెను. 
అప్పుడు. రాముడు. ఇసుకతో శివలింగము తయారుచేస్తి రొమేశ్వరుని 
స్టాపించెను. ఇచ్చటనే పుణ్యశ్షేత్రము రామేశ్వరము వెలసినది. 


భక్తుడు మరియు భగవంతుడు లోపల ఒక్క అగుదురు. హరిహరు 
లలో భేదము ఉంచువారికి మేలు జరుగదు, ఈ సిద్దాంతము రామాయ 
అము మరియు భాగవతములలో వర్షింపబడినది. కొంతమంది వైష్ణవులు 
శివుని పూజించుటకు సంకోచించుదురు. కాని అన్ని దైవములు 
ఒక్క. ఇలా భాచించి నమస్కారము, పూజలు అన్ని దైనములకు 
చేయవలెను. కాని ధ్యానం ఒక్క యిష్టదై వమునకే చేయవలయును. 


వానరులకు రామనామము ్రాస్తి సముద్రములో వేసిన అవి తేలు 
నని తెఠిసెను. రాళ్ళు రామనామముతో తేలుచున్నట్లయిన, మనుష్యుడు 
ఎందుకు తేలలేదు. విశ్వాసము ఉంచి, శ్రద్దతో రామనామమును జపం 
చేయండి. తరువాత వంతెన కట్టబడినది. అప్పుడు వానరులందటితో 
రాముడు సముద్రమును దాటి లంకకు వెళ్ళెను. 


ఆ సమయంలో రావణుడు చూచుచుండెను. అతని మనస్సులో 
రకరకముల ఆలోచనలు కల్గుచుండెను. అతనికి ఒక సలహాదారుగ 
మూళ్యవంత్‌ ఉండెను. అతను రావణునికి రాముడు పరమాత్మ అని 
మీరు అతనితో విరోధం నిడిచిపెల్టుమని సలహా యిచ్చెను. అప్పుడు రావ 
ణునికి కోవము వచ్చి మీరు వృద్దులు అందువలన నేను గిక్షించను. ఎంత 
చెప్పినప్పటికి రావణుడు దురాగ్రహమును విడువడు. తరువాత రాముడు 


224 


అంగదుని పిలిపించి రావణుని సభకు వంపెను. అంగదుడు రావణునకు 
నచ్చచెప్తుటకు చాల ప్రయత్నించెను. కాని రావణుడు ఒవకొనలేదు. 
చినరకు యుద్ధం ప్రారంభమయ్యెను. 


62. ల౦కలోని యుద్ధము :- 


రామునికి జయ్‌ లక్ష్మణునికి జయ్‌ సుగ్రీవునికి జయ్‌ అని కేకలు 
పెట్టుకొనుచు వానరసేన రాక్షసులతో యుద్దము చేయుచుండెను. వాన 
రులకు జయము. కలిగెను. రావణకుమారుడు ఇంద్రజిత్‌ యుద్దము 
చేయుటకు. వచ్చెను. అతని ఒక బాణం లక్ష్మణుని ఛాతీమీద తగిలెను. 
అప్పుడు లక్ష్మణుడు మూర్య్భపోయెను. 

హనుమంతుడు లక్ష్యయణిని లేపి తీసికొని వచ్చెను. రాముడు 
ణుడు మూర్చపోవుట చూసి ఏడువసొగెను. ఆ సమయంలో 'సుషేణ 
అను వైద్యుడు, రామునితో ద్రోణాచల వర్వతం మీడ “సంజీవని అను 
వృక్షము. ఉన్నది. దానిని సూర్యోదయమునకు పూర్వమే ఇచ్చటికి 
తెచ్చి లక్ష్మయనికి తినిపించిన అతనికి తగ్గిపోవునని ఓదాక్చెను. హను 
మంతుడు, ఆ కొషథము తెచ్చుటకు సిద్ధముయ్యెను. రావయణునికి ఇదీ 
తెలిసెను. అప్పుడొక "కాలనేమి అను పేరుగల రాక్షసుని వద్దకు వెళ్ళి 
హనుమంతుడు దద్రోణాచల పర్వతముతో తిరిగివచ్చునప్పుడు, కొంత ఆల 
స్యము. జరుగునట్లు ఏదైన ఉపాయము చేయుమని చెప్పెను. 

కాలనేమి ద్రోణాచల పర్వతం దగ్గజణ ఒక ఆశ్రమము తయారుచేసెను, 
వెళ్ళునప్తుడు హనుమంతుడు ఇక్కడ ఒక ఆశ్రమం చూసెను. ఇప్పుడు 
నాకు దాహంగానున్నది. అయితే ఈ సరోవరంలో నీళ్ళు (త్రాగుదును 
అనుకొనెను. కాలనేమి హనుమంతుల మధ్యయుడ్దం జరిగెను. హను 
మంతుడు ఆ సంజీవి వృక్షమును గుర్తించలేకపోయెను. అప్పుడు పూర్తి 
వర్వతం లేపి తీసికొని వచ్చెను. 


రాముడు ఆత్రుతతో వా హనుమంతుడు ఇప్పటివరకు ఎందుకు రాలే 
దని. నిరీక్షించుచుండెను.. హమమంతుడు వచ్చెను. వైద్యశిభొమణే, 


225 


అ సంజీవి యొక్క రసం లక్ష్మణునికి త్రాగించెను. అప్పుడు జొంబ 
వంతుడు, సుష్నేణునితో కౌషధం బాగానే ఉన్నది కాని త్రాగించుట 
సరిలేదు అని చెప్పెను. అప్పుడు వైద్యుడు త్రాగించునప్పుడు ఏమి 
ఇవ్వవలయును అని అడిగెను. జొంబవంతుడు రాముని పాదధూళి, ఈ 
జొషధములో కలిపిన అన్ని చక్కబడును అని చెప్పెను. అట్లాగే పాద 
ధూళి కలుపబడెను. లక్ష్మణుడు మేల్కొనెను. 


తరువాత రామరావణులకు భయంకర యుద్దము జరిగెను. రావణుడు 
అలసిపోయెను. రాముడు, “రావణా! రేపు యుద్ధం చేయవచ్చు. ఈ 
రోజు మీరు అలసిపోయి ఉన్నారు. కనుక విశ్రాంతి తీసికొనండి” అని 
చెప్పెను. ప్రపంచ చరిత్రలో ఇలాంటి దృష్టాంతము ఎక్కడ లభించదు. 
రాముడు శత్రువులతో కూడ నిష్కపటముగాను నురియు ఉదారముగ 
నుండెను, 


తరువాత కుంభకర్ణుని లేపగా అతడు నన్ను ఎందుకు ేపినారని? 
అడిగెను. అప్పుడు రావణుడు అన్ని విషయములు చెప్పెను. కుంభక 
ర్లుడుు నీవు భగవంతునితో ఎందుకు విరోధించుచున్నావు. రాముడు 
సాక్షాత్తు పరమేశ్వరుడు అని పలికెను. రావణునకు కోపము వచ్చెను. 
అతను “నీవు నాకు చిన్నతమ్ముడవై యుండి నాకే ఉపదేశము చేయు 
చున్నావు. ఇది నీ యొక్క దురదృష్టము, నీవు నా ఆజ్ఞను పాటించి, 
రామునితో యుద్దం చేయుము” అని పళికెను. 


చివరకు కుంభకర్ణునితో రామునికి భయంకర యుద్ధం జరిగెను. 
రాముడతనిని వధించెను. తరువాత ఇంద్రజిత్తునకు నీవు యుద్ధము 
నకు వెళ్ళవలసినదని చెప్పబడినది. అతడు నేను దివ్యరథంలో కూర్చొని 
వెళ్ళిన చిరస్టాయిగా ఉండి పోదునని తలంచెను. అలా ఆలోచించి 
అతను 'నికుంబలి యజ్ఞమును ప్రారంభించెను. రాముడు “కామము 
మరియు మోహమును జయించుట చాల కష్టమని" చెప్పెను. శ2 సం.లు 
ఎవరైతే ఆహారమ్భు నిద్ర లేకుండ పూర్తి నిగ్రహము కలిగియుందురో 
అట్టేవారు మాత్రమే ఇంద్రజిత్‌ ను చంపగలరు. అందుచేత రాముడు, 


226 


లక్ష్మణునితో “నీవు యీ రావణ కుమారుని చంపుము” అని చెప్పెను. 


ఇక్ష్మణునకు, ఇంద్రజిత్‌ నకు భయంకరమైన యుద్ధము జరిగెను. చిన 
రకు ఇంద్రజిత్‌ యొక్క తల తెగిపోయెను. దేవతలు మరియు గంధర్వులు 
వేయి. వుష్పముల వర్షము. కురిసించి, లక్ష్మణుడు హనుమంతునితో 
వెళ్ళి, రామునికి నమస్కరించెను. ఇంద్రజిత్‌ భార్య సులోచన రాముని 
వద్దకు వచ్చి నమస్కరించి ప్రారించెను. కరుణామూర్తి అయిన రాముని 
ఆదేశంపై భర్త యొక్క తల ఆమెకు లభించెను. ఆమె వతివ్రతనారి, 
భర్త తలను పొంది సహగమనం చేసెను. 


638. నా రాక్షసులందటికి ముక్తి లభించును :- 


ఇంద్రజిత్‌ మృతుడయిన కారణంగా రావణుడు ఏద్భుచుండెను. రావ 
ణుని పత్ని మండోదరి, అతనికి మీరు రామునితో విరోధం పెల్టకొనవద్దని 
ప్పెను. అపుడు. రావణుడు, నేను ఒక్కడిన్సే రాముని ధ్యానించిన, 
ఒక్కడికే. ముక్తి లభించును. మౌ వంశములో నున్న యా ర్మ 
లు ఆయన పేరు తలంచరు. అందుచేత రామునితో యుద్దం చేస్తూ 
రి ప్రాణం పోయిన అందటీకి ముక్తి లభించును. ఇది తెలుసు 
్ట , నేను వంశం మొత్తమునకు శుభము కలుగజేయుటకు, రామునితో 
లోధము. పెట్టుకొనినాను అని మండోదరితో చెప్పెను. 


ర్ట జల్ల 
(6 


ల 
ల 


టి 


చివరకు రావణుడు యుద్దం చేయుటకు బయలుదేరెను. ఆకాశంలో 
డేవతలు, గంధర్వులు అందటు రామరావణ యుద్దం చూచుటకు వచ్చిరి. 
రావణునకు 10 తలలు కలవు. అతని నాభిలో అమృతం కలదు. 
ఇడ్దణు. వీరుల మధ్య భయంకర యుద్ధం జరిగెను. రావణుడు చాలన సొర్లు 
చచ్చిపోబోతూ తప్పించుకొ నెను. చివరికి. రాముడు ఆగ్నేయా,స్రైంతో 
రావణుని నాభి వద్ద నున్న అమృతమును ఎండింవజేసెను.. తరువాత 
అతని 10 తలలు “నరికి, చివరకు వధించెను. దేవగంధర్వులు జయ 
జయధ్వానములు చేసిరి. భగవంతుడు రావణునికి కూడ సద్గతినిచ్చెను. 
ఏ కారణంగానయిన జీవుడు ఈశ్వరునితో సంబంధము కలిపియున్నచో, 
అతనికి శుభం కల్లును. అతడు ఉద్దరింపబడును. 


227 


ప్రభువు విభీషణునికి రాజ్యాభిషేకం చేసెను. మరియు రావణునికి 
విభీషణుని ద్వారా విధి ప్రకారము దహన సంస్కారము చేయించెను. 
అప్పుడు. విభీషణుడు మీరు అంకలోనికి రావలసినదని కోరెను. అప్పుడు 
రాముడు నేను 114 సం.ల వరకు ఏ గ్రామములో కాని పట్టణములలో 
కొని ప్రవేశించను. ఇది నా ప్రతిజ్ఞ. కాని లక్ష్మణుడుండవచ్చును. అని 
చెప్పెను. విభీషణుడు వానరులకు వస్త్రములు, ఆభరణములు యుచ్చి 
సన్మానించెను. సీతాదేవి అందముగ అలంకరించుకొనెను. శుచిగ స్నానం 
చేసెను. వానరులందరు సీతాదేవికి నమస్కరించమొదరిడిరి. అప్పుడు 
ప్రభువు సీతతో, నీవు నీ యొక్క పవిత్రతను రుజువు చేసకొనుటకు 
అగ్నిలో _ ప్రవేశించవలయును అనెను. సీత అగ్నిదేవునిత్సో “నేను పతి 
(వ్రత ధర్మమును, పరిగా పొటించియున్న మరియు ఏ పరపురుషుని, 
ఎప్పుడైనను చింతన _ చేయకుండయున్నట్లయిన ఓ! అగ్నిదేవా! మీరు 
చందనము వలె చల్లబడి పోవుదురుగాక” అని ప్రార్దించెను.. తరువాత 
సీత్రాదేవి, అగ్నిలో ప్రవేశించెను. అందజు దుఃఖముతో ఎక్కడ సీత 
కౌణకు ఇంత పెద్దయుద్దము జరిగినదో, అక్కడ రాముడు ఇలా ఎందుకు 
చేస్తున్నారని విచారించసాగిరి. ఇది రాముని యొక్క చిత్రమైన మహ 
త్మ్యము. 


ఆ సమయంలో అగ్నిదేవుడు సీతాదేవిని తీసికొని బయటకు వచ్చెన: 
మరియు రాముడు సీతాదేవిని స్వీకరించెను. తరువాత రాముడు, ఇంద్రు 
నితో ఈ యుద్దంలో రాక్షసులు నా యొక్క వానరులను అనేకమందిని 
చంపిరి. వారందటు మరల జీదించవలయును. కనుక మీరు అమృతవనర్షం 
కురిపించండి అని ఆజ్ఞాపించెను. దేవతలకు రాజైన ఇంద్రుడు, రాముని 
యొక్క ఆదేశమును శిరసావహించి అమృతనర్హం కురిపించెను. వెంటనే 
వానరులందతు పునన్టీవుల్లై లేచిరి. తరువాత ఇంద్రుడు, ప్రభూ! మీరు 
అయోధ్యకు వెళ్ళండి. రాజ్యాధిషేక సమయంలో మిమ్ములను దర్శించు 
కొనుటకు వచ్చెదను అని చెప్పెను. అపుడు రాముడు ఇప్పుడు 14 
సం.లు పూర్తి అయినవి. నా తమ్ముడు భరతుడు ఇప్పుడు నన్ను ఎక్కు 
వగ గుర్తు చేసికొనుచుండవచ్చును. త్వరగా అయోధ్యకు వెళ్ళవలయును 


228 


అని చెప్పెను. 


తరువాత పుష్పక విమానంలో లక్ష్మణుడు మొదలుగా గల తన 
పరివారముతో, సీతారాములు కూర్చొనిరి. విమానం అయోధ్య వైపు 
వెళ్ళుచుండెను.. రాముడు. సీతతో ఒక్కొక్క ప్టలం చూపించ్చి నేను 
ఇచ్చట రామేశ్వరుని ప్రతిస్టించినాననిి, ఇక్కడ నేను వాలిని చంపినానని 
మరియు. ఇక్కడ సుగ్రీవునితో స్నేహం చేసినానని చెప్పెను. రాముడు 
దీని తరువాత ఇది చిత్రకూట పర్వతము. ఇక్కడ భరతుడు మనలను 
కలీయుటకు వచ్చెను అని చెప్పెను. రాముడు హనుమంతునితో నీవు 
త్వరగా అయోధ్యకు వెళ్ళి భరతునితో నేను వచ్చుచున్నట్లు వార్త 
అందజేయుము.. శేపటికి. చేరుదుమని చెప్పునుని చెప్పెను. 

రెండవరోజు రాముడు మరియు సీత గంగను పూజించిరి. పల్లెరాజు 
గుహుడు వచ్చి రామునికి నమస్కరించెను. స్వాగత నత్కారములు చేసి 
వీడ్మో లు యిచ్చెను. తరువాత అందఆజు విమానంలో కూర్చొని అయోధ్య 
మార్గమున. వెళ్ళుచుండిరి.. సీతారాములు దివ్యదర్శనం పరమానందమ 
య్యెను. తోటి ప్రయాణీకులు భక్తులు, పరిచారకులు, మహాభాగ్యంగా 
తలచిర. మరియు సీతారాములకు జయజయధ్వనులతో స్తుతించుచు నమ 
స్కరించిరి. పూర్తి వాతావరణం ఆనందముతో నిండిపోయెను. 


ఉత్తర కాండము 


64, రామరాజ్యము :- 


అయోధ్య దగ్గణలోని నంది గ్రామములో భరతుడు నివసించుచుండెను. 
హనుమంతుడు అచ్చటికి వెళ్ళెను. భరతుని శరీరము. చిక్కిపోయెను. 
14 సం.ల వరకు అన్నం తినలేదు. సింహాసనముపై రాముని పొదుక 
లుంచెను. భరతుడు. సీతారాముల నామజపము మరియు గుణకీర్తనలలో 
తన్మయుడై ఉండెను. 


భరతుడు రాముని స్మరించుచుండిను. లక్ష్మణుడు నాకంటి గొప్ప 
భాగ్యశాలి. ప్రభువు అతనిని తన సేవకై నియమించెను. ఇప్పుడు 14 


220 


సం.లు పూర్తి అగుచున్నవి. కనుక ఏదో ఒక వార్త రావలసి ఉన్నది 
అని గొప్ప ఆత్భతతో శుభవార్హక్తి ఎదురు. చూచుచుండెను. అంతలో 
హనుమంతుడు అచ్చటికి వచ్చి వేను రాముని దూతనని పరిచయము 
చేసికొనెను, మీకు నమస్కరించుచున్నాను. ప్రభువు రావణుని నాశనం 
చేస్తి లక్ష్మణునితో జానకితో రేపు ఇచ్చటికి వచ్చును అను శుభవార్త 
చెప్పెను. ఇది. విని భరతుడు అత్యంత (ప్రేమతో హనునుంతుని ఆలింగ 
నము చేసుకొనెను. భరతునికి అత్యంత ఆనందము కలిగి, కౌసల్యాదేవికి 
వార్త చెప్పుటకు పరుగెత్తెను. భరతుడు, కౌసల్య మొదలగు వారి ఆనం 
దమునకు అవధులు లేకపోయెను. 


ఈ సంతోషవార్త దిని మొత్తం అయోధ్య ఆనందించెను. మరియు 
తమ శక్తి కొలది అలంకరించిరి. రాముని పాదరక్షలను భరతుడు శిరస్సున 
ధరించి సరయూనది ఒడ్డునకు వచ్చెను. దూరం నుండి విమానము 
కన్చించెను.. సీతారాములు విమానం నుండి దిగుటతోడనేే అయోధ్య 
భూమికి మరియు ప్రజలకు నమస్కరించిరి. అందరి నేత్రములు ఆనంద 
భాష్టములతో నిండిపోయెను. 


భరతుని చూడగనే రాముని నేత్రములు సజలమయ్యెను. నా ప్రియ 
సోదరుడు, భరతుడు ఇంత చిక్కిపోయెననుకొని భరతుని కౌగిలించుకొనెను. 
అప్పుడు ప్రజలు, వీరిలో భరతుడెవరో, రాముడెవరో పోల్చుకొనలేకపోయిరి. 
ఇద్దఆీ శరీరములు కృశించెను. మరియు ఒకే తీరుగా కన్పించెను. 


రామళక్ష్మణులు మరియు జానకి ముందు వశిష్మునికి నమస్కరించి 
తరువాత కౌసల్య "మొదలగు అమ్మలకు నమస్కరించిరి. అందజు పర 
మానందభరితులయ్యిరి. రాజరథము చక్కగ అలంకరింపబడిను. భరతుడు 
రథముతోలుచుండెను. అయోధ్య ప్రజలు కూడ ఆనందముతో నిండి, 
దివ్యదంపతులై న సీతారాములను దర్శించిరి. 


ప్రభువు క్రై కేయి మందిరమునుండి వనవాసము ప్రారంభించెను. ముగిం 
పుకూడ కైకేయి మందిరములోనే చేసెను. వైశాఖ శుక సప్తమికి 
వశిష్టుడు, రాజ్యాభిషేకమునకు శుభముహూర్తం నిక్షయించెను. అందటి 


230 


కంట ముందుగా ప్రభువు ఆజ్ఞ పై వానరులందరిని చాల గొప్పగా 
సన్మానించిరి. ప్రభువు భరతుని యొక్క శిఖను తన చేతులతో తీసి 
వేసెను. మరియు తన శిఖను కూడ తీసివేసెను. తరువాత వశిష్థుడు 
వేదమంత్రములతో రామునికి రాజ్యాభిషేకం చేసెను. శుభముహూర్తంలో 
సీతాదేవితో రాముడు బంగారపు సింహాసనం మీద కూర్చొనెను. వి 
ష్థుడు రామునికి బొట్టు పెబ్టను. అనేక మంది సామంతరాజులు 
రాముని కలసి బహుమతులను సమర్చించుకొనిరి. అ సమయంలో భగ 
వాన్‌ శంకరుడు కూడ వచ్చెను. సీతారాములను దర్శించిన తరువాత 
ఆయనకు పరమ సంతోషము కల్గెను. ఆయన తాను ధన్యుడయినట్టుగ 
ఖొచించెను. 


మీకు ఎలాంటి మైత్రి లభించిన అలాగే మీరు కూడ తయారయ్యె 
రు. సాధువు మరియు నవీత్ములతో కలసిన వైరాగ్యము మరియు 
భక్తి యొక్క అనుభవము. కల్లును. భక్తి పెరుగుటకు మపోత్ములతో 


క 


టి 


వుతీ 


సత్సంగము చేయవలయును. 


సీత మెడలో ఒక సుందరమైన హారము కలదు. సీతాదేవి ఈ హార 
మును ఎవరికైన బహానుతిగ యిచ్చెదనని తలంచెను. అప్పుడు రాముడు 
నీవు ఎవరిపైన అధికప్రసన్నురాలిది అయినావో వారికి ఈ హారం ధరిం 
పజేయుమని. చెప్పెను. సీతాదేవి హనుమంతునికి (ప్రసాదంగా హారమును 
ప్రసాదించెను. 


రాముడి రాజ్యాభిషేకం జరుగుట వలన ప్రజలు చాల సుఖముగా 
నుండిరి. రామరాజ్యంలో తము కోరికకు విరుద్దంగా ఏ జీవికి మృత్యువు 
సంభవించలేదు. ధన సంపాదనకు కూడ ధర్మము యొక్క మర్యాద 
యుండెను. అందఆీ యిండ్లలో సత్సంగము జరుగుచుండెను. ఎవ్వరు 
లోగగ్టస్తులు కాకపోవుటవలన వై ద్యవృత్తి తక్కువనడచెడిది. అందరు 
సదాచారము నిగ్రహమును, మరియు మర్యాదను పొటించుచుండెడివారు. 
రామరాజ్యంలో ఎవరి గృహంలోను తగవులు వచ్చెడిది కొవు అందుచేత 
న్యాయవాద వృత్తి కూడ చాల తక్కువ నడచెడిది. 


231 


ఒకసారి ఒక గూఢచారి వచ్చి, రామునితో మహారాజా! నేను ఇక్క 
డికి వచ్చుచున్నాను. త్రోవలో నాకు ఒక స్త్ర, కలిసినది. ఆమె రాముని 
త్తని; రావణుడు 14 సం,లు ఇంటిలో నుంచుకొనెను. అయినప్పటికి 
రాముడు ఆమెను యింటిలో నుంచుకొనెను. రామునికి ఇంకొక స్తీ 
దొఅకలేదా? ఏమి? ఆమె లేకుండ రామునికి, అనందం లభించదా 
ఏమి? అని చెప్పచున్నదని చెప్పెను. రాముడు ఈ లోకోపవాదము విని 
దుఃఖించెను. ఇది కూడ శ్రీరాముని మహిమయే! 


ఇష్టదేవత ఎవరైన ఏ ధర్మమును పాటించినప్పటికి రాముని సేవ 
తప్పక చేయవలయును. పురుషుని నడవడి రామునివలె నుండవలెను. 
త్త యొక్క నడవడి సీతాదేవివలె నుండవలయును. మనుష్యుడు స్వధ 
ర్మమును పాటించినప్పుడే అతనికి శాంతి లభించును. రాముని కథ విని 
రాముని గుణములను జీవితంలో ఆచరించుటకు ప్రయత్నించవలయును. 
మరియు ఆయన మర్యాదను పొటించవలయును. అప్పుడు పాపం నశిం 
చును. మరియు మనస్సు _శుభ్రపడును. ఇప్పుడు కూడ కొంతమంది 
వైష్ణవుల గృహములలో ప్రభువు యొక్క. కీర్తన జరుగుచుండును. వారి 
గృహములలోనికి కలియుగం ప్రవేశింవలేదు. 


65. మీరు ఎవరై ఉన్నారు :- 


రాముని సేవించకుండ జీవితం సఫలంకాదు. హనుమంతుడు రాము 
నికి గొప్ప  సేవచేయుచుండెను. ఆయన రాముని కోర్కెను తెలిసికొన 
గల్లెడివాడు. దాని ననుసరించి తగిన సమయములో సేవచేసెడివాడు. 
సీతాదేవికి మా కొఆకై హనుమంతుడు ఏ సేవ మిగుల్చుటలేదనిపిం 
చెడిది. రాముడు *ఈ హనుమంతుడు నాకు చాల సేవజేసెను. నేను 
యితనికి బుణపడియున్నాను. ఇందుమూలముగ ఇతను సేవ చేసినందు 
లకు ప్రతిఫలం యివ్వవలయునని” చెప్పుచుండెను. 


సీతాదేవి, లక్ష్మణుడు; భరతుడు వారిలో వారే రేపటినుండి రాముని 
"సేవ మనం చేయవలయునని నిక్షయించుకొనిరి. రెండవరోజు హనుమం 
తుడు సూర్యోదయము. కాగానే సేవచేయుటకు మందిరమునకు వచ్చెను. 


232 


అప్పుడు. భరతుడు ఈ సేవ పెద్దన్న నాకు యిచ్చెనని నీవు పాదుకలను 
స్పృశించుటకు ఏమీ అవసరం లేదని చెప్పెను. 


రాముడు. స్నానం చేయుటకు వెళ్ళెను. అవ్లుడు హానుమంతుడు, 
నేను పీతాంబరము. రామునకు యిచ్చెదనని తలంచెను. అపుడు సీత 
వచ్చి ఈ సేవ నా భాగములోనికి వచ్చినదని చెప్పెను. నిన్నహాయుడ 
యిన హనుమంతుని కొఆకు ఏ సేవ మిగిరి ఉండలేదు. హనుమంతుని 
జీవితమే రాముని సేవించుటకు. అమ్మా, మీరు కొంచెము. కోపగించు 
కొన్నట్టున్నారు. నన్ను సేవన ఎందుకు చేయనిచ్చుటలేడని హనుమంతుడు 
అడిగెను. అప్పుడు సీతాదేవి అన్ని సేవలు పంచుకొన్నాము. మరియు 
నీ కొకు ఏ సేవలు కొంచెము కూడ మిగులలేదని చెప్పెను. అవుడు 
హనుమంతుడు భగవంతునికి ఆవరీంత వచ్చినప్పుడు నేను చిటిక వేసె 
దనని చెప్పెను. ఇప్పటివరకు హనుమంతుడు భగవంతుని పొదములను 
చూచుచుండెను. ఇప్పటి నుండి భగవంతుని ముఖారవిందము చూచు 
చుండిను. 


హనుమంతుడు ఎల్లప్పుడు రాముని వద్ద కూర్చుని ఉండును. రాముడు 
భోజనం చేయుచుండెను. మరియు సీతాదేవి వడ్డించునష్తాడు హనుమం 
తుని మీరు ఇక్కడి. నుండి వెళ్ళమని చెప్పెను. అపుడు హనుమంతుడు 
భగవంతునికి ఆవలింత వచ్చినప్పుడు అది ఎలా తెలియునని అడిగెను. 
నేను చిటిక ఉపయోగించవలయును. చివరకు రఘునాధుడు నిద్రించెను. 
మరియు హనుమంతుడు వచ్చి కోర్చొనెను. తరువాత సీతాడేవి చెప్పగా 
అతను బయటికి వెళ్ళెను. ఇంటి కష్లుపై చిటిక వేయుచుండెను. 
రాముడు నా భక్తుడు హనుమంతుని బయటకు పంపినారని కోపగించు 
కొనెను. 

ఒక వైష్ణవ దంపతులు గలరు. ఇంటిలో మూడవన్యక్తి ఎవ్వడూ 
లేరు. పతి పత్ని రోజు భగవంతుని సేవ్య స్మరణ చేయుచుండిరి. కేశ 
సం.ల తరువాత వారికి ఒక పుత్రుడు కఠిగెను.. అప్పుడు వారిలో 
సంసారముపై ప్రీతి పెరుగుట వలన భక్తి యొక్క (క్రమము తగ్గుచు 


233 


వచ్చెను. సంసార సుఖములో ఆటంకము కల్గివప్పుడు, ప్రభువు నాకు 
పరోక్ష పద్దతిలో సుఖమును దయచేయతలచినాడని తెలిసికొనవలయును. 


భక్తుడు ఎంతవరకు మేల్కొనునో భగవంతుడు అంతవరకు నిద్రిం 
చడు. ఎందుకనగా భగవంతుడు భక్తుని గురించి రోజంతా ఆలోచించును. 
సీతాదేవి కంగారుపడి, మరియు కౌసల్యతో, రాముడు శ్వాస వదలినట్లు 
కనపడుచున్నదని చెప్పెను. ఆయన సహజమైన ఆనందములో లేదు. 
కౌసల్య మరియు వశిష్టుడు కూడ _ పరుగెత్తుకొని వచ్చిరి. వారు ఈ 
రోజు ఏదో చెడు జరిగినదని గ్రహించిరి. భగవానుని యొక్క భక్తుని 
ఎవరినో నొప్పించిరి. సీతాదేవి వశిష్ణునితో హనుమంతుడు బాధపడుచు 
న్నాడని చెప్పెను. అప్పటినుండి రాముని యొక్క ఆరోగ్యము సరిలేదని 
చెప్పెను. వశిష్టుడు హనుమంతుని పిలిచి సోదరా నీవు ఎవరవని అడి 
"గెను. హనుమంతుడు శారీరకముగాను మరియు మానసికముగాను నేను 
సీతారాముల దాసానుదాసుడును, జీవబుద్ధితో నేను రాముని యొక్క 
అంశమును. మరియు ఆత్మదృష్టితో నాకు రామునికి ఏమి భేదము 
లేదు. రామభక్తుని ఈ జవాబు విని అందం ఆశ్చర్యపడిరి. 


రాముని చరిత్రలోని ఒక్కొక్క అక్షరం, విను వారియొక్క, మరియు 
చెప్పువారి యొక్క పాపములను భస్మ మొనర్చును. రాముని కథ ఎవరు 
వర్షించగలరు?. అది అపారము మరియు వర్షింపనలవికానిది. ఆదర్శవం 
తమైన గుణములు కల్గిన సముద్రము వంటిది. భగవంతుని గుణములు 
అనంతం అయినప్పటికి క్లుప్తముగ రామకథ చెప్పబడినది. దీనిలో ఏ 
దివ్యత్వం కలదో, అది అంత గురుదేవుని అనుగ్రహమై యున్నది. 


మహాపురుషులు ఎప్పుడు కూడ సత్కర్మను ముగించరు. జీవితంలో 
ఆఖరి శ్వాసవరక్కు సత్కర్మ, రామనామజపం, సీతారాముల సేవ చేయు 
చుండవలయును, 


ఇప్పుడు. ఈ  సవిత్రరాముకథ చెప్పటంలో వినటంలో, మరియు 
చదవటంలో, తెలిసి తెలియక ఏదయిన దోషం జరిగి ఉండినట్లు 
యిన, తప్పులున్నట్ట్లయినచో పరమాత్మ యొక్క దివ్యచరణముల పై 
న. య న. 


234 


భక్తి పూర్వకముగ  సవినయముగ నమస్కారం చేయుచు మూడుసాన. 
శీ హరియేనమః మంత్రమును. బిగ్గరగా చెప్పండి. అట్లయిన 

ల గి ు ష్‌ 
అాసాగరుడయిన ప్రభువు ఆపదలను మరియు తపాలను శ్షమించుసు. 
పీతారాములు అందతికి శుభము. కల్గించుదురుగాక! సీతాపతి కామచం.2 
(ప్రభువుకు జయ్‌! 


మంగళం కోసలేంద్రాయ, మహనీయ గుణాబ్ధయే! 
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం 


ఓం నమః శివాయ 


238 


ఓ&ం నమః శివాయ 


గ్రంథ ముద్రణకు ఆర్థిక నపోయమొనర్చిన ఈ [క్రింది దాతలకు వరమాత్మ 
త్రీ... సీతారామచంద్ర ప్రభువువారి మరియు వూద్యశ్రీ, డొంగరే మవారాజ్‌ 
వారియొక్క _ దివ్యానుగ్రహం నదా ప్రాప్తించుగొక. 


పే శ్రీ సోంవల్లి కోటయ్యగారు కొవ్వూరు 
2. శ్రీ కిషన్‌ చంద్‌ టికాన్‌దాస్‌ తదానిగారు హైదరాబాద్‌ 
3. శ్రీ యం.వి. మురళిగారు కొత్రగూడెం 
శీ శ్రీమతి కుందాల పిచ్చచ్ముగారు నకేరేకల్‌ 
ర్‌. శ ఆర్‌. రమణయ్యగారు మిర్యాలగూడెం 
6. శ్రీ జంపాల మాలకొండయ్యగారు మిర్యాలగూడెం 
7. కేశ. దేవినేని రత్తయ్య, సీతారావమ్మగార్ల జ్ఞాపకార్థం భట్ల వెనుమగర్రు 
8. కీ.శే. ఆరి రామమూరర్తిగారి జ్ఞావకార్హం మద్దిపాడు 


దుర్తాశంకర్‌ శార్‌ డాగారు కొత్తగూడెం 


శ్రీ 
10. శ్రీ ౩ె. నరసింహారావు. గారు కొత్తగూడెం 


